


తాళ్లపాక పదసాహిత్యం - సంపుటం - 2 


అధ్యాత్మ సంఠిర్తనలు 


(తాళ్లపాక అన్నమాచార్య విరచితములు) 


పరిష్కర్త 
కీ; శే; గౌరిపెద్ది రామసుబ్బశర్మ 





ప్రచురణ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 
19098 


ప్రథమ ముద్రణ : 198] 
ద్వితీయ ముద్రణ. : 1998 


(ర్రి తిరుమల తిరుపతి దేవస్థానములు 





6న న! 
చ. 


1 ౧06. 116. వ. 


833... 









ప్రతులు : 2,000 






ణంగా ల 





ప్రచురణ : 

శ్రీ 1/1.6.౧. వినాయక్‌, !.గ.5. 
కార్యనిర్యాహణాధికారి 

తిరుమల తిరుపతి దేవస్థానములు 





ఖ్‌ 
రః! ఫం స్‌ ఆస్‌ 1 





మని 


అల ల౭+ అకలి అలర అలో 





అలళ 425 అతికి లి 


ఓైక19...-- 





ముద్రణ : 

త్రివేణి ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌ 
14/264 ఈడేపల్లి 
మచిలీపట్నం - 1 
ఆంధ్రప్రదేశ్‌ 


విన్నపము 
ఇందరికి అభయంబు లిచ్చు చేయి 
కందువగు మంబచిబంగారు చేయి 4 


కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరుని వైభవాన్ని, మాహాత్యాన్ని, 
తత్త్వాన్ని 32,000 అధ్యాత్మ శృంగార సంకీర్తనలుగా రచించినవాడు తాళ్లపాక 
అన్నమాచార్యులు. ఇందులో మనకు సుమారు 13,000 సంకీర్తనలు మాత్రమే 
లభించాయి. వీరి పుత్రుడు తాళ్లపాక పెదతిరుమలాచార్యులు, మనుమడు తాళ్లపాక 
చినతిరుమలాచార్యులు పదకవులే 1 తాళ్లపాక కవులు (శః 15-16 శతాబ్దాలకు 
చెందినవారు. వీరి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కడపజిల్లా రాజంపేట తాలూకా 
తాళ్లపాక[గ్రామం. 

(క్రీశ 15వ శతాబ్దంలో వైష్ణవమత (ప్రచారం కోసం తిరుమలను కేంద్రంగా 
చేసుకొని శ్రీ, వేంకటేశ్చరాంకితంగా వేలకొలది సంకీర్తనలను, ఇతర సాహిత్య ప్రక్రియలను 
రచించినవారు తాళ్లపాకకవులు. శ్రీ వేంకటేశ్చరస్వామివారి సేవలో తరించిన 
ధన్యమూర్తులు. 

తాళ్లపాక పదకవిత్రయంగా కీర్తిగడించిన తాళ్లపాక అన్నమాచార్యుల, తాళ్లపాక 
'పెదతిరుమలయ్య, తాళ్లపాక చినతిరుమలయ్యల సంకీర్తనల రాగిరేకులు తిరుమలలో 
శ్రీవారి ఆలయంలో “తాళ్లపాక అరలో లభించాయి. 

తాళ్లపాక కవుల సంక్తీర్తనల భాండాగారం గూర్చిన మొదటి శాసనం శ్రీ॥శ॥। 
1530 సంవత్సరంలో కనిపిస్తుంది. తదుపరి క్రీశ 1545, 1547, 1554 1558 
సంవత్సరాల నాటి శాసనాల్లోను సంక్షీర్తనభాండాగారం గూర్చిన ప్రస్తావన కనిపిస్తుంది. 
ఇవి తిరుమల తిరుపతి దేవస్టానాల శాసనాలు. 

తిరుమల తిరుపతి దేవస్టానములవారు 'క్రీ॥శ 1922 సంవత్సరం నుండి 
తాళ్లపాక కవుల సంక్షీర్తనల ముద్రణకు పూనుకొన్నారు. శ్రీశ 1922 సంవత్సరం నుండి 
(శ్రీశ; 1992 సంవత్సరం వరకు తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాల ముద్రణలో 
వివిధ దశలు కనిపిస్తాయి. 

1922 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్టానాలవారు రాగిరేకుల్లోని 
తాళ్లపాక కవుల సంక్షీర్తనలను వ్రాతప్రతుల్లో వ్రాయించటానికి పూనుకొన్నారు._. 

1935-38 సంవత్సరాల్లో తాళ్లపాక లఘుకృతులు, తాళ్లపాక కవుల సంక్షీర్తనలు 
సంపుటాలుకొన్ని వెలువడ్డాయి. 

1947-65 సంవత్సరాల్లో తాళ్లపాక కవుల అధ్యాత్మ, శృంగార సంకీర్తనలు 
కొన్ని సంపుటాలు ముద్రించబడ్డాయి. 

1947-1965 సంవత్సరాల మధ్యకాలంలో నిరాఘాటంగా కొనసాగిన తాళ్లపాక 
పదకవుల సంక్షీర్తనల ముద్రణ తరువాత ఒక దశాబ్దంపాటు కొనసాగలేదు. 
1975-1986 సంవత్సరాల మధ్యకాలంలో తాళ్లపాక పదకవుల సంకీర్తనలు 
కొన్ని సంపుటాలు వరకు, మరియు అధ్యాత సై సంకీర్తనలు కొన్ని సంపుటాలు 
పునర్ముద్రింపబడ్డాయి. 


కళ 


తదుపరి 1992 సంవత్సరంలో ఒక సంపుటం ముద్రింపబడినది. 

ఇంతేకాక తాళ్లపాక సా. జీవిత చరిత్ర, తాళ్లపాక కవుల ఇతర. 
సాహిత్య ప్రక్రియలను ఈ దశల్లొనె తిరుమల తిరుపతి దేవస్థానం ముద్రించింది. 

ఈ వివిధ దశల్లో తాళ్లపాక పదకవుల సంకీర్తనలను రాగిరేకులనుండి 
పరిష్కరించిన మహాపండితులు కీ॥శే, సాధు సుబ్రహ్మణ్య శాస్తి పండిత 
విజయరాఘవాచార్య, వేటూరి ప్రభాకరశాస్త్రి రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, పి.టి. జగన్నాథరావు, 
గౌరిపెద్ది రామసుబ్బశర్మ, శ్రీయుతులు ఉదయగిరి శ్రీనివాసాచార్యులుగారలు. 

తిరుమల తిరుపతి దేవస్థానములు 1978 సంవత్సరంలో అన్నమాచార్య 
ప్రాజెక్ట్‌ స్టాపించినప్పటినుండి తాళ్లపాక అన్నమాచార్య సంకర్తనలకు వ. 
విశేషవ్యాప్తి ఏర్పడింది. తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సంకీర్తనలు 
సాహితీవెత్తలకు, సంగీత విద్యాంసులకు వరకవిత్వ వాణీవీణా నినాదాలైనాయి. ఈ 
సంకీర్తనలు భక్తులకు మోక్ష మార్గాన్ని తెలిపే విశిష్టంచనలు. పరిశోధకులకు, 
సాహిత్యచరిత్రకారులకు కొంగుబంగారమై. విలసిల్దుతున్నాయి. తాళ్లపాక కవుల 
సంకీర్తనలకు సంగీత, సాహిత్య, భక్తలోకంలో నేడువున్న ఆదరణ ఎనలేనిది. 

ఈ ఆవశ్యకతను గుర్తించి వివిధ దశల్లో పరిష్కరింపబడి, ముద్రించబడిన 
తాళ్లపాకకవుల సంకీర్తనలను ఒక్కసారిగా సమ(గ్రరీతిలో ముద్రించడానికి తిరుమల 
తిరుపతి దేవస్టానాల యాజమాన్యం సంకల్నించింది. 

'ప్రథభమత:ః తాళ్లపాక కవుల సంక్షర్త్రనలను సమగ్రంగా 29 సంపుటాలుగా 
లోకానికి అందిస్తున్నాం. 

తాళ్లపాక పదకవుల సంపుటాల పునర్ముద్రణ ప్రణాళిక రూపొందించుటలో 
సహకరించిన శ్రీ ఉదయగిరి శ్రీనివాసాచార్యులుగారికి (తాళ్లపాక వాజ్బ్యయపరిష్కర్త 
విద్వాన్‌ శ్రీ సింగరాజు సచ్చిదానందం గారికి (ఐశ్రాంత తెలుగు అధ్యాపకులు, తిరుమల 
తిరుపతి_దేవస్తానాలు) ఆచార్య కె. సర్యోత్తమరావుగారికి (డీన్‌: హ్యుమానిటీస్‌ & 
ఎక్స్‌టెన్షన్‌ స్టడీన్‌, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి) డా॥ ఆచార్య ఎం. 
శ్రీమన్నారాయణమూర్తిగారికి (డైరెక్టర్‌, శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య పరిశోధనాసంస్థ, శ్రీ 
వేంకటేశ్వర విశ్చవిద్యాలయం, తిరుపతి) మరియు ఈ సంపుటాల ముద్రణలో 
సాహిత్వపరంగా నిర్మాణాత్మకమైన సూచనలందించిన డా॥ముదివేడు ప్రభాకరరావు 
/1.&..౯౧.0 గారికి, (పరిశోధకులు, శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనాలయం, తిరుపతి) 
హృదయపూర్వక కృతజ్ఞతాంజలులు అర్పిస్తున్నాము. 

దీని తర్వాత తాళ్లపాక కవుల లఘుకృతులు, ఇతర కావ్యాలు వెలువరించడానికి 
ప్రణాళిక సిద్దంచేస్తున్నాం. " 

ప్రస్తుతం వెలువడుచున్న తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు శ్రీ, వేంకటేశ్వర 
స్వామివారి కృపా కటాక్షంచే భక్తజనామోదం పొందగలవని విశ్వసిస్తున్నాం. 

[/.%.2. వినాయక్‌ 


కార్యనిర్భహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు 


నివేదిక 


(శ్రీశ 15వ శతాబ్దంలో భక్తి ప్రపత్తి దేహాత్మేశ విచారాదులను తెలిపే అధ్యాత్మసంకీర్తనలు; 
జీవాత్మ పరమాత్మల ఐక్యాన్నిచాటే అమలిన దివ్య శృంగార సంకీర్తనలు రచించినవారు తాళ్లపాక 
కవులు. సకల దేవతా స్వరూపమైన శ్రీ వేంకటేశ్వరస్వామి తత్త్యాన్ని ఎన్నోవేల సంక్షీర్తనలద్వారా 
లోకవిదితంచేసి ఆత్మకల్యాణంతోపాటు లోక కల్యాణం సాధించిన వారు తాళ్లపాక అన్నమాచార్యులు, 
వీరి పుత్రుడు తాళ్లపాక పెదతిరుమలాచార్యులు, మనుమడు తాళ్లపాక చినతిరుమలాచార్యులు. శ్రీ 
వేంకటేశ్చరుని పరతత్త్యంగా భావించి ఉభయ విభూతినాయకుడైన ఆ స్వామి కల్యాణగుణాలను 
ఎన్నోవేల సంకీర్తనల్లో కీర్తించారు. శరణాగతి తత్త్యాన్ని ప్రబోధించారు. 

క్రీ ఈ 15వ శతాబ్దంలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి నందకాంశ సంభూతుడుగా తాళ్లపాక 
అన్నమాచార్యులు జన్మించాడు. తన పదహారవయేట శ్రీ, వేంకటేశ్వరుని సాక్షాత్కారం పొంది స్వామి 
ఆదేశంతో సంక్తీర్తనరచనకు శ్రీకారం చుట్టి ఆనాటినుండి జీవితాంతంవరకు దినమునకు ఒక్క 
సంక్షీర్తనకు తక్కువ కాకుండా సంకీర్తన రచన సాగించాడు. పల్లవి, చరణాలతో కూడిన సంకీర్తన 
రచనకితడు మార్గదర్శకుడై 'పదకవితాపితామహుడ'ని కీర్తి గడించాడు. అన్నమయ్య పదాలలో 
సంగీతం, సాహిత్యం, భగవద్భక్తి త్రివేణీ సంగమంలా, మేళవించాయి. 

శ్రీ వేంకటేశ్వరుని పరతత్త్య మూర్తిగానే కాకుండా వివిధ ఆగమ సంప్రదాయాల్లో వినుతుడైన 
వైభవమూర్తిగా కూడా అన్నమయ్య కీర్తించాడు. ఆంధ్రవాగ్గేయకారుల్లో అనేక వైష్ణవ క్షేత్రాలను 
సందర్శించి ఆయాక్షేత్ర మూర్తులపై వివిధ సంకీర్తనలను రచించిన ఘనత తాళ్లపాక అన్నమాచార్యులదే! 

అన్నమయ్య భగవత్తత్యాన్ని అనేక జానపద గేయరీతుల్లో రచించి సామాన్యులకు అందించే 
'ప్రయత్నంచేశాడు. అన్నమయ్య గ్రాంథిక, శిష్ట్యావహారిక, వ్యావహారిక భాషాశైలులలో సంస్కృతాంధ్ర 
సంక్షీర్తనల్ని రచించాడు. జానపదుల జీవద్భాషను సర్వతంత్ర స్వతంత్రంగా వాడి సంకీర్తనల 
రచనాశైలిలో తర్వాతి వాగ్గేయకారులకి మార్గదర్శకుడైనాడు. 

అన్నమయ్య పదాలు శ్రీ వేంకటేశ్ళరము(ద్రాంకితాలు. వీరి బాటను అనుసరించిన వారు 
తాళ్లపాక పెదతిరుమలాచార్యులు, తాళ్లపాక చినతిరుమలాచార్యులు. 

ఇహపర (శ్రేయోదాయకమైన తాళ్లపాక అన్నమాచార్యులు, ఇతర తాళ్లపాకకవుల సంకీర్తనలను 
భక్తజనానికి అందించాలని తిరుమల తిరుపతి దేవస్తానములు 1978 సంవత్సరంలో సంకల్పించి 
అన్నమాచార్య ప్రాజెక్ట్‌ స్థాపించింది. అప్పటినుండి అన్నమాచార్య ప్రాజెక్ట్‌ కళాకారులచే గానంచేయబడిన 
తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సంక్షీర్తనలు ఆంధ్ర ప్రదేశ్‌లోనే కాక, ఆంధ్రేతర 
ర్యష్టాలలో కూడా బహుళ ప్రచారం, (ప్రాచుర్యం పొందాయి. 

అన్నమాచార్య ప్రాజెక్ట్‌ తాళ్లపాక అన్నమాచార్య, ఇతర తాళ్లపాక కవుల సంకీర్తనల ప్రచారం- 
పరిశోధన -రికార్డింగ్‌ శాఖల సమన్వయంతో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. అన్నమాచార్య 
ప్రాజెక్ట్‌ కళాకారులచే వేలకొలదిగా సంగీత సభలు, పరిశోధకులచే సాహితీసమావేశాలు నిర్వహించింది. 
మరియు తాళ్లపాక కవుల సంకీర్తనలను ఆడియో క్యాసెట్టుగా విడుదలచేసి బహుజనామోదం 
పొందింది. 

తిరుమల తిరుపతి దేవస్త్రానంచే 1949 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం అన్నమాచార్య 
వర్టంతి ఉత్సవాలు, 1978 సంవత్సరం నుండి అన్నమాచార్య జయంతి ఉత్సవాలు జయప్రదంగా నేటికీ 
నిర్వహింప బడుచున్నవి. మరియు అన్నమాచార్య సంక్రీర్తనోత్సవాలు కుగ్రామ స్థాయినుండి 
మహానగరాలస్టాయివరకు జరుగుచున్నాయి. అన్నమాచార్య (ప్రాజెక్ట్‌ వివిధ విశ్వవిద్యాలయాల 


ఇళ 


సమన్వయంతో తాళ్లపాక కవుల సాహితీ సదస్సులు నిర్వహిస్తున్నది. తిరుముల్ల తిరుపతి దేవస్థానం 
1978సం॥ నుండి తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సాహిత్యంపై వవీథ విశ్వ విద్యాలయాల్లో 
పరిశోధన చేసేవారికి ఉపకారవేతనం ఇచ్చి ప్రోత్సహిస్తున్నది. ఈ ప్రణాళిక క్రింద ఇప్పటివరకు దాదాపు 
50 సిద్దాంతవ్యాసాలు సమర్పింపబడ్డాయి. 

తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సంక్షీర్తనలపట్ల నానాటికీ పెరుగుచున్నీ 
(ప్రజాదరణ, మరియు 1935వ సంవత్సరం నుండి వివిధ దశల్లో ముద్రింపబడిన తాళ్లపాక అన్నమయ్యా, 
తాళ్లపాక పెదతిరుమలయ్య, తాళ్లపాక చినతిరుమలయ్య సంకీర్తనల సంపుటాలు ఏనాడో చెల్లిపోయిన 
కారణంగా నేడు తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు సమ(గ్రంగా పునరు గద్రించవలసీన ఆవళ్యకత 
ఏర్పడింది. 

పూర్వము([ద్రణ సంపుటాల్లోని పూర్వపరిష్కర్తల పీఠికలు యథాతథంగా ముద్రింప 
బడుచున్నాయి. _ పరిష్కర్తచే పీఠికలో సూచింపబడిన సంపుటాల సంఖ్యలు పూర్వముద్రణకు 
సంబంధించినవి. తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు మొదటిసారిగా సమ(గ్రంగా 
పునర్ముద్రితమవుతున్నందువల్ల ముద్రణ, పాఠకుల సౌకర్యార్థం క్రమపద్దతిలో వుండాలనే వుద్దేశ్యంతో , 
పూర్వముద్రణ సంపుటాల సంఖ్యలు మార్చబడినవి. సంపుటాల సంఖ్యల మార్పులు (ప్రత్యేకంగా | 
పట్టికలో చూపబడింది. 

తిరుమల తిరుపతి దేవస్టానానికి రాగిరేకుల్లో లభించిన తాళ్లపాక కవుల సంకీర్తనలు మొత్తం 
నేడు ముద్రించబడుచున్నందువల్ల సమ(గ్రమనే పదం సూచికంగా వాడబడింది. 

భక్తిభావ విలసితాలైన తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలను సమగ్రంగా ముద్రించుటకు 
ఆమోదించిన తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్శృత్వమండలి అధ్యక్షులు శ్రీకలిదిండి 
రామచంద్రరాజుగారికి, మరియు ధర్మకరృత్వమండలి సభ్యులకు మా హార్ధిక కృతజ్ఞతాంజలి. 

ఈ సంపుటాల ముద్రణకు అధికారికమైన ఆమోదాన్ని తెలిపిన తిరుమల తిరుపతి 
దేవస్థానముల కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.కె.ఆర్‌.వినాయక్‌ !.గ.5. గారికి కృతజ్ఞతాంజలి. 

తాళ్లపాక పదకవుల సంపుటాల పునర్ముద్రణ ప్రణాళికరూపొందించుటలో సహకరించిన 
శ్రీ ఉదయగిరి శ్రీనివాసాచార్యులు గారికి (తాళ్లపాక వాజ్యయపరిష్కర్త), విద్వాన్‌ శ్రీ సింగరాజు 
సచ్చిదానందంగారికి (విశ్రాంత తెలుగు అధ్యాపకులు, తిరుమల తిరుపతి దేవస్టానాలు) ఆచార్య కె. 
సర్యోత్తమరావుగారికి (డీన్‌, హ్యుమానిటీస్‌ & ఎక్స్‌టెన్షన్‌ స్టడీస్‌, శ్రీ వేంకటేశ్చర విశ్వవిద్యాలయం, 
తిరుపతి) ఆచార్య ఎం, శ్రీమన్నారాయణమూర్తిగారికి (డైరక్టర్‌, శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనాసంస్ట, 
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి) మరియు ఈ సంపుటాల ముద్రణలో సాహిత్యపరంగా 
నిర్మాణాత్మకమైన సూచనలందించిన డా॥ముదివేడు ప్రభాకరరావు [/1.ి...౧గ౧.0 గారికి, (పరిశోధకులు, 
శ్రీ వేంకటేశ్వర (ప్రాచ్య పరిశోధనాలయం, తిరుపతి) మా హార్దిక కృతజ్ఞతాంజలులు. 

ఈ సంపుటాల ముద్రణలో సాంకేతికపరమైన సహకారాన్ని అందించిన తిరుమల తిరుపతి 
దేవస్థానముల ముద్రణాధికారి శ్రీ ఎం. లక్ష్మణరావుగారికి, వారి సిబ్బందికి, తి.తి.దే పౌరసంబంధ 
శాఖాధికారి శ్రీ పి. సుభాష్‌గౌడ్‌ గారికి కృతాజ్ఞతాంజలులు. 

డా॥ మేడసాని మోహన్‌ [4.4., ౯౧.౦ 
డైరక్టర్‌ 
తేది : 10-2-98 అన్నమాచార్య ప్రాజెక్ట్‌ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి. 


తాళ్లపాక పదకవుల సంకీర్తనల సంపుటాలు 
సంఖ్యా వివరణ పట్టిక = 1098 








అధ్యాత్మ సంకీర్తనలు 
అధ్యాత్మ సంకీర్తనలు 2 


అధ్యాత్మ సంకీర్తనలు 3 
అధ్యాత్మ సంకీర్తనలు _ | 10+11(12భాగాలు) 
శృంగార సంకీర్తనలు 12 
శృంగార సంకీర్తనలు శ 
శృంగార సంకీర్తనలు 13 
శృంగార సంక్షీర్తనలు గడ 


శృంగార సంక్షీర్తనలు 15 

అధ్యాత్మ, శృంగార సంకీర్తనలు | _ 16 తాళ్లపాక చినతిరుమలాచార్యులు 

శృంగార సంకీర్తనలు 17 తాళ్లపాక అన్నమాచార్యులు 
శ్‌ న! 

శృంగార సంక్షీర్తనలు 18 తాళ్లపాక అన్నమాచార్యులు 
ఆట్‌ "క| | 

శృంగార సంక్షీర్తనలు 19 తాళ్లపాక అన్నమాచార్యులు 


శృంగార సంకీర్తనలు 20 
అధ్యాత్మ సంకీర్తనలు 2] 
శృంగార సంక్షీర్తనలు 22 
శృంగార సంకీర్తనలు 23 
శృంగార సంకీర్తనలు 24 
శృంగార సంకీర్తనలు 25 
శృంగార సంకీర్తనలు 26 
శృంగార సంక్షీర్తనలు 27 
శృంగార సంకీర్తనలు 28 


శృంగార సంక్షీర్తనలు 29 


శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 


శృంగార సంకీర్తనలు 


"శృంగార సంకీర్తనలు 
"శృంగార సంకీర్తనలు 





* తాళ్లపాక పదసాహిత్యం మొదటిసారిగా సమ(గ్రంగా పునర్ముద్రణచేయ 
బడుచున్నది. ఈ సందర్భంగా సంకీర్తనల సంపుటాల సంఖ్యలు [క్రమపద్దతిలో 
ఉండాలనే వుద్దేశ్యంతో మార్పులు చేయబడి, పై పట్టికలో చూపబడినవి. పై పట్టికలోని 
మునుపటి సంఖ్య వరుసలో సూచింపబడిన 33, 34, 35 సంపుటాలు ఇంతవరకు 
ముద్రింపబడలేదు. ఇప్పుడు ప్రథమంగా (ప్రచురింపబడుతున్నాయి. అయినప్పటికి 
ప్రస్తుతం 1998 సం॥లో క్రొత్తగా 1వ సంపుటం నుండి ఇవ్వబడిన క్రమ సంఖ్యలు ఈ 
ప్రథమ ముద్రణ సంపుటాలకు చేర్చబడినవి. వివిధ దశలలో 5, 6,7, 8, 9 సంపుటాలు 
ప్రస్తుతం 1, 2, 3 సంపుటాలుగా (గ్రహింప వినతి. వివరములకు ఆయా సంపుటాల 
పీఠికలు చదువగలరు. ఈ మార్పును సహృదయ పాఠకులు గమనించగలరు. 


పీరీక్ర 
రామానుజీయసిద్ధాంతరథ్యావిహరణ్మవతం | - 
ఆక్మసాత్కృత శేషాద్రినాయక౦ తం భదేఒన్నమమ్‌ ॥ 


పాతళాలమున 50 శేకుల కొక నంపుటముగ ము[దణమంది 
చెల్లి పోయిన అధ్యాత్మకీ రృనలసంపుటములలో, ఇప్పుడు వంద రేకుల 
కొకసంపుటముగ వెలువరించు వానిలో శెండవసంపుట మిది. ఇందులో 
అ ధ్యాత్మకీర్తనముల 101 కేకునుండి 150 లేకుల వరకుగల 50 రేకుల 
లోని 284 సంకీర్తనములను, 6=వ సంపుటముగా (శీ అర్భకం ఉదయ 
గిరి శ్రీని వాసాచార్యుల వారు 19051 లో పప్రచురించిరి. ఈ 60 రేకు 
లలో !8[! నుండి 180 వరకుగల 10 శేకులు నాడూ నేడూ కూడ 
దొరకలేదు. 


అచేసంవత్సేరమున 151! నుండి 200 శేకుల వరకుగల 50 శేకుల- 
లోని 285 పాటలను, పూజ్యపాదులు కీర్తిశేషులు కాళ్లపలి అనంత 
కృష్ణశర్మగారూ, శ్రీ, అర్భకం ఉదయగిరి (శ్రీని వాసాచార్యులును 
కలిసి ?-వ సంపుటముగా  వెలయించిరి. ఆరెండుసంపుటములకు 
ఇెందిన “100 శేకులలోని 510 అధ్యాత్మకీ ర్త నలు ఇప్పు డీ రెండవసంపుట- 
మున నుపరిష్కృతపద్ధతిలో వెలువరింకబడు చున్నవి. 


పూర్వపరిష్మరణమునకు ఇప్పటి పరిమష్మరణమునకు పైన 
భేదములున్నచో అవియన్నియు, పాదదీవీకలో (౯001 10163) ౧,౨,8 
వరైరా గుర్తులతో నూచించియున్నాను. 


చేను పరిష్కరించిన (పతినంపుటమునందు పీఠికలో వదోవొక 
వ్యాకరణ విశేషణమును చర్చించుచూ వచ్చితిని. అధ్యాత్మసంకీ రృనలం- 
సంపుటములందుమ్మతము వేచాంతవిషయములశకే పీఠికలో (పాధాన్య 
మివ్వదలచితిని. అధ్యాత్మకీ ర్తనల తొలివంద రేకులకు సంబంధించిన- 


మొదటిసంపుటములో, ' అన్నమయ్య వేచాంశము' కను విషయం 
మువై సం్యగహముగ చర్చ సాగించితిని. [ప్రకృత నంపుటమునందు 
ప్రపత్తి - ళరణాగతి - పంచపంస్కారముల *ను గూర్చి లఘువుగ 
చర్చింపదలచితిని. తొలుత ళరణాగతినిగూర్సి విచారింతము. 


శరణాగతి 


“శరణం యధాతథా ఆగతిః ' అని విగవా వాక్యము కావచ్చు. 
ఆగతిః అను పదము విరువనిచో శరణాగతి యను దీర్చము కుదురదు. 
శరణళబ్బము అ కారాంళము గచా! “*ళకరణు గృవారకిత్రోః ” అని 
అమరము గృవామును, రడుకుడైన ఎ+నిని ఈ శ్చ ము చెప్పు 
చున్నది. కాని పొంచ రాతమునకు సంబంధించిన సంహితలలో 


“* ఉపాయే గృహరక్షితోళ్ళబ్దః శరణమిత్యయం 
వర్తతే, సార్మపతం చై ష ఉపాయార్థెకవాచకః ” 


(అఆహిర్భుర్న్యనంపాత. 8....?..28) 


ఉపాయమునకుగూడ ఈశబ్ద్బము వాచకమనీ, శరణాగతి శబ్దము 
నందు ఉపాయమే ప్రధానముగ (గహింపబడినదనీ ఇలియుచున్నది 
భ క్తుని పరమపదమువకు తీసికొనిపోవుటకు, భగవంతు డొకజే సాధ 
నము అని చాని అర్ధము. ఈ శరణాగతి ఆరువిధములుగ ేర్కొన 
ఐడీనది. 
శ భారజ్తాగతి వంచనంస్కారము లనుగూర్చి నాకు నతీర్ధ్యలు, సహోపాధ్యాయులుగ 
నుండినవారు, సహృదయులు నగు శ్రీమాన్‌ టి. ఏ. కృష్ణమాదార్యుల నుండి, (వ్రవత్తివి 
గూర్చి శ్రీమాన్‌ కందాడై - శేషాచార్యుల అంగరీకృతియగు * రహన్య్యయపసారము " 


నుండి (శ్రీమాన్‌ కుంటిమద్ధి శేషళర్మగారి * శ్రీమదామాయణ వర్యావలోకనము 
నుండియు విషయములు (గహింవబడినఏ. 





3 

ఆనుకాల్యన్య సంకల్పః (ప్రాతికహల్యన్య వర్దనం | 

రక్షిష్యతీతి విశ్వానః గో పృత్వవరణం తథా। 

ఆత్మనీక్షేపకొర్పణ్యే షడ్విధ కరణాగతిః ॥ 
అని వచనము. ఈ అరింటియందును ఆత్మనిత్షేపము అంగిగా, 
తక్కినవి ఐదును దానికి అంగములుగా చెప్పబడుచున్నవి. యోగ 
- మునకుకూడ యమ - నియమ - ఆనన- [ప్రాణాయామ - వ్రళ్యావోర 
ధ్యాన = ఛారణ - సమాధుణ అషాొంగములుగా పేర్కొనబడినను, 
వానిలో సమాధి అంగిగా, తక్కినవి దానికిఅంగములుగా పేర్కొన 
విడినన్లే, మఢ్విధళరణాగతిలోకూడ మనము [గ్రహింవవలనియున్నది. 


క్షే అనుకూల్య సంకల్పము : 


ట్‌ (శ్రుతిః స్థ తః మమైవాజ్షా * అను భగవద్వచనాను సారము, 

శుతిస్ప్టృతులలో చెప్పబడిన నిత్య నై మి త్తికములందు, భగవద్విష 

యమునందు మాతమే [శద గలిగియుండునటుల నంకలించుకొనుట. 
( త్‌ 


ఓ [పాతికూల్య వర్జవము : 


భగవద్వ్యతిరి క క్‌ ములు, భగవద్విరుద్ధములు అగు విషయములను 
పరిత్యజించుట. 


తి. రక్షష్యతీతి విశ్వాసము: 
భగవంతుడు తప్పక నన్ను రక్షించును, అను గాఢశద్ధం 


శ గో _పృత్వ వరణము : 
నీవుతవ్ప నాకు వేరు రవకుడు లేడు అని, భగవంతునినే 
తనకు రతకుడుగా నిర్ణయించుకొనుట. 


“శ. ఆత్మ నిక్షేపము : 

తనకు సంబంధించిన నర్వభారమును (పోషణము, రతణము, 
ఆసదలనుండి కాపాడుట, పరమగలతికి తీసికొనిపోవుట వగ్రై రాలను 
స్వామికే సమర్పించుట. 


(0 కార్చజ్యము : 

నేను అకించనుడను, అన్యథా గతిలేనివాడను. నాకు నీవే 
దిక్కు. నన్ను తప్పక కాపాడవలెను అని, తన దీనత్వమును చాటు 
కొనుట. 


ఈ 'ఆరింటిలోను వెన చెప్పినట్లు ఆత్మని శేపము అంగిగాం 
శక్కినవి అంగములుగా వరిగహించవ లెను. . 


విషేపాపరపర్యాయః న్యాసః పంచాంగసంయుత ౩ 1 
సన్న్యాస స్త్యాగ ఇత్యుక్తః శరణాగతిరిత్యపి 1] 


అను వచనముతో స్పష్టమగుచున్నది. _ దీనిని భరన్యానమని కూడ 
వ్యవవారించుచున్నారు. అందు కనియే నన్నా్యానము = ఇవోము[త 

ఫలభోగనిరానము అని వ్యవవారించుచుందురు. _ ఇతరమతములలో 
సన్నా్యాసా(శ్రమమునకు ెద్దవిలువ కలదు, శ్రీవై ష్ణవసంపదాయము- 
నందు నిన్న్యాసులకు అంత పెద్దవిలువ కానరాదు. (శీవెప్పవుడుగ 
_పుట్టినవత్నిపాణియు శరణాగతి పొందినవాడుగనే చెప్పబడు- 
“చున్నాడు. గృవాస్థాశమమును వదలియుండుటమ్మాత మే శ్రీ 
వైష్ణవసన్నా బ్టనులలో విశిష్టత “ బుణానిరీణ్గపాక, త్య మనో 
మోతే నివేశయేత్‌” అను  మనువచనము (వకారము దేవర్షి ర్లిపిత్యూణ 
"ములు, ,మూడును చెల్లి వెనుక సన్న్యాసము వీరిలో పద్ధతి. ఇతరం 
మళతములందు నై వై సిళద్రిహ్మాచారిగనే. ఉండ్‌ “ యదవాళేవ విరజేఠ్‌. 
“తదవారేవ (షవేత్‌ ” అను వచనము (ప్రకారము (బవ్మచర్యాళ 


మమునుండియే సన్న్యసించి పీళాధిపతులగుట కలదు. ఇతరులలో 
కూడ గృవాస్థాశమమునుండి సన్న్రసించిన వారికి అంత పెద్దవిలువ 
లేదనియే చెప్పవచ్చును. 


శరణాగతి పద్ధతి 


“ అహమశ్మ్యపరాధానా మాలయో౭౬కించనో౬ఒగతిః 
త్వమేవోపాయభూతో మే భవేతి పార్ధనామతిః 
శరణాగతి రిత్యుకా సా దేవేఒప్మిన్‌ [పయుజ్యతామ్‌” 
(అహిర్చుక్న్య నంహిత 88.88) 


అను వచనము (వకారము అకించనః = ఉపాయరహితః (ఏ ఉపా. 
యము లేనివాడను), అగలతిః = రత ౫"0తరరహి౫ః (నన్ను రతించు 
వేరు దిక్కెవ్వడు లేనివాడను) అను భావముతో నీవే నన్ను దరి 
"జేర్చుటకు ఉపాయభూతుడవు అని పార్టించి శరణు పొందుటయే 
శరణాగతి. ఇట్లు శరణాగతుడై నప్పుడే. వీడు పదిక్కు లేని వాడు నన్నే 
నమ్ముకొన్న వాడు నేనే వీనిని తస్పక ఉద్ధరించవలెను అను భావ 
ముతో, స్వామి ఆ భక్తుని తవ్పక ఉద్ధరించును అని క్రీ, వైన్ణవ 
నిద్ధాంతము. ఇందు కుచాహరణముగ శే దమోత కథా వైర రా 
దులను ఉచావారించుచుందురు, గజేందుడు కొన్ని యేండ్లు మళరితో 
పోరాడి, తన బలముచేతనే మకరిని జయించి, తన్ను ర&ంచుకొన- 
గలనను ఉద్దేశముతో అను పో రాడినంత కాలమూ, స్వామి తనకు 
పట్టనశ్లే వుండివాడు. రానురాను ఆ గ జేంద్రుడు తీణబలుడై, తనం 
శక్తికి మించిన [పభుళక్తియే ఈ మకరని చంపి నన్ను రతఊించగలదు 


అను ఉద్దేశముతో భగవంతుని స్వరూపమును, (శుతిస్టృతులలో 
'చీర్కొన్నచానిని గానము చేసినాడు. ఫలములేదు. తుదకు 


నాయం వేద సమాక్మానం యచ్చ క్యాహంధియా హతః 
తం దురత్యయమాహాత్మ్యం భగవంతమితోఒస్మ్యహమ్‌ ॥ 
(ఛాగవతము 8.-8..20) 


అను వచనముతో స్వామిని శరణాగతి పొందినాడు. అప్పుడే 
స్వామి కరుణించి, గజేందుని తనవానినిగా స్వీకరించి పరుగెత్తి 
వచ్చినాడు. మకరిని చంపి కాపాడినాడు. ఈఘట్టమునందు పోతన 
స్పష్టముగ 


ఓ కమలాప్తః యోవరద:ః: యో (పతిపతవిపక్షదూర + రు- 
య్యోః కవియోగివంద్య: సుగుజో త్తమః యోళరణాగతామరా- 
నోకహ। యో మునీశ్వరమనోహ 5 ! యోవిమలటప్రభావ!రా 
వే, కరుణింపవే, ఆక6పవే, శిరణార్జిని నన్ను౯ గావవే ॥ 
(ఆంధమవోభాగవతము &-82) 





అను పద్యములో “శరణార్జిని' అను పదమును [వయోగించి ళరణా 
గతికి ఉన్న మహిమను చాటివాడు. సంన్క్యృత భాగవతములోని 
అవహాం=నేన; ఇతః=ళరణంగతః, అన్మి=ఉన్నాను అను అర్ధమునకు 
స్పష్ట[పతీకమిది. 


ణా 
1పపపత్త్తి 


(వకృష్ణం యథాత ఛా పర్యతే ఇతి వ్రపత్తిః అని వి[గవాము, 


సాధనం భగవత్సాప్తా సఏవేతి స్థిరావ తిః 
సాధ్యభక్తః స్మృతా, నె వ (పపత్తిరితి గీయతే ॥ 


అనీ భగ వచ్చానన్హ్రుము. 


(వపత్తిః జ మానసి కాధ్యవసాయాత్మక జ్ఞాన ము. భగవంతు 
డొక్క డే నాకురవకుడు అనుగట్టివిశ్వాసము. 


అలీష్షే దస్పాధ్యే స్వత ఇ౮రతోవా క్వచన తళ్‌ 
భరన్యాసం యాచ్చ్నాన్విత మభివదంతి _(పపదనం 1 
ఇతః పళశ్చా దన్మద్యతననిరపేక్షేణ భవతా 
సమర్హ్యో౭సావర్ధ _ప్వితి మతివిశేషం తదవిదుః ॥ 
-- రహన్య్యతయపారము సొంగ(ప్రవదనాధికా రం--1. 


నితో జీవుడు స్వామికి తనసర్వస్వమును సమర్చించుకొనుటయే 
(వవతత్తి అని ఆలియుచున్నది. 


ఆహం మ్మదకణథరో మదక్షణఫలం 6థా। 
నమమ శ్రీపతేరే వేఒత్యాత్యానం నికిపేద్చుధః ॥ 
జా న్యావన దశకము. 
ఇళ్యాదులతో అవాం = [భగవంతుని అపర(ప్రకృతియగు వంచభూత 
ముతో నృష్టింపబడి, సుఖదుఃఖములకు లోనవుతూ మోవాబద్ధుడగు 
సంసాంరిజీవుడు, అనంతసంసారములో తెలిసి తెలియక చేసినపనుల 
వలన కల్గినఆచార్యకృపావిశేషమువలన, ముక్తికి ఉపాయముగా 
(పపత్తినే |, గహించదలచిన జీవుడు, నారాయణేతర బె వములను 


ఆ[శయింపని వాడు, ఇతర దై వతములకు బంటుకానివాడు, వ్రపత్త్తి 
తవ్ప ఇతరోపాయములను అళయింపని. జీవుడు.) అగు. నేను; 
న మమజశాకుగా కాను, (శ్రీపతే రేవ=లఖ్మీపతి కే నేను దాసుడను. 
అని ఆత్మానం = తనను నీవీ పేత్‌ = సమర్చించుకోవ లెను. అట్లనే 
మ[దతణభరః = నన్ను ౧ఊ&ంచుకొనే భారముకూడ, న మమ = 
నాకు కాదు; మ్మదకణఫలం = నన్ను ౨ ఉంచినచానివల్ల లోకమునకు 
గాని, స్వామికిగాని, ఏదై నాకలిగే ఫలిశముంకే అదికూడ, న మమ= 
నాకు కాదు;' (శ్రీపలే శేవజఇవస్నియు ఇత్మీపతిశే సమర్ప్చితములగు 
చున్నవి. అని భరన్యానమును చేయుటయే (పపత్తి అని వడగల 
సంపచాయము వారు చెవ్పుచుందురు, వైవిధముగ శరణాగతి పొంది 
ఇట్లు భర న్యాసము చేసిన వానిని, స్వామి తప్పక కటా&ంచి కడ తేర్చు 
నని వీరిభావము. జీవునికి స్వరకణళక్రిగా౧ సరరతణళ క్రిగాని 
బొత్తిగా లేదనియే 


“స్వయం మృత్పిండభూత స్య పరతం,తన్య దేహినః | 
స్వరక్షణే ప్యశక్త్రస్య కోహేతుః పరరక్షణే, ః 
-- రహస్య్యతయసారము 168 పుట. 
ఇత్యాది శ్లోకములలో స్పష్టముగ అర్థమగుచున్నది శగణాగతిలో 
చెప్పిన ఆత్మని తేప మే “ ఆళ్మాత్మీయ భరన్యాసోవ్యో సని తప 
ఉచ్యతే” ఇత్యాదివాక్యములతో శేషమగ్గుభర స్యసము నే 
[వప తగా ఈతెగ వారు భావించుచుందురు 
వపురాదిషు యోపికోపివా గుణతోసానీ యథాతథావిభ॥ 
తదయం తవపాదపద్మ్శయో రహ మదై్వ్యైవ మయా ::మర్చిత॥॥ 
-- రహన్య్యతయసారము 171 వుట. 


అను ఆళవంచార్‌ స్తోత ఫద్యముకూడ ఈ పవ్తికే ఎక్కువగ 
సవోయపడ్సుచున్నది. ఒక్కమాటలో శెప్పవలఠెనంళు తననూ, శన 


9 


సర్వస్వమునూ స్వామికే సమర్పించి నేటినుండి, నేను'నీవాడ నను 
టయే. భరన్యాసవపరమార్థముగ కనబడుచున్నది శరణాగతి 
ప్రవృత్తికి "పెద్దఖేదము లేదని తెంగలవై. ఫ్షవులు. శరణాగతి యున్నను 
ప్రపత్తి విశిష్టమైనదని వడగల వాండ్లును వ్యవహరంచుకొను చుందురు. 
మాఅన్నమయ్య శరణాగతిన. వపత్తిని రెండింటినీ పలుతావుల వాడి 
యున్నందున ఈయన _ తెంగలవాడో వడగలవాడో నిర్ధరించుట 
కష్టమనిపించుచున్నది. 


నాద౩ వ్యక్రీయ 

పపన్నులకు నిది పరమాచారము 

విపరీఠాచారము విడువంగవలయు ॥ పల్ల వి॥ 
భగవదపచారము భాగవతొపచారము. 
. దగులక దేవతాంతరము మాని 

నగధరు శరణము నమ్మి చూచార్యుని, 

బగివాయనిదే పరమవైష్టవము ॥(పప॥ 
దురఫాంకారము దుఃఖము సుఖమును. 

బొరయక (్రాకృతుల పొంత, టోవక 

దరిశనాభిమానాన ధక్మఘము వదలక 

పరిశుద్ది నుండుపే పరమవై ష్ణ్వవను ॥ 


కర. 
ఓ 
జ 


ఉపాయాంతరము లొల్లక భక్తి చేపట్టి 
యెపుడూ. దీర్థ్మపసా దేచ్చతోడ 
సిపుణత శ్రీవేంకటనిలయు(డే గతియనవి 
ప్రపత్తి గలగుపే పరమవై ష్టవము జ (ప్రప॥ 
వ (ఈ సంపుటము పాటి--817) 
ఇంతకూ ఈ వ్యవవోరములొ దూరముగ నుండుటయే మంచిదని 
నాభొవము,. 


10 


నేటిళాళ్ళపాక వంీయులునూ[తము వడగలనామమునే 
ధరించుచున్నారమట నిర్వివాదము. 


పంచ సంస్కారములు 


(శీ) వెవ్ళవమతదీడు పుచ్చుకొను వారికి పంచ నంస్కారములు 
అతిపధానములు 

తాపః పుంఢడ్రః తథా నామ మంళతో యాగళ్చ పంచమః 

అమీ పరమసంస్కారా పారమైకాంత్య హేతవః ॥ 


1. కొపము : 


శాపము = ము దాధారణము. "'ఆండు భుజములందును శంఖ 
చక్రములు కాల్చి ముదించుకొనుట. దీనినే సమాశయణమనియు- 
నందురు. 


2. వుర్యడము: 

ముఖమువ ఊర్జ్వవుర్మడము ధరింతురు. ,క్రీ, వైన వమతదీక 
ఇచ్చునపుడు ఆదీక ఇచ్చుగురువే, ముఖముననున్న ఊర్ధ్వపుండ్ర- 
ములు కాక భుజములు, వతస్థలము, ఉదరము, కంఠము మొదలగు. 
స్థలములయందు మరి పదకొండు ఊర్ధ్వపుండములు, దీతపొందు 
వానికి ధరింప జేతురు. ముఖమునందున్న చానితోకూడ ఈపదకొండు 
కలిసి చ్వాదశోర్థ్వపుండములుగా ,పసిద్ది కెక్కినవి. 
8. నామము: 

నామక రణసమయమున తల్లి దం్యడులు వెట్టిన పేరుళాక, దీడా 
సమయమున దీణూానామముగ 'రామానుజచాపఃి “శ్రీనివాసచాసః 
ఇత్యాది వేర్గుంచి వ్యవవారింతురు. ' దీళాజన తృతీయం స్యాత్‌, / 
అని మంథతశా(న్హ్రుముగూడ. 


క్షే్షే 


4 మంత్రము; 
వీరికి [పఛానమం,తము “టం నమోనారాయణాయ” అను 


అష్టాతరియే. ఇదికాక ద్వయమని రెండు మంతములను కూడ 
ఉపదేశింతురు. 


|. (్రీమన్నారాయణచరణౌ శరణం పఎద్యే 
2, ఓం నమో భగవతే నారాయణాయ 


అనునవి. ఈమం[తములను నిత్యమూ యఖథాళ క్తి జపించుచుండుట 
(శీవెస్తవదీమలో ఒక భాగము. 


ర్‌ం యాగము: 

ఈ ళబ్దము “యజ దేవపూజాయాం * అను ఛాతువునుండి పుట్టి 
నది. (శ్రీ వై ప్లవమశనిస్ధ్రాంతము పకారము భగవదా రాధన పద్ధతి- 
నుపదేశింతురు. ఈ ఐమసంప్కార ములు పరమైశాంతులుగ (భగ 


వంతునికి చాలసన్నిహితులుగ)ు నగుటకు కారణములని క్రీ వైన్లవ 


ళా 
సిచాంతము, 
ధి 


మన అన్నమయ్య ఈ పంచనంస్కారముళను విమ్ణునామక 
యతిచే పొందినట్లు చిన్నన్న తెలిపినాడు. వీరికి శరణాగతి, ఆశర- 
ణాగతి పొందినదానికి ఫలితముగా కూడా శ్రీమ చామాయణ, 
ఖారత, వరావాపు రాణములనుండి మూడు చరమళశ్లోకములను ఉచా 
వారించుచుందురు. 


“సకృదేవ (పపన్నాయ తవాస్మీతి చ యాచతే 
ఉభయం సర్వభూతేభ్యః దదా మ్యేత ద్వ్రతం మమ॥” 
-- థ్రీమదామాయణము. 
“సర్వధర్మాన్‌ పరత్యజ్య మామేకం శరణం (వ్రజ । 


అహం త్వా సర్వ పోపేళ్యః మోకయిష్యామి మాళుచః ॥” 
ఎ మహాభారతము. 


కే2 - 


స్థిలే మనసి, నుస్వస్టే శరీరే సతి, యోనరః 

ధాతుసామ్మే స్టితే స్మెర్తా విశ్వరూపం చ మానుజం। 

తత సం [మియమాణంతు కాష్టపాషాణసన్నిభమ్‌ 

అహా స్మరామి మదృ క్తం నయామి పరమాం గతిమ్‌ ౪ 

ఎ వరాహపు59ాణము. 

ఇది వరావాపు?'ణ చరమళ్లోకముగా | పనిద్ధము. 

శరణాగతి పొంది, నిరంతరము అమ్హామరిమం[త-ద్వ యోపా- 
సకునకు అవపాన కాలమందు భగవన్నామన్మరణవు' అత్య వనరము, 
తప్పక కళలుగవలెనుకూడ.  ళాని అవఫొన కాలమున, వాతకఫాదు= 
లతో అడ్డగింపబడిన 50ఠముకలిగి, _ స్మ్ఫృతిదప్పి పడియున్న వానికి 
భగవన్నామస్మరణము కలుగక పోవచ్చును. అట్టి యవసానస్థితిలోకూడ 
వానిని నే నుద్దరించుచున్నాను. జాగున్న ౩"లమున నన్ను స్మరించిన- 
నాభక్తుని, కొయ్యవలెనో - రాతివలెనో అపస్మారస్థితిలోనున్న వానిని 
శేచే స్టరింతును. నేనే వానిని పరమగతికి తీసికొనిపోవుదును. అను 
భగవద్వచనముగలవ కావాచరమళ్లోకము స్వామికరుణను ఎంత 
గొవ్పగ చాటుచున్నదబ్బా. 

మన అన్నమయ్య పై చెప్పిన వంచనంస్కారములను కాను 
పొందినట్లు, గుగుముఖముగ విశిష్టమైన యాగమును తాను చేయించు 
కొనినట్లు ఈ [కిందిపాటలవలన అర్థమగు చున్నది. 

ధన్నాని 
జ్ఞానయజ్ఞ మీగతి మోక్షసాధనము 
నానార్ధములు నిన్నే నడపె నూగురుండు ॥ సల్లివి ౫ 


అలరి దేహమనేటియాగశాలలోన 
దిలువై యజ్ఞానపుపశువు బంధించి 
“కలసివై రాగ్యపుక తుల( గోసి కోసి 
వెలయ జ్రానాగ్నిలో వేలిచె మాగురుండు 4 జాన 


కేం 


మొక్కుచు వై వై ష్టపులనేమునినథ గూడ పెట్టి 
చొక్కుచు' 'శ్రీపాదతీర్థసో మపానము “సించి 
చక్కగా. సంకీ ర్తనసామగానము చేసి 
యిక్కువతో యజ్ఞము 'వేయించె(టో మాగురుండు ॥ జ్ఞాన ౪ 


తదియ్యగురు[ పసాదపుపురోడాళ మిచ్చి 
కొదదీర ద్వయమనుకుండలంబులు వెట్టి 
యెదలో శ్రీవేంక పేళు నిటు పత్యక్షముచేనె 
యిదివో స్వరూపదీక్ష యిచ్చెను మా గురుండు ౫ జ్ఞాన ॥ 
(ఈ సంపుటము పాట - 148) 
దేసాళం 
గతులవ్ని ఖిలమైన కలియుగమందును 
గతి యీత,డే చూపె ఘనగురుదై వము ॥ పల్లవి 1 


యీతవికరుణనేకా యిల వై ష్టవులమైతి త్తు 
మీతవివల్సనే కంటి మీతిరుమణి 
యీతండేకౌ పుపదేళమిచ్చె నష్టాక్షరిమంత్ర 
మీతండే రామానుజులు యిహపరదై వము 4గతు 4 


వెలయించె నీతండేకా వేదవురహన్యములు 
చలిమి నీత(డే చూపె శరణాగతి 


నిలిపినా. డీకండేకా విజము[దాధారణము 
మఠసి రామానుజులే మాటలాడేదై వము ॥గతు॥ 


వియమము లీఠండేకా నిలిపె( (బపన్నులకు 
దయతోమోక్షము చూపె. దగ నీతండే 
నయమై శ్రీవేంక కేకునగ మె క్కేవాకిటను 
దయంజూచీ మమ్ము విశే తల్లిదం[డిదై వము ॥ గతు ॥ 
(ఈ సంపుటము పాట - -872) 
1: ఈ శ్రీ పాథతిర్థవద్ధతి దగర వారికి రేదందురు. న్‌ 


కేశ 


ఈపంచసంస్థార -శరణాగతి. వవత్తులను నమ్మినవాడు నిత్య- 
నైమిత్తిక కర్మలను తప్ప, కామ్యకర్మలను ఆచరింపరాదు. ఇతర- 


- దేవతలను కొలువరాదు అను వైన్జవనిద్దాంతమును అన్నమయ్య 


ఈసంపుటము 28వ పాటలో చాటుకొన్నాడు. 


గుజరి 
న్న! 
కలదిదివో నుఖము గలిగినను గర్భము నిలువక మానునా 
మలఠలసి కామ్యకర్మములకు6 జొచ్చిన మగుడ. బుట్టువులు 
మానునా ॥ పలవి॥ 


పరగ విందజిత్తుండు హనుమంతువి (బహ్మాస్త్రంబునం గట్టి 
అరయ నందుపై మోఓలుగట్టిన నలబబహ్మాస్త్రము వదలె 
మా బి 
పరిపరివిధముల విటువలెనే హరి( (బప త్తి నమ్మిననరు(డు 
తిరుగ6 గర్మమార్గమునకు( జొచ్చిన దేవుండు దనవాత్సల్యషు 
వదలు ॥కల4 


ఆలరినసంసార్యభమ విడిచి యడవిలోన జడభరతుండు 
తలంపుచు నొక యిట్టి, _బెంచినంతనే తనకుము నారూపు దగిలె 
ములుగుచు లంపటములు దెగవిడిచి మోకము వెదకెడినరుండు 
వలనవిదుస్స్పంగతులు పెంచినను వాసన లంటక మానునా 
1కల4 


ఆటుగన కా(ఐట్టిన్నవత ముండ6గ నన్యమతము చేవట్టినను 
నటనల నెందును6 టొందక జీవుథడు నడుమనె మోతఈంై నట్లు 
తటుకన శ్రీ వేంకటపతి నొక్కవిదాస్యము భజియించిననరు(డు, 
ఘటనల నాతని క్రైంకర్యములకు కడు(వ్యాతుండుగాక మానునా 
జకల॥ 
(ఈ వంవుటము పాట---82). 


కేర్‌ 


ఈ దీతపొందిన వారలలో నారద ననక ననందనాదులు ముఖ్యు 
లని, వారితోపాటు వై కుంళముననున్న అన్నమయ్యను కలివి, "పెద 
తిరుమలయ్య యో లేచా చినతిరుములయ్యయో పాడినపాటగ ఈ 
సంప్కటములో లికీ-వ పాటగా [వకటింపబడుచున్నది. 


లలిత 


శరణంటి మాతవిసమ్మంధమున ౫ 
మరిగించి మమునేలి మన్నించవే ॥ పళ్లి వి ॥ 


నకలవేదములు సంకీర్తనలు చేసి 
(పకటించి విను. బొడి పావను(డైన-- 
అకలంకు(డు తొళ్ళపాకన్నమాచార్యుల 
వెకలియై యేలిన శ్రీవే.కటవిలయ ॥ శర ॥ 


నారదాది సనకసనందనాదులవలె 
'పేరుపడి విన్ను(బొడి పెద్దలై నట్టి - 
అఆరీలి. దాళ్ళపాకన్నమాచార్యుల 


చేరి యేలినయట్టి (శ్రీ వేంకటనిలయ *కర॥ 
పామవేదసామగానస_్తస్వరములను 

బాముతో వీసతి నిన్ను బాడినయట్టి _ 

ఆముకొన్నతాళ్ళపాకన్నమా చార్యుల 

వేమరు మెచ్చిన (శ్రీ వేంకటనిలయా 4శరః 


(ఈసంవుటము పాట--శ 


చారందరూ నిత్యసూరులని వ్యవవారింపబడుచుందురు. చారిని 
గూర్చి ఈ కింది పాటలో ఘనముగ కొోనియాడినాొడు, 


వరాళి 


అదివో నిత్యసూరులు అచ్యుత వీదానులు 
యెదురులేవివారు యేకాంగవీరులు ఇ పల్లవి 8 


16 


రచ్చల సంసారమనేరణరంగములోన 
తచ్చి కామ[కోధాలతలలు గొట్టి 
ఆచ్చపుతిరుమం[త పుటారుపుబొ బ్బలతోడ 
యిచ్చలనే తిరిగేరు యేకాంగవీరులు ॥ ఆది ॥ 


'మొరసి పుట్టుగులనేముచ్చు(బౌంజుల కురికి 
తెరలి నడుములకు. దెగ వేసి 
పొరి. గర్మము, బొడిచి పోటుగంటుల! దూరి 
యెరగొని తిరిగేరు యేకాంగవీరులు ॥అది॥ 


వొడ్డిన దేహములనేవూళ్ళలోపల చొచ్చి 
చెడ్డ్దయహంకారమను(మున ?)చెజలు వట్టి 
అడ్డమై (శ్రీవేంక శేశు నండనుండి లోకులనే - 
యెడ్డల జూచి నవ్వేరు యేకాంగవీరులు ॥ అది ॥ 
(ఈ సంపుటము. పాట--85) 
ఇది అన్నమయ్యదే. 


తవ చకాంకమును వరివాసించేఇ తరమతన్థులకు 'తెలిపిడిగా? 
ఆ చటన్రాంకనము. వేద (పసిద్దమని అన్నమయ్య శీ85-వ పాటలో 
స్పష్టము చేసినాడు. 


రామ్మక్రియ 
అదె శరళ్చ(కములేనట్టిదేవర లేదు 
యిదె హరిముదాంకిత మిందే తెలియరో 4 పల్లవి ॥ 


“ అనాయుధాసో అనురా అదేవా” యవి 
వినోదముగ బుగ్వేదము దెలిపెడి 
సనాతనము విష్ణుచ[కధారణకును 
అనాదిప్రమాణ మందే తెలియరో ॥ అదె ॥ 


క్ష 


“యచ్చ యిర్యదే” యని “యచ్చ సూర్యే” యని 
అచ్చుగ తుదకెక్కై (క్క?) నదె పొగడీ [కుతి 
ముచ్చట గోవిందునిము.దాధారణకు 
అచ్చమయినప్రమాణ మందే తెలియరో * అదె॥ 


మును "“ నేమినా త్వముదదాం ధారయే'' త్తని 
వెనువెంట్మక్రుతి యదె వెల్ల విరినేసీని 
మొనసి శ్రీవేంక పేక ముదద్రాధారణకు 
అనువుగ( [బమాణ మందే తెలియరో 1 అదె ॥ 
(ఈనంవుటము పాట 486) 


* అనవాయుధాసో ' అను బుక్కును గూర్చి మా దేవస్థానములో 'వేద- 
పారాయణమును చేయు [బవ్మాథీ వేదమూ ర్తులు సుబ్భావధానుల- 
వారి నడుగగా, ఈక్రింది బుక్కును వారు వాసి ఇచ్చినారు. చానినే 
ఇందు చూపుచున్నాను. 


“తిగ్మ మాయుధీం మరుతా మనీక౦ కస్త ఇందపతి వజం దధర్ష । 
ఆనాయుధాసో అనురా అదేవా ళృకేణ తాం అపవపబుజ్షీషిన్‌ ॥ 
మహతఉ్మగాయ తవసే సువృక్రిం (పేరయ శవతమాయ పళ్వః। 
గిర్వాహ సే గిర ఇందాయ పూర్వీధేపి తన్వే కువిదంగ వేదత్‌ * 
ఉక్టవాహ ననే విభ్వే మనీషాం” 

(బుగ్వేదము-6వ అష్టకము, 8$ప అధ్యాయము _&8-వర్గము) 


దీనియర్థము బు గ్వేద భావ్యముతో 'తెలియదగినది. వీనివలన 
మన అన్నమయ్య వేద(ప్రమాణసిద్ధమైవవిగా తెలిసికొని యే, పంచ 
సంస్కారములతో ,శ్రీ, వైస్లవమతదీతను పుచ్చుకొన్నాడని తెలియు 
చున్నది. అందువలననే ఆమతదీభయందు గాఢ (శ్రద్ద గలిగి, ఆ. సంప- 
చాయానుసారముగనే స్వామినా రాధించి, సిద్ధి పొందినాడని తెలియు 
చున్నది. 


ఆహిరి 
విడువరా దెంత్రెనా వెజ్దివడంనైన నీకు 
' కడవారు నవ్వకుండా. గాచుకో నన్నును ॥ పల్లవి ॥ 


జ్లానము నే నెలంగ నజ్ఞానము నే నెజంగను 
మానను విషయములు మరిగెంతెనా 
నీనామము నొడిగి నీదాను(డ ననుకొందు 
దీనికే వపించుకొని తిద్దుకో నన్నును ॥ విడు ॥ 


అకర్మము నెజ(గను సుకర్మము నెజణ(గను 
(పకటసంసారము వె పాటు మానను 
వొకపవివా+డనైై వూవి ము(ద్రధారినైతి 
మొక మోడి యందుకే గోమున నేలు నన్నును ॥ విడు ॥ 


వెనక6 గానను ముందు విచారించి కొనను 
నినుపై దేహధారినైై నీకు మొక్కేను 
ఘనుండ (శ్రీవేంక కపేళ కన్నులెదుట. బడితి 
కని పోవిడువరాదు కరుణించు నన్నును 1 విడు ॥ 
(ఈనంవుటము పాట 2 


అందుకనియే ఈ 'శెండవపాటలో 'కడవారు నవ్వకుండా అను పద- 
ముతో, నేనొక మతము వారిలో పుట్టి నీమతము స్వీకరించితిని. నాజన్మ- 
మతమువారు నన్ను నవ్వకుండునట్లు నన్ను కాపాడుము అని స్వామిక 
నివేదించుకొ న్నాడు, ఈపాట 3ండవచరణములోని * ఒకవనివాడనై_ 
వూని మృుద్రధారినై తి ” అనుచానితో, అనితరలభ్యసులభోపాయ క 
ముతో దివ్య మోతనిద్ధిని గోగి నేను ముచాభఛారినై తిని అని. స్పష్టము 
చేసికొనినాడు. - 


19 


సాళంగవాట 
దొరకె మాపాలికి( గందువయర్థము 
దరిదాపె యుండినతత్వార్దము *జపలవి॥ 
&.. తి - ణా 


తిరముగ నల్లదీవి. దెచ్చినయర్థ మిదివో 
విరజవోడ రేవున వెళ్లినర్ధము 
పరమభాగవతులు పాంతినర్థ మిదివో 
పురుషో త్తముండ నేటిపురుషార్థము *దొర జ 


చందపువేదముల(లు?) శాసవము వేసినర్ధము 
ముందు సుముదలకెల్లా 'మొదలర్థము 
అందరియాత్మల నేటిఅం గళ్ల లోవియర్దము 
యెందు సహ(స్రనామపు టెన్నికర్టము జదొర ॥ 


కొలచి (బహ్మాండముల కొప్పెరలోనర్థము 
యిల విహపరముల కెక్కి నర్ధము 
యెలమి హీనువినై న యెక్కుడు సేవేయర్దము 
అలరి (శ్రీవేంక కేళుండై నయర్ధము జ దొర జ 


(ఈ నంవుటము పాట-.8) 


ఈ మూడవపాటలో, “ముందు నుము[దల కెల్లా మొదలర్థము అ 
అనుచానితో ఈ ము[చాభారణమునకు (వఛావార్థము పురుషో త్తమ- 
సాన్నిధ్యమే అని చాటివాడు. ఈ పంచసంప్కారముల నంది, (శ్రి - 
వై స్టవమతసం[పజాయానుసారము నడచుకొను తనయందు చిల్లర 
మల్లిర దోషములు ఏవైనా కనపడితే, అవి అఆయారజ న్తమోగుణ - 
ములవభావమేకాని, వాఆత్మ పరివర్త నము చెందినదనిశాదు. అని 
గట్టిగా గద్దించి తెలిపినాడు. నేను “సీమతదీత బొంది నీవు నన్ను 
దరితేర్తువని, గురుముఖముగ శరణాగతుడవై వడచుకొనుచున్న 


20 


నాయందు, దోసములేవైన ఉన్నచో అవి నాగురుని బూచిమొన 
మన్నించవయ్యా అని, పరమవిధేయుడై వేడుకొనుచున్నాడు. 
తుదకు 'నీభ క్తుడనైన నాకు పదైైన ఆపద సంభవించినశ్లైతే అది నీకే 
చెడ్డపేరు స్వామీ, కావున 'నిన్ను  జూచుకొని నన్నునీవే పలవయ్యా” 
అని సూటిగా అడిగినాడు. చూడుడు; 


సాళంగనాట 
నాకు నందు కేమి వోదు నన్ను నీ వేమిచూచేవు 
సీ కరుణ గలిగితే నించి చూపవయ్య ॥ పల్లవి ॥ 


'ఘోరమైనదేహపు దుర్గుణ మేమి గలిగిన 
అరసి. (బకృతింటోయి ఇడుగవయ్య 
నేరనినాజన్మముతో (లో?) నేరుపేమిగల్లా నన్ను 
ధారుణీ( బుట్టించినవిధాతి నడుగవయ్య ॥ నాకు ॥ 


పంచేందియములలోని పాపమేమి గలిగినా 
అంచెల(గామునింటోయి అడుగవయ్య 
ముంచిననాకర్మములో మోసమేమి గలిగివా 
మంచితనాన6 జేయించేమాయ నడుగవయ్య ॥నాకు ॥ 


అన్నిటా నా వెనకటి ఆపరాధ మేమిగల్లా 
మన్నించి నాగురు( జూచి మానవయ్య 
మిన్నక శ్రీ వేంక పేశ మీ(దిపనులేమి గల్లా 
విన్ను(జూచుకొవి నన్ను నీవే యేలవయ్య నాకు ॥ 
(ఈ సంపుటము పాట-28) 


ఈపాటలో “శామోశారిఠత్‌ మన్యుర _-కారీత్‌ ” అను (శుత్యర్థము 
_ యె యె ఖ 
నిగూఢ మైయున్నదని భావింపవలసియున్న ది. 


2 


భూపాళం 
ఇవి సేయ(గ నే నలంనుడ యెటువలె మోక్షం బడి గెదను 
వివరముతోడుత నీవు సులభుండవు విస్ణుండ నిన్నేకొలిచెదంగాక ॥ పల్లవి 


జపయజ్ఞ దానకర్మంబులు యెంచ€గ జిరకాఆఫలంబులు 

యెపుడు. బుణ్యతీర్థస్నా నములు యిల పాపవిమోచనములు 

అపరిమిత దేవతాంతరభజనలు ఆయాలోకటప్రా పులు 
వుపవాసాదినియమ్మ్శవతములు తపోవిష్టకు( గారణంబులు ౪ ఇవి॥ 


రవిచంద్ర([గ్రహతారాబలములు భువిలో గామ్యఫలములు 

తవిలినపంచేర్యదియవ్మిగహంబులు తనుధరులకు దుర్గభములు 

అవిరళధర్మార్థకామంబులు మటిమైశ్వర్యములకు మూలములు 

అవల్యగహణకాలానుష్టానము లధికఫలంబులు ఆశామయము ॥ ఇవి॥ 

పరగ సప్తసంతానబోహ్మణతర్పణములు ఖ్యాతిసుకృతములు 

ఆరయ బుతదారక్షేతసంగహ మందరికివి సంనారభోగము 

హరి. నరహరి (శ్రీవేంక కేశ్వరా అభిలము నొసంగెడి దాతవు 

సరుగన్‌ నీవే దయితో రక్షించంజాలుదు వేకాలమును మమ్మును॥ ఇవి ॥ 
(ఈ సంపుటము పాట-810) 


కాని ఈపాటతో అన్నమయ్య సోమరివారై, ఉపవాస 
(వతములు, తపోనిస్టలు మొదలైనవి సాగింపలేక, శరణాగతి 
సులభమని, ఆపద్దతి నవళలంబించినాడేమో అని అనుకొనవచ్చు. 
స్వామియే దిక్కని ఆతనిపైనవే సర్వభారము నిడి మనసా-వాచా-= 
కర్మణా ఆతనినే సేవించుచు, ఇతరభోగములకు అబ్జులు సాచక, 
తక్కువళాలములో ఫలములిచ్చు . ఇతర దేవతల _న్లాలా శ్లాధింపక, జీవి 
తాంతము ,శ్రీవారినే నమ్మి, తనను ఆతనిబం కఫ్‌? చి; ఆతని 
సంకీ ర్త రనములందే మునిగి వ 3 ర్గులకు సాధ్యమా? 
పదో బెబ్బతిన్న వాడు, బలవంతునిచే పీడిం వచారు. శాం 







22 


రతణకు ఒక డొడ్డ్‌ వానిని కాళ్కాలికముగ శరణని అనవచ్చు గాని, 
సర్వకాలమూ స్వామియం దే మనసు నిలిపి, మోజార్ధియై ఆతనిపరిచర్య- 
యందే కాలముగడుపుచుండుట అనెడిశరణాగతికి, [పాణకతణకోన- 
రము శరణనుశరణాగతికిని భేదములేచా. ఈ_వె రెండు శరణాగతు- 
అకు, పూటగడచుటకు పడుపువృ త్తి చేకొను పడతికిని, పతినే దైవ 
ముగా భావించి కాలముదడోయుమవోవతి[వతకును గలఅంతరువుగలదు 


ఎంత ళరణాగతిపొందినా, ఎంత[పవత్రిచేసినా, ఎంతయోగి 
మొనా పరిపూర్ణ క్షానముగలిగి, పరమాత్ము సాన్నిధ్యము సిద్ధించునంత 
వరకు లోకధర్శములను పొటింపవలనినదే అను ఖభావమునూ, తన 
గురుభ క్రిని ఈ కింది పాటలలో చాటుకొన్నాడు చూడుడు. 


ధన్నాపి 
హరిదాసులతోడ నల్పులు సరెనంాదు 
గురుడు శిష్యుండుననేగుటి దప్పు€గానా *పల్లవి ॥ 


కోరి ముత్యపుజిప్పల! గురిసినవానయు 
సారెంబెంకులలోవాన నరియౌనా 
(శ్రీరమణు. డిన్నిటాను. జేరియుం పే నుండె(గాక 
సారెకు వాత్రాపాత్ర సంగతింతా లేదా * హరి ॥ 


మలయాది మా/కులును మహమీ.దిమా(కులును 
చలమున నెంచిచూడ సరియొనా 
అలరి దేవు(డు అంతర్యామియైతే నాయంగాక 
తెలియ(/గ క్షేత్రవాసి దిక్కుల.దు లేవా ॥ హరి జ 


అమరులజవ్మములు నమరలజవ్మములు 
జమళి( బుట్టినంకలో పరియౌొనా. 
అమరి శ్రీవేంక కేశు. డాతుమై తేనాయ(గాక 
తమితో నధికారిబేధములు లేవా ॥హరి॥ 
(ఈనంవుటము పాట-44) 


23 


మలహారి 
అన్నిటాను హరిదాను లధికులు 
కన్నులవంటివారు కమలజాదులకు ॥1 పల్లవి || 


అందరును సమమైతే నరుహానరుహము లేదా 
అందరిలో వారియైతే నౌంగాక 
బొందితో విప్రుని(దెచ్చి పూజించినట్లు వేరే _ 
పొందుగానిశునకము( బూజించ(దగునా ॥ అన్ని ॥ 


అన్నిమతములు సరియైతేను వాసిలేదా 
చెన్నగు(బురాణాలు చెప్పుంగాక 
యెన్న(గ సొర్జాటంక మింతటాను( జెల్లి నట్లు 
సన్నపు॥దోలుబిళ్లలు సరిగా. జెల్లునా ॥ అన్ని ॥ 


గక్కునం టైరు విత్తంగా గాదము మొరచినట్టు 
చిక్కినకర్మములెల్లా. జెల( గెంగాక 
తక్క_క (శ్రీవేంక పేశుదాస్య మెక్కు డై నట్టు 
యెక్కడా మోకోపాయ మి౭క6 జెప్పనున్నదా ॥ అన్ని ॥ 
(ఈనంపుటము పాట-174) 


భ క్తిబలముకలిగినపాణి, _జంతువై నను, మనుజుడైనను 
భేదములేదు. ిక్తిబలము లేనివాడు దొడ్డ రాజైనను ప్రయో- 
జనము లేదనువివషయమును ఈ 18! వ కీర్తనలో గొప్పగ చెప్పినాడు. 


లలిత 


ఇహమేకావి యి/ంక( బర మేకావి 
బఐహళమె హరి సీపెభక్తే చాలు ॥ పల్లవి ॥ 


యెందు జనించిన నేమి యెచ్చోటనున్ననేమి 
కందువనీదాస్యము గలిగితే( జాలు 
అంది వ్వర్గమేకావి ఆలనరక మేకావి 
అందపునీనామము. నా కబ్బుపే చాలు ॥* ఇహ॥ 


24 


దొరయైన. జాలు( గడు( దుచ్చపుబం_టైన( టాలు 
కరగి విన్ను (దలంచగలితే( జాలు 
పరులు మెచ్చిన మేలు పమ్మిదూషించిన మేలు 
హరినీ సేవాపరు(డౌపే చాలు ॥ ఇహ ॥ 


యిల జదువులురానీ యిటు రాకమానసీ 
తల(పు నీపాదములతగులే చాలు 
యెలమి (శ్రీవేంక పేళ యేలితివి నన్ను నిజ 
కై ల 


చలపట్టి నాకు నీశరణమేచాలు ॥ ఇహ ॥ 
(ఈ సంపుటము పాట-181) 


దినికి 
“ దివివా భువివా మమాస్తువాసః 
నరకేవా నరకాంతక [ప్రకామమ్‌ 
అవదధీరితి శారదారవిందౌ 
చరణౌ తే మరణేఒపి సంశ్రయామి ॥” 


వావి కులశేఖరాళ్వార్‌ (పతిపాదించిన ముకుందమాలా స్తవమును 
పి పీకి తెచ్చుచున్నది ఈ పాట. 
కం 


శరణాగతి పొందినవారికి సర్వోపాయములు (శ్రీలమ్మీనాథుడే 
అన్నవిషయమును, తననిళ్యానుష్టానములో నున్న చానీని, ఎంత 
చక్కగ ఈ 182 వ పాటలో చెప్పుళొన్నాడో గమనింవుడు. 


మలహరి 
సర్వోపాయముల (లు?) జగతి 'నా కిత(డే 
వుర్వీధరుండు పురుషోత్తముం డితండే ॥ పల్లవి! 


25 


సకలగంగాదితీర్థస్నానఫలము లివి స్వామిపుష్కరణిజలమే నాలు 
'సకలపుణ్యక్షేత్రావాసయాతత లివి సరి వేంకటాచలవిహార మిదియే 
సకల వేదాధ్యయనశాస్త్రపాఠుబు లివి శౌరినంకీ ర్తనం బిదియే నాకు 
సకలకర్మానుస్టానముల యితని కిచ్చట( జాతువడి క్రై ౦కర్య 
మిదియే ॥ సర్వో ॥ 
ఉపవానతపము లివి యితనిపసాదంబు లొగి భుజింపుపే నాకు 
దినదినంబు 
జపరహస్యోపదేశంబు లితనిపాదజలంబులు కరణనేటి నేవయొక కే 
ఉపమింప( బుణ్యపురుషులదర్శనము నాకు నొగివిచటిబహువృక్ష 
దర్శనంబు 
యెపుడు! బుణ్యకథాశవణంబు లిచ్చోటియెన్న(గలబహుపక్షి 
కలకలంబు 1॥ సర్వో (॥ 
తలంపుగలయోగం౦బులందు శ్రీవై ష్టవలం దగులుసంవాసనహయోగంబు 
వెలయ నిండుమహోత్పవంబు లిన్నియు నితనివిభవంబులెన(గు 
తిరునాళ్లు నాకు 
చెల(గి యిటు దేవతాప్రార్థవింతయు నాకు శ్రీవేంక కేశ్వరుని 
స శరణాగతి 
అలరునానంపదలు యితని పట్టపురాణి ఐల మేలుమంగకడకంటి 
చూపు * సర్వో 1 
(ఈ సంపుటము పాట-182) 


ఇంతగా ఢభ క్తిగలళరణాగతునికి మోతమివ్వక (శ్రీ, వేంక కేశ్వరుడు 
తప్పించుకొనగల(డా? 


బొమ్మగానున్నస్వామికి జరిగెడి (వత్యుత్సవమునూ, ఆయన 
యేవిధములుగ సాజూత్సరమపురుషునికి జరిగినట్లుగ భావించినాడో 
ఈ 148 పాట గొంతెత్తి చాటుచున్నది. చూడుడు :- 


26 


అలిత 


ఎందు నీకు( (బియమో యీతెప్పతిరుణాళ్ళు 
దిందువడె సిరులతో తెప్పతిరుణాళ్ళు ॥ పల్లవి ॥ 


పాలజలవిధిలో( దివ్వళించి పొము తెప్ప, 
దేలుచున్న దది దెప్పతిరుణాళ్ళు 
వోలి నేకోదకమై వాక్కమజ్జియాకుమీంద 
తేలుచున్న దది తెప్పతిరుణాళ్ళు ॥ ఎందు ॥ 


అమృతము దచ్చునా(డు అంబుధిలో మందరము 
తమల. దేలించుతెప్పతిరుణాళ్ళు 
యమునలో కాళింగునంగపుపడి గెమీ(ద 
తిమిరి తొక్కిన తెప్పతిరుణాళ్ళు ॥ ఎందు ॥ 


అప్పుడు పదారు వేలుఅంగవలచె మటల 
తెప్పల6 దేలిన తెప్పతిరుణాళ్ళ 
వొప్పుగ (శ్రీవేంకటాద్రి నున్నతి. గోనేటిలోన 
తెప్పిరిలై నేంటనేంట తెప్పతిరుణొళ్ళు ॥ ఎందు ॥ 
(ఈ సంపుటము పాట-148) 


(వతి[వళాధర్థముతో 'వేంక శేళశ్వరునితప్ప ఇతరులను నేవింపని-_ 
అన్నమయ్య లోకులను రాజులను మనసులో వుంచుకొని, ఎవ్వరిని 
అెక్కసేయని విధముగ ఎట్లు ఎత్తిపోయుచున్నాడోొ ఈ [144వ పాట 
చెప్పుచున్నది. చూడుడు :- 


లలిత 


తల(గరో లోకులు తడవకురో మమ్ము | 
కలిగిన దిది మాకొ(పురము *పలవి*॥ 


27 


నరహరికీ ర్తన నావినజిహ్వూ 
ఠం అణాల 
వెరుల నుతింప(గనోపదు జిహ్వ 
మురవారు పదముల మొక్కినశిరము 
పరులవందనకు( బరగదు శిరము 


శ్రీపకినే పూజించినకరములు 
చోంపి యాచనకు( జొరవు కరములు 
యేపున హరికడ కే(గినకాళ్ళు 
పాపులయిండకు( బారవు కాళ్ళు 


(శ్రీ వేంకటపతి. జింతించుమనను 
దావతి వితరము. దల(చదు మనసు 
దేవు డతనియారధీనపుత మువు 
తేవల వితర్శాధీనము గాదు 


॥4తల(॥ 


;తల(6॥ 


4రల(॥ 


(ఈ సంపుటము పాట-144) 


ఈయన పాటలలో [క్రుత్యర్థము సాహిత్యరూపము ధరించి, 
ఎంతచక్కగ రూపకాలంళారముగ ఇముడుచున్నదో గురుతింపవచ్చు. 


ఆత్మానం రథినం విద్ది శరీరం రథమేవతు 
బుద్దింతు సారథిం విద్ధి మన్య ప(గహ ఏవచ | 


ఇంగదియాణి హయానాహుః విషయాన్‌ న్తేషు గోచరాన్‌ 
ఆత్మేంద్రియమనోయుకక్రం భో క్రేత్యాహుర్మనీషిణః ॥॥ 


--- కఠోవనివత్తు 


ఈ | శులికి వన్నెలు దిది, పూరరూపణము చేసినాడు అన 
(€ మ న ణ న త. 
కొని, 
మయ్య. ఇందులో [శుత్యర్థము భఛాయగా మాత్రమే తీసికొని, చానికి 


మంచి అలంకార సంస్కారము చేసినాడు. 


28 


మాళవి 
గుతాల( గటనితేరు కొంక కెందెనా( బారీ 
స! ల రా 
విజ్ణవీంగుచు( దీసీని వేడుకతో జీవుండు ॥ పలవి ॥ 


సరి పిణుందే రెండు జంటబండికండ్రు 
సరవితో( బాదాలు చా(పునొగలు 
గరిమ(౬ జూపులు రెండు గట్టినపగ్గములు 
దొరయై దేహరథము దోలీంటో జీవుండు 1 గుభ్రా ॥ 


పంచమహాభూతములు పంచవన్నెకోకలు 
పంచల చేతులు రెండు బలుపెక్కేలు 
మించై నశిర సే మీ(దనున్న శిఖరము 
పంచేంద్రియరథము పఅపీ(టో జీవుండు ౪ గుడా ॥ 


పాపపుణ్యములు రెండు పక్కనున్న చీలలు 
తోపులయన్నపానాలు దొబ్బు. దెడ్లు 
యేపువ శ్రీ వేంక కేళు. డెక్కి వీధుల నేంగంగ 
కాపాడి నరరథము గడపీ(బో బీవుండు | గుత్లా ॥ 
(ఈ సంపుటము పాట-162£.) 


ఆద్రైతదూషణము _ భావనము 
యా. 


అన్నమయ్య నందవరీక స్మా ర్తభావ్మాణకు టు౦బములో 
జన్మించుటచే ఆయన పుట్టుకతో అదై్వైతి. ఇతనికాలము నుండి ఆ- 
ఇంటి'పేరుగల వీరి కుటుంబమునందు మాత్రము, విశిష్టాదె తము కావు 
చేసికొన్నది. _పకతత్వవిషయములో ఆ ద్ర్వైతవిశిష్ణాదె తములకు 
ఏమంత వెద్దఖేదము కానరాదు. శాని ఈయనది మధ్యవై పవము 
గచా. శావున కొన్ని పాటలయందు సాజాత్తుగ అటై్వైతమునే 
ఖండనచేనినవట్టులు కానవచ్చుచున్నవి. 


29 


బౌళి 


పురుషుండవి (శ్రుతి వొగడీనట ఆపురుషు(డు విరాకారమట 
విరసవాక్యము లొండొంటికి వివి వింపే నసంబద్దములు ఇపల్ల వి॥ 


మొగమున బ్రాహ్మలు మొలచిరట ఆమూరితి అవయవరహితుండట 
తిగుబొహువులను రాజులట ఆతత్వమే యెంచంగ శూన్యమట 
పగటున తొడలను వైశ్యులు ఆబహ్మము దేహము బయలట 
ఆగపడి పాదాల శ్నూదులట ఆతనిరూపము లేదట ॥పురు॥ 


తనవందనమును€ గలదట దైవము తన( జూడ. గన్నులు లేవట 
తనవిన్నపమును( జేయునట ఆతవికివి వీనులు లేవట 
తవయిచ్చివదే న్రై వేద్యంబట దైవమునోరే లేదట 
తనయిచ్చేటిధూపంబును గలదట దైవము ముక్కును 
లేదట జ పురు॥ 
అంతా. దానే దైవమటా; యజ్ఞము లొరులకు6 జేయుటట 
సంతతముమందా వ్వతం[తు(డటా జపముల వరముల చేకొంటట 
చింతింప( దానే యోగియటా చేరువ మోక్షము లేదట 
పంతపుఖశీవేంకటపతి మాయలు పచారించిన వివియట ॥పురు॥ 
(ఈ సంవుటము పాట-852,) 


శంకరాభరణం 
ఏకాత్మవాదులాల యిందు 'కేది వుత్తరము 
మీకు లోకవిరోధ మేమిట బాసీ నయ్యలాల ॥ పల్లవి ॥ 


పాప మొక్కండు 'జేసిరే పాపులే యిందరు( గావలదా 
యేపున వొకరిపుణ్య మిందరికి రావలదా 
కోపించి యొక్క డసురై తే కోరి యిందరు( గావలదా 
చూవ దేపు6 డొక్కండైతే సుర లిందరుం గావలదా 1 ఏకా ॥ 


30 


వొర( డపవితుండై తే నొగి విందరు(. గావలదా 
వొకండు శుచై వండితే వోడ కిందరు( గావలదా 
చొకనిరతిసుఖ మంటి యిందరును వొనర(6 బొందవలదా 
చవొకవిదుఃఖ మందరు వూర( బంచుకోవలదా ॥ ఏకా ॥ 


ఆకడ నొకడు ముక్తుండయితే నందరును(గావలదా 
దీకొవి యొకండు ఐంధు((ఐద్దుుడయితే యిందరు( గావలదా 
చేకొని శ్రీవేంక పేళు. జేరి దాసులయి యుండేటి -_' 
లోకపుమునులను( దెలుసుకోవలదా ॥ ఏకా ॥ 
(ఈ సంపుటము పాట 2568) 


లలిత 
దోమటి వింతెరంగరా తొల్తిటివారు 
వామదేవవసిష్షవ్యాసాదులు జపలవి£ 
అ లా 


తానే దైవమైతే తపమేల జపమేల 
వూని సారె. బూజించేపూజలేల 
కూను వంగి యింటింట( గోరనేల వేండనేల 
యీనెపొన లోక మెలా నేలరాదా తాను జ దోమ 


తగల దా స్వతంకుండై తే దరిదదుఃఖములేల 
నొగిలి వ్యాధులచేత నొవ్వనేల 
వనగుబాటులై నజననమరజములేల 
ముగురు వేల్పులదండ మొనచూపరాదా ॥ దోమ॥ 


శ్రీ వేంక పేశుండే శేఖరపుదై వమని 
సావధాను6 డితనికి శరణుచొచ్చి 
భావములోపల( దనపాపబింధముల€ బాసి 
కావుల నాతనికృప దండ చేరరాదా 4దోమ॥ 
(ఈ సంవుటము పాట-415) 


31 


వె ఖడనలోని విషయములుకూడ అంత పెద్దశాస్త్రీయములూ 
శావు, దున్సమూధేయములూ కావు. అన్నమయ్యకు వై ప్టవమతము, 
ఆమళతదీకు, దానికి సంబంధించిన సం్యవదాయసిద్ధములగు అర్చనా-- 
దులు ఉన్నట్లు న్పష్టముగ తెలియుచున్నవి. శాని ఎన్నోజన్ఫల- 
నుండి వెంబడించినఅ.దె్యతవానన ఈతనిలో పూర్తిగ మౌసినట్లు 
కానరాదు. ఆమాపు పెదతిరుమలాచా ర్యాదులందు స్పష్టముగ 
కానవచ్చుచున్నది. ఒక్కొక్క పట్టులందు తనకు ఆలియక నే అద్ర్వైత 
ఇావన ఇతని పాటలలో దొరలుచున్నట్లు కానవచ్చుచున్నది. 


ట్రీరాగం 
ఇంతయు నీమాయామయ మేగతి. దెలియంగవచ్చును 
దొంతి(బెట్టినకుండలు తొడరినజన్నములు ॥ పల్లివి ౪ 


కలలోపలిసంథోగము ఘనమగుసంపద లిన్నియు 
వలలోపలినిడిపరువులు వన్నెలవిభవములు 
తలంపున గలిగియు సిందునే తగులకపోదెవ్వరికిని 
తెలిసిన( దెలియదు యిదివో దేవరహస్యంబు _ ౫ ఇంత ॥ 


అద్దములోపలివీడలు అందరి దేహ పురూపులు 
చద్దికివండినవంటలు జంటంగర్మములు 
పొద్దొకవిధమయి తోంచును భువి నజ్టానాంబుధిలో 
నద్దిన దిది దెలియగరా దంబుదములమెంయి,గు 4 ఇంత ॥ 


మనసున దాగినపాలివి మదింగలకోరిక లిన్నియు 
యినుమున నిగిరిననీళ్లు యిల నాహారములు 
పనివడి (శ్రీ వేంకటగిరిపతి నీదాసు లివిన్నియు 
కని మని విడిచిన మనుజులకాయపుమర్మములు ః ఇంత 
(ఈ సంపుటము సాట-1880) 


32 


పాడి 
చూచే చూపొకటి సూటి గుణీ యొకటి 
తాచి రెండు నొకపెతే దెవమే సుండీ ॥ పల్లవి ॥ 


యేనుగ6 దలంచితే యేనుగై పొడచూపు 
మాను దలచిన నష్టే మానై పొడిచూపు 
పూని పెద్దకొండ దలపోయ' గొండై పొడచూపు 
తానే మనోగోచరుండు దైవమే సుండీ + చూచే ॥ 


బట్టబయలు దలంచ బయలె పొడచూపు 
అపై యంబుధి దలంచ నంబుధియె పొడచూపు 
పటణము దల(చిన పటణమె పొడచూపు 
టి లు 6 
తట్టి మనోగోచరుండు దెవమే సుండీ ॥ చూచే ॥ 


(శ్రీ వేంకటాదిమీది శ్రీపతి. దలంచితేను 
(శ్రీవేంకట్నాదిమీంది శ్రీపతై పొడచూపు 
భావమే జీవాత్మ (పత్యక్షము పరమాళ్మ 
తావు మనోగోచరుండు దైవమే సుండీ ॥ చూచే ॥ 
(ఈ నంపుటము పాట-141) 


గుజ్జరి 
అందా6కాం దాం దానే ఆంత కెక్కుడు గాండు 
ముందువెనకెంచేనా ముఖ్యుండే యత,డు ॥ పల్లివి ॥ 


చిత్తమంతర్ముఖము సేసుకొననేర్చెనా 
ఆత్ర్త్రల నతడు యోగియన(దిడును 
సత్తసత్తనెడిసువిచారంబు గలిగెనా 
వు తమవివేకియని వూహింప(బడునా ॥ అందా6 4 


33 


భావపు నభావమును పరికించి తెలినెనా 
వై వల్యనిలయు(గసి కాన(బడును 
దైవంబు దన్ను మతి( దలపోయనేర్చెనా 
జీవన్ము కుండని చెప్ప(బడు నతడు ॥ అందా(॥ 


అడరి వై రాగ్యధన మార్చించనో పెనా 
దిడువై జితేం్యదియసిరు. డాతండు 
యా. నో 
జడియు (శ్రీవేంక కేళ్వరు దాసు; డాయనా 
బడిదడి. దద బర్మబహ్మ మే యతడు ॥ అందా(॥ 
(ఈ సంపుటము సాట-452) 


ఈఖావములు పరికంచినపుడు ఈశడు మవోయోగియై విష్ణు 
భక్తుడై పర మార్థమున ఏపమతము నకు చెందనియోగివలె కన్చించు 
చున్నాడు. 


బౌళి 
ఎంత మాత్రమున నెవ్వరు దలచిన అంతమాత్రమే నీవు 
అంతరాంతరము లెంచిచూడ. బిండంతే నిస్పటి యన్నట్లు ॥పల్లవి॥ 


కొలుతురు మిము వైష్ణపులు కూరిమితో విష్ణుండవి 
పలుకుదురు మిము వేదాంతులు పరబహ్మం బనుచు 
తల(తురు మిము శై వులు 'కగినభక్తులను శివు(డనుచు 
అలరి పొగడుదురు కాపాలికులు ఆదిభై రవు6 డనుచు ॥ ఎంత ॥ 


సరి నెన్నుదురు శాక్తేయులు శక్తిరూపు నీవనుచు 
దరిశనములు (లఖ్రమిము నానావిధులను తల(పుల కొల(దులభబింతురు 
సిరుల మిమ్మునే యల్పబుద్ది. దల(చినవారికి నల్బంబవుదువృ 
గరిమల మిమునే ఘనమనిత ల(చినఘనబుద్ధులకు ఘను (డవు ॥ ఎంత ॥ 


34 


నీవలన గొరతే లేదు మరి ౧రుకొల(దితామెరపు 
ఆవల భాగిరథిదరిబావుల ఆజలమే పూరినయట్లు 
(శ్రీవేంళటపతి నివై తే మము జేకొనివున్న దైవమని 
యీవలనేనీశరణనియెదను యిదియే పరతత్వము నాకు॥ ఎంత ॥ 
(ఈ నంపుటము పాట-808) 


అదై్వైతులభ క్రిలో శివకేశవ భేదము. లేదనుట నుస్పష్టమే కదా. 
అందులకని యే అప్పయ్య దీడీతులవారి పద్యముల.గా ఈ కింది 
"ర50డు పద్యముల నుచావారించుచుందురు. 


“మారమణ ముమారనుణం 
ఫణధరతల్పం ఫజణాధరాకల్పం । 
పురమథనం మురమథనం 
వందే బాణారి మసనుబాణారిష్‌ 


వాసుదేవ ఇడి వామదేవ ఇ -_ 

తి ఎర్‌, పో 
త్య స్తికల్పక మవారుహద్వయం ॥ 
యద్యపీహ 'సుమ 'ఖేదసంభవః 


నాస్త్యథాపి ఫలభేద సంభవః ॥ 


ఒక చ ర్చాసందర్చమున వీనిలో మొదటివద్యమును నేనుచావారింపగా, 
పూజ్యులు కీర్తిశేషులు మద్గురువర్యులు పండితగాజ డి. టి. తాళాం 
చార్యస్వాముల వారు 'రెండవపద్యము నుచావారించిరి. "రెండును మనో 
వారములే. ఉ _త్తరవారివంశాదులందలి పద్యములు అందరకు శెలిసిన వే. 


దేవునిలో లోపము 
అన్నమయ్య (శ) వేంక కేళ్వరుణ్ని తననెచ్చెలికానిగా తన- 


పాణవిభునిగా భావించి తరించినాడు. ఆ న్నేవాగుణము స్వామిని 
ఎత్తిపొడుచుటకు గూడ వెను = డదు. భక్తునికి (పత్యతదై న్యము, 


35 


వరోకరై న్యము అను రెండుగుణములు నవాజములే, (వత్యకు 
దైన్యముతో నేను అకించనుడను, జడ(పాయుడను, దిక్కులేని వాడను 
ఇత్యాదిగా వాపోవుచుండును. పరోశ్షదై. న్యముతో స్వామిదోషము 
లనేయె _త్తిచూపి దెప్పుచుండుటయు అది ఒకవిధమైన సరచాథ క్తి 
భక్తునికి స్వామియందుగల చనవునకు గురిగా సాగుచుండును, 


నాదరామ్మకియ 
పరులకై తే నిదే పానముగాదా 

పురిగొన్లి నీవంక( బుణ్యమాయంగాక 1పల్లవి ॥ 
పరమప్పురుష నీవు పట్టినదే ధర్మము 

అరసి నీవు చెల్లించినదే సత్యము 

ధరలోన నీరెంటికి తంథడితో విరోధించంగ 

దొరసి (పహ్లాదునఠు దోడై నదే గురుతు _ ॥పరు॥ 


నారాయణు(డ నీవు నడపీనదే త గవు 
ఆరూఢి నీవొనన్న దే ఆచారము 
సారెక( దమయన్నతో చండిపడి పెనగంగ 
కోరి స్ముగివు వపించుకొన్నదే గురుతు ॥ పరు ॥ 


శ్రీవేంకకేళ నీవుచేసినదే నీతి 
చేవతో నీవొాడంబరచినదే మాట 
కావించి తాతతో టోర(గా నీవు చక్రమెత్తి 
ఆవేళ నడ్డమైనందుకు అర్జునుడే గురుతు ॥ పరు ॥ 


ఇందు తండికొడులకు విరోధము పెట్టుట, అన్నదమ్ములను విడదీ: 
యుట, మనుమనివే తాతను చంపించుట మొదలగునవి సాధారణ 
, లోకధర్మముతో పాపకార్యముల.. కాని స్వామి (పహ్లాదహిరణ్య-- 
కళిపులకు విరోధము కళ్సించ ట, చాలి ను[గీవులను విడదీయుట, అరు 


36 


నునిచే భీష్ముని చంపించినాడనుట పురాణపసిద్దము. దిని అంతరార్థ 
మును పరిశీలింపక సై _ లౌకిశార్థములు మాత్రమే వరగ్రహించి 
తిట్టదలచినవారు నోరా-ర తిట్టవచ్చు. అరే ఈ పాటలో జరిగినపని, 
స్వామితో చనవుబలియనిసామాన్యభక్తుడు ఈమాట లనలేడు- 
అందుకని యే కూగళ్తాళ్వాన్‌ అను వైస్ణృవభక్తుడు అతిమానుష_స్తవ 
మునందు 

లంత్వత్చియం తదిహపుణ్య మపుణ్యమన్యత్‌ 

నాన్య త్రయో రృవతి లక్షణ మత్ర జాతు; _ 

ధూర్తాయితం తవ తు యక్కిల రాసగోష్ట్యాం 

తత్కీ_ర్తనం పరమపావన మామనంతి ॥ 


అని స్వామిని కీర్తించినాడు. "స్వామీ నీకిష్టమైనపని పుణ్యకార్యము. 
నీవు సమ్మతింపనిది పాపము, ఈ పుణ్యపాపములు "రెంటికిని ఇక వేరు 
లవణము. లేదు. రానగోస్టియందు. నీవు చేసినధూ ర్తకృత్యము 
పరమపావనముగ _ కీర్తింపదగినదని వ్యాసాదులగు పెద్దలందరు 
వాపోవుచున్నారు" అని దీనిభావము. 

తప్పుచేసి తప్పించుకొనే పద్దతి. 

ఈ పద్ధతినికూడ మన అన్నమయ్య ఛారాళముగనే చాటి 
నాడు. కామాదులను యఖేచ్చముగ ననుభవించి అవి నాకు 
సంబంధించినవికావు అని అంశు పోతాయట, పాముకాటు చీరతో 
తుడి స్తే పోతుంచా? అని మన మడుగవచ్చు. మనము ఈ (పళ్న 
ఎవ్వరి నడుగుచున్నాము. మన మెంతటివారము అని ముందు 
పరామర్శించుకోవలెను. మనలో ఉన్న అంత ర్యామిని పరమాత్మగ 
భావించి తన్మ్యయముగ మారినమవోను భావులు, ఇంచుమించు 
అళ్య్యాళమి ధర్మముగలవారు ఏవని చేసినా చెల్లుతుంది. శ్రీకృష్ణుండు 
గోపికలను సత్కరించినాడని మనమూ అట్లివనికి. అల్లులు సాచ _ 


37 


వచ్చుగాని, ఆతడుచేసిన గోవర్దనోద్ధరణము, బా వానలకబళనము, 
విశ్వరూపప్రదర్శనము మనకు సా ఛ్యములా? ఆ కార్యములతో 
ఆతనిఅంతస్తును గుర్తెరిగి, అశ వాడు ఎన్నిపనులు చేసినా చెల్లును 
లో 
కానీ, మనము అట్టి కార్యములు. ఎ తప్పునుండి బయట వడలేము 
అనినోరుమూసికొని పడియుండుట మనబోటి వారికి తగినపని. 
వ ద్వాసుపర్హా సయుజా సథాయా 
సమానం వృక్షం పరిషస్వజాతే 
తయోరన్యః పిప్పలం స్వాద్వ త్తి 
అనళ్నన్నన్యో అభిచాకశీతి ॥ 
అను శుత్యర్థమునే అన్నమయ్య ఈ రెండు కీ ర్తనములందును విపు 
లము'గ వివరించినాడని తలపోయవలసియున్న ది. చూడుడు. 
మాళవిగొళ 
ఇన్నిటికి6 (బేరకుండు యీశ్వరు డింతే 
పన్ని యీతని. దెలిసి (బదుకు టే జ్షానము ॥ పల్లవి ॥1 
మనసున (6 బుట్టిన మంక (గామ్మకోధాలు 
వ తనకంపే( బాపమంటదు 
నిపి తొడిమ నూడీ పండు తీగ నంటదు 
సులకెల్లా. _బకృతిసహజ వింతే 1 ఇవ్ని ॥ 


న 


చేతులార. జే సేటిచేకొ న్నకర్మ్శానకు 
ఘాతల గర్హం గానంటే కట్టువడండు 
ఆతల నదఐక "ముఃచినట్టివేడి. చెయ్యుంటదు 
జాతి దేహము మో6చి సహజ మి-తే ॥ ఇన్ని ॥ 


వొకుననాడినయటివట్టిపల్లదా లనెల్లా 
దాకొని పొరయనం పే తప్పులే లేవు 
పైకొని శ్రీవేంక పేశుబంటుకు వళకులేదు న 


.నెకమైన హరిథక్రిసహజ మింతే ॥ ఇన్ని ॥ 
(ఈ సంపుటము పాటం289) 


365 


రేవగుప్పి 
నీ వెర(గసిది లేదు నీ యాజ్ఞ మోనితి నింతే 
సీవాండ నింతె హరి నే నవజ పల్లవి | 


కన్నుల కెందై నల. జూప్పకలది స్వభావము 

యెన్న6ంగ నాయందు. బాప మెంచ(జో పేది 

విన్ఫనై చెవుల కింపు వినుట స్వభావము 

పన్నినకర్మాలు నన్ను (6 టైకొనం జో పేది 11సీవె॥ 
నాలికకు( జవియైతే నమల టే సహజము 

నాలి అభోజ్యపునింద నాకుంబనేమి 

మూల వాసనగొనేది ముక్కుకు సహజము 

జోలిఐింధములు నన్ను జుట్టంగంజో టేది నీవె ॥ 
కాయము కాయముపొంత గరంగుపే ఆగుణము 

'నేయనవిచేంతలు నాపై( జెప్పం జోశేది 

యీయెడ శ్రీ 'వేంక పేళ యిన్నిటిలో నన్ను( బెట్టి 


పాయక నాలో నుందువు పట్టంగ(జో యేది ॥నీవె॥ 
( సంపుటము-ాపాట 888) 


'పెదతిరుములాచార్యుల వచనములు -- వానికి మూలము 


ఆళ్ళపాకకవులందరిసార స్వతమునకు అన్నమయ్యసారస్వ- 
త మే వీజముగా, భితగా మనము తలపోయ వలసియున్నది. అన్న- 
మయ్య వెట్టిన భితనే ఆతనితనయులు మనుమలు శాఖోపశాఖలుగ 
నాళాచందన్సులలో పండించినారనుట సత్యము, 


మాళవిగొళ 


నిత్యపూజ లివివో నేరిచిన నోహో 
(ప్రత్యక్షమైనట్రిపర మాత్మునికి ॥ పలవి 
౬ ట శ్‌ 


39 


తనువే గుడియట తలయే శిఖరమట 
_పెనుహృదయమే వారిపీఠమటా 
కనుంగొనచూపులే ఘనదీపములట 
తనలోపలియంతర్యామికిని "నిత్య ॥ 


పలుకే మం్యతమట పారైననాలికే 
కలకల మనుపిదడి ఘంటయట 
నలువై నరుచులే నై వేద్యములట 
తల(పులోపలనున్న దై వమునకు నిత్య ॥ 


గమనచేష్టలే యంగరంగగతియట 
తమిగలజీవుండే దాసుండట 
అమరినవూర్పులే యాలవట్టములట 
క్రమముతో శ్రీవేంళటరాయనవికిని ॥ నిత్య ॥ 
(ఈ సంపుటము పాట-82) 


గుజ్జరి (ఏకతాళ్రి 
(శ్రీ వేంకటగిరి దేవా నాదేహంబు నీవుండెడి నిత్యనివాసంబు 
నాజ్ఞానవిజ్ఞానంబులు నీయుభయ పార్శ్వంబుల దీపంబులు 
నాముకు( జెఅమలయూర్పులు నీయిరుదెసలం దిశ్రైడియాలవట్టంబులు 
నామనోరాగంబు నీకుం జందకావివలువ 
సీకు మొక్క నెత్తినచేతులు రెండును మకరతోరణంబులు 
నాథ కక్తియే నీకు సింహాసనంబు 
నామేనం బొడమిన పులకలు నీకు గుదుల్యుగుచ్చి యర్పించినపూదండలు 
నే మిమ్ము నుతించిననుతులయక్షరరవంబుల 

భేరీభాంకారఘంటివినాదంబులు 

నాపుణ్యపరిపాకథలంబులు నీకు నై వేద్య తాంబూలాదులు 


త్తం 


మదీయవిత్య నేవాసమయనిరీక్షణంబుల నీసర్వాంగ6బుల 
నలందిన తట్టుపునుంగు 
నాసాత్వికగుణంబు నీకు ధూపపరిమళంబు నీవు దేవదేవుండు 
నే వర్చకుండను 
ఈ రీతి విత్యోత్సవంబు నాయందు నవధరింప శ్రీవేంక కేశ్వర 
రా మజియును 
(-పెదతిరుమల య్య-వేంక పేశ్వరవచనములు-౧) 


విఠలునిచరిత్ర 


బౌళిరామ్మకియ 
వసుధ జూడ విన్నహవానివలె నున్నవాడు 
వెస నన్ని విద్యలాను వలఅనె విట్టలుండు (1 పల్లవి ॥ 
పరగ నేడునూటదెబ్బదియేడుగురిచేత-_ 
నిరవ్వై పాడించుకొన్నా( డీవిట్టలండు 
సరస నై దులక్షేలిండ్త జవ్వనపుగొ లైతల 
మరిగించుకొన్నవాండు మల్‌ యీ విట్టలుండు ॥ వసు ॥ 
(ఈ సంవుటము పాట-217) 
ఈ విట్టలుని చరితము అన్నమయ్య పలుతావుల పలుకీ ర్తన- 
లలో గానముచేసినాడు. కాని ఈపాటలోని కొన్నివిశేషములు 
నేటి కంకను బయల్పడవలసియున్నవి. అన్నమయ్య నాటికే 770 
మందిచేత పాడించుకొన్నాడట విఠలుడు. ఐదులతలజవ్వనపు- 
గొల్లైతలను మరిగించుకొన్నా డట. ఈ 'రెండుచిట్టాలు చరిత 
శారులు, (శ్రీమఛ్భాగవతపరిశీలకులు 'తేల్చవలసియున్నది. 


పరమార్థ (గంథములు 
అన్నమయ్యకు భారత భాగవత రామాయణములు పరమ 
(ప్రామాణిక గంథములు. శృంగార సంకీ ర్రనలలో భాగవతమునందలి 


త్రై 


గోపికలచర్నితమే అడుగడుగున _పట్టిచూపుచుండును. అధ్యాత్మ 
కీ రనలందన్న చో భారత, ఇాగవత, రామాయణాలు మూడును 
సమషప్రథధానముగ వాడుకొనుచుండును.. ఇందుకు దృ ష్రౌంతముగ 
ఈ (కిందిపాట నుదావారింపనచ్చు. 


లలిత 
వాదులేల చదువులు వారు చెప్పిన వేకావా 
వాదులేల మీమాట వారకంపే నెక్కుండా ॥పలివి ॥ 


నాలుగువేదాల[బహ్మ పెలీ సఎవ్వవిసుతుండు 
వాలినపురాణాలవన్యాసు( డెవ్వని దాసు(డు 
లీల రామాయణపువాల్మీకివసిష్షులు 
ఆలకిం చెవ్వని. గొల్చి రాతండే పో దేపుండు ॥ వాదు ॥ 


భారత మెవ్వనికథ భాగవతము చెప్పిన- 
ఢీరుండై న శుకుండు యేదేవుని కింకరుండు 
సారపుళాస్త్రాలు చూచి సన్యసించి నుడి గేటి _ 
నారాయణ నామపునాథు(డేపో దేవుండు ॥ వాదు ॥ 


పిష్ణువాజ్ఞయని చెప్పేవిధి సంకల్ప మేడది 
విష్టమాయయని చెప్పే విళ్వమంకా నెవ్వనిది 


విష్ణువు (శ్రీవేంకట్నాది విభు(డే ఆదేవుండు 4వాదుజి 
(ఈ నంప్పటము పాట-404) 


లోకపరిశీలనము - ఆత్మపరిశీలనము 
అన్నమయ్య లోకములోని[పాణులందరిని ఎంత చక్కగ 
చి చూచినాడో మనమీపాటలో గురుతింపవచ్చు. 


తై 


రామ్మకియ 
పాజల్లా నొక్కచో నుండు; భాగ్య మొక్కచచోనుండు 
యీటు వెట్టి సెదతనా అెంచ(బివిలేదు ॥పలవి 


సరవి( గలకాలము.( జదువుచుండు నొకడు 
గరిమ నీకృప విన్ను6 గను నొక(డు 
ధర (బయాసముతోడః దపముసేయు నొకండు 
ఎరణుచొచ్చి నీకు. జనవరా నొకండు ౧పాటె॥ 


వొక్కండు మోపుమోచు నొక్కండు గొలువుసేయు 
వొక్కండు పొగడీ త్యాగ మూరకే యందు 
వొక్క డాచారము నేయు నొక్క(డు మోశముగను 
యెక్కడా నీ కల్పన కేమి సేయవచ్చును ॥పాపె॥ 


భావించ నటుగాన ఫలమెల్లా నీ మూలము 
యేవలనైనా నీవు యిచ్చితేంగద్దు 
జీవులు విన్నెజ(గక చీ(కటి దవ్వ(గనేల 
(శ్రీవేంక పేశ్వర నిన్ను సనేవించేదే నేళుపు ॥పామె॥ 
(ఈ సంపుటము పాట - 18 


అట్టులే (శ్రీ వేంక శేశపాచార్చితమైనచి త్తముగలిగిన ___ 
అన్నమయ్య, తనను - తనవారినీ _ తనభోగములను అన్నింటినీ 
స్వామికే సమర్పించి గాఢ్మపపలత్తిని చూపి, తుదకు నీ ఇష్టమువచ్చి _ 
నప్పుడు నీ యిష్టము వచ్చిన వరము నాకీయవయ్యా అని నినా&ణ్య 


ముగ శరణాగతి చేసినాడు. 


నొళంగం 
చేకొంటి విహమే చేరినపరమని 
కె కొని సీవిందు కలవేకాన *జపలవి॥ 


శం 


జగమున. గలిగిన సకలభోగములు 

తగిన నీీపసాదములే యివి 

అగపడునే(బదియక్షరపంజులు 

నిగమగోచరపునీమంతములే ౪ చేకొం॥ 
పొదిగొవి సంసారప్పుతదార లిల 

వదలని నీదాసవర్గములే 

చెదరక యేపొద్దు( జేయునాపనులు 

కదిసిన వియ్యాజ్ఞాకెంకర్యములే ॥చేకొంటా॥ 


నలుగడ మించిననాజన్మాదులు 
పలుమరు లిటు నిపంపు లివి 
యెలమిని (శ్రీవేంక పేశ్వర నీవింక 
వలసినప్పు డీ వరములు నాకు ॥ చేకొం*॥ 
(ఈనంపుటము పాట - 517) 


ఈపాట విన్నప్పుడు పదిహేనుపర్వముల మవో భారతమును పకదీడతో 
రచించిన తిక్కన చెప్పినమాట జ్ఞాపకమునకు వచ్చుచున్నది. 
ఈ 


చ॥ పరమపదా ప్రిహేతువగుభారతసంహిత శౌనకాది భూ_ 
సురవరు లింపునం గరంగుచొప్పునం జెప్పిన, వారు మోదసం-= 
భరితత( బొంది యక్కథకు (బాంతిగ నర్చితు( దేసి రర్మిలిన్‌; 
హరిహరనాథ సర్వభువనార్చిత వన్‌ దయ(జూడు మెప్పుడున్‌ 

(-భారళము - స్వర్తా - శట 


ఈ మాటను పలికిన తిక్కనభావము అన్నమయ్య భావము ఒకటిగనే 
తోచుచున్నవి. ఆ దయకు ఫలిత మేదోకూడా ఆయన పేర్కొన 
లేదు. ఇంత నిరీపాముగ రచన సాగించిన తిక్కన యే అన్నమయ్యకు 
భాషావిషయములందును, ఖభావసంపదయందును మాగ్గ దర గ్థకుడై నా ఖు 
డని మనమూహింవవచ్చు. 


ల్తేత్త 
స్వామి పుష్కరిణి 

దైవమును, త్నేశమును, తీర్ణమును దర్శించినపుడు సాధారు- 
ణులగు పదోచెప్ప రాని ఆనందము మననులో మెదలాడునేకాని, 
చాని న్వరూపమును -- గొవదనమును నలుగురి మననులకు పట్టు 
నట్టు చెప్పలేరు. అదే ఒక మవోకవియో, అంతకంశు మించిన _ 
మవోభక్తుడో _వెవస్తువుల మూడింటినీ చూచినప్పుడు, ఆతని మన 
నులో దివ్య భావములు పరువెతత్తి, ఆవస్తువును అతిలోకముగ అందరి- 
కండ్రకు కట్టునట్టు వర్షింపగలడు. దానికి మనము నిత్యము చూచుచూ 
తీరమాడుచున్న స్వామివుష్కరణిని గూర్చి, _ అన్నమయ్యకుగలిగిన 
భఛావనము, వర్ణనమే సాథి, 


గుండ్యకియ 
దేవునికి దేవికిని తెప్పలకోనేటమ్మ 
వేవేలు మొక్కులు లోకపావని నీకమ్మా ॥ పల్లవి ॥ 


ధర్మార్ధకామ మోక్షతతులు సనీసోపానాలు 
ఆర్మిలి నాలుగువేదా అదె నీదరులు 
నిర్మలపునీజలము నిండున పసాగరాలు 
కూర్మము నీలో6ంతు వోకోనేరమ్మా ॥ దేవు 


తగినగంగా దితీర్థములు నీకడళు 
జగతి దేవతులు నీజలజంతులు 
గగనపుంబుణ్యలో కాలు సీదరి మేడీలు 
మొగి సీచుట్టుమా(కులు మును లోయమ్మా ॥ దేవు ॥ 


వై కుంఠనగరము వాకిలే సీయాకారము 
చేకొను పుణ్యములే నీజీవభావము 
యేకడను శ్రీవేంక కేశుందే నీవునికి 
ద్రీకొని నీ తీర్ధ మాడితిమి కొవవమ్మా ॥1 బేవు ౫ 
(ఈనంపుటము-పాట-48) 


45 


అన్నమయ్య __ పోతన 
కడపమండలమునకు భూషలుగా ఇంచుమించు ఒకే శాలమున 
ఇద్దరు త్మీవభక్స్తులు ఉద్భవమందినారు. ఒకరు అన్నమయ్య, మరి 
యొకరు పోతనామాత్యులు, _ వీరిద్దరూ _ఎంతభక్తులో అంత 
శృంగార్మపియులుకూడ. ఆ శృంగారముకూడ (శ్రీమన్నా "యణ-_ 
మూ ర్తికే పరిమితము. అన్నమయ్యది తాళ్ళపాక. పోతన్నది 
ఒంటిమిట్ట, _ ఆ ఇద్దరిణావములు ఎట్ల ఏకముగా _సాగుచున్నవో 
ఈ [కింది పాటలో పద్యములో గుర్తింపగలరు. 


దేసాక్షి 
ఎంచి చూడరో ఘనులార యిందీవరాకతుండు రతకుండు 
సంచితముగ నితనిశరణంబే సర్వఫల్మప్రద మిందరికి ॥ పల్లవి ॥ 


హరి౬€ గొలువని కొలయవులు మథి యడవి(గాసినవెన్నెలలు 
గరిమల నచ్యుతు విననికథలు భువి గజస్నానములు 
పరమాత్మునికి. గానితపంబులు పాతాళములనిధానములు 
మరుగురునికి (గానిపూవులపూజలు మగండులేనిసింగారములు 


వైకుంఠువి నుతియించనివినుతులు వననిధి. గురసినవానలు 
ఆకమలోదరు6 గోరనికోరికె లందనిమానిఫలంబులు 
(శ్రీకాంతుని పై6 జేయవిభ క్తులు చెంబుమీ6దికనకపు(బూ6త 
" దాకొని విష్ణువి తెలియనితెలుపులు తగ నేటినడిమ్నివైరులు 


వావిరి. గేళవునొ ల్లనిఐదుకులు సరత(గలపుచింతపండు 
గోవిందుని కటు మొక్కనిమొక్కులు గోడలేవిపెనుచితములు 
భావించి మాధవుపైలేనితల(పులు పలు మేఘములవికారములు 


(శ్రీవేంకటపతికరుణ గలిగిడే జీవుల కివియే వినోదములు! ఎంచి ॥ 
(ఈ నంపుటము పాట -286) 


46 


ప కంజాతసడ గావకొాయంబు కాయమే 

పవ ఏగుం ధితచర్మభత్తిగాక 
వై ౬లఠు( బొగడ సవ క్రంబువ_క్త్ర మే 

ఢథమఢ మధ్వనితోడిఢథక్క గాక 
హరిపూజనములే.హా_స్పంబు హస్తమే 

తరుశాఖవిర్మీఠదర్వి గాక 
త౨మదేశు. జూడనికన్నలు కన్నులే 

తనుకు డ్యజాలరం్య్రముల గాక 


చృకి చింత లేనిజన్మంబు ..న్మమే 

లిరళసలిలబుద్చుదంబుగాక 

విష్ణ్రభలేనివిబుధుండు విబుధుండే 

పావయుగముతోడి పశువుగాక । 

(భాగ-?-170) 
యథావాక్కులఅన్న మయ్య 

ఈ యథా వాక్కుల అన్నమయ్య మనఅన్న మయ్యకు 
చాబభొపు 200 ల సంవత్సరముల ముందువాడు. ఈతని కృతి నెల్వే- 
శ్వర శతకము. ఈతను ఆళ౭'ధ్య శై వుడు, ఈ యిద్దరన్నమయ్యలం- 
మధ్యగల భిేదమంళా వ్రైవవై వ్రవమతములకు సంబంధించినది 
మాతమే. యథావాక్కుల అన్నమయ్య మంచిపౌడకవి, సర్వే 
శ్వరునియందు గాఢభక్రిగలవాడు. _ వీరిద్దరికి పోలిక గల భావములు 
"వెక్కుతావుల గణంవు. మచ్చునకొకటి:__ 


మః అమరంగా స్ఫుటభ క్రినాటకము భాషాంగ్యక్రియాంగా భిర- 
మృముగా( జూపిన మెచ్చి మీరలు పురే యన్నంతకున్‌, యోవగే. 
హములన్‌ రూప్పలు వన్నుకొంచును నటుండై వచ్చి సంసారరం- 
గములోనం బహురూపమాడు వెలయంగా జీవి సర్వేశ్వరా.॥ 
(నర్వేశ్వ రళతకము-ప-88) 


త్త 


రామ[కియ 

మెచ్చు; ముచ్చకుంపే మాను; మించి నే నాడరమాన 

వచ్చపునీస్తూతధారి సవధారు దేవ ॥ పల్లవి॥ 
వొక్కూ(& నే జీవుండను వోహో హరీ 

"పెక్కు బహురూపాలే పెంచియాడితి 

ఉక్కినయిందియములే తగు మేళము 

అఆక్కజపువిద్యవా(ండ నవధాల దేవ ॥ మెచ్చు॥ 
సూటి నించుకంతవా(డ( జూడవే హరీ 

వీటిసంసారపుబారె విద్య లాడితి 

పాటి నాకర్మమే క్రీయాభాషాంగము 

ఆటివా(డ నింతె నేను అవధారుదేవ 1 మెచ్చు 


చేరి చిత్తగించుమీ శ్రీవేంక పేళ నేండు 
మేరతో భ శైనేమోకుషీ(ద నాడేను 
యీరానిపదవులు యిచ్చితి నాకు 
ఆరితేరి గెలిచితి నవధారు దేవ ॥ మెచ్చు ॥ 
(ఈ నంపుటము--పాట 150) 


యథా వాక్కులవారి వద్యరచనలోని సం[గవా భావము, 
మన అన్నమయ్య విస్తారరచనయగు గేయములో వి శేషాళారమును 
సంతరించుకొన్న ద. [క్రియాఖ పొాంగము, భాషాంగ(క్రియాభిరమ్య 
ముగా, మెచ్చు ధాతృుపవయోగము, బహురూవమాడుట ఇత్యా 
దులు ఉభియ్మత సమానములు; ఈ భావములు సమానాభిపాయ- 
ములు గలభక్తులకు ఒకరివాబ్బయము మరొకరు చూడక యేకూడ 
కలుగవచ్చు. అయినను మన అన్నమయ్యకు సనామధేయుర 
ఇశనికంళే (పాచీనుడు, ఈతనివలెనే గట్టిగా పర మేళ్వరుని 
వాడు ఒకడు. కలడు అని 'తెలుపుటకుమాతము ఈ ఇద్లరి 


48 


తమ్యము లుచాహారించితిని,  మనఅన్నమయ్యలో విష్ణువు వధాన- 
మెశే, ఆ అన్నమయ్యలో శివుడు ప్రధానము. ఇంతే వీరికిగల భేదము 
దానివలన నానావర్షనలయందు, ఇరువురియందును ఆ యామళాను 
సారముగ ఉచ్చనీచ భావములు సాగుట నవాజమే. 


అన్నమయ్య కీర్తనలసంఖ్య 


అన్నమయ్య ముప్పది రెండువేల కీర్సనములను రచించినట్లు 
“వరమతండత్రములు మువ్పది రెండువేలు” అను చిన్నన్న మాటవలన 
"తెలియుచున్నది. ఈ ముప్పదిరె0డు వేలే పల్మవాసినారు? అని పరా- 
మర్శింపవలసియున్న ది. ఆయన జీవిగము, 82 వేల కీర్తనలు రచించు- 
నాటికి ముగిసిపోయినది కావున, ముప్పది రండు వేలు రచించినారు; 
ఆని చెప్పుట సవహూజము. కాస అన్నమయ్య సాజూత్తుగ అహోబల- 
మున నుండియే విశిష్టాద్వ్యెత వేదాంతాధ్యయనము చేప, అక్కడనే 
ఆధివన్‌ శఠగోపయతిచే మంతోపదేళము పొంది, ఆ మం్యతమునే 
జీవితాంతము వేంక ళేశ్వరమూా ర్రిె గురిచేసి ఉపాసించుచుండినాం 
రనుట నిర్వి వాదమైన విషయము. ఆదివన్‌ శఠగోవయతి అహోబల 
మఠముజీయరు. ఆయన నృసింవోపాసకుడు. వారున్నది అవో 
బల మేత్రము కావున తప్పక నృసింహోపాసకులే. అన్నమయ్యను 
జాగా పరీతించిన ఆదివన్‌ శఠగోపయతి, ఆమం౦ంతమునే అన్న 
మయ్య కువదేశించి యుందురనుట (తినత్యమైవమాట. ఆ మరితము 
చ్వా(త్రింళదకరము. చానికి మంత్రరాజమనికూడ ప్రసిద్ధి, మ్వువ్చై 
"రెండు అకరములుగల ఆ మంథ్రమునే జపించుచూ, నిత్యమూ 
'వేంక పేశ్వరునివై ఒక కీర్తనకు తక్కువకాకుండ కీర్తనలు రచించిన 
అన్నమయ్య, అతరమునకు వేయివంతున ఆ మంతాతరసంఖ్యతో 
మ్వువ్చై రెండువేల కీర్తనలను రచించినాఠని స్పష్టముగ చెప్పవచ్చు. 
అన్నమయ్య రచించినలహో బలపత్సివెనికీ ర్తనల నంఖ్యకూడ దీనికి 


త్తం 


ఉదావారణము కావచ్చు. (శ్రీ, వేంక శేశ్వరుని పై రచించిన కీర్తనలను 
పక్కకు పెడితే, అహోబలపతివై రచించినన్నికీర్తనలు మరి ప- 
బ్రైవముపైనను రచింప లేదనుట నుపపసిదము. ఏదై వను'ను 
మెం మా ధి ర్ల 
"పేర్కొన్నను అందరినీ తుదిచరణమృలో  వేంకకేళ్వరునితో ముడి 
వెట్టటు ఆయనజీవితసిద్దాంత ల్యము. 

ల 0 


ఇట్లు పలు విషయములకు పలుపాటలను ఉచావారణముగ 
ఎత్తి చూవవచ్చును. కాని విస్తరఖీతిచే ఆ భారము సవ్ఫృూదయులగు 
పాఠకులే వదలితిని. 


కబచర్చ 
౧ 
1) గోసమాణే ; (పాట: 874) 
డోలాయాం చల డోలాయాం హరే డోలాయాం 1 పల్లవి ॥ 


మీనకూర్మవరాహా మృగపకిఅవతారా 
దానవారే గుణళౌరే ధరణిధర మరుజనక 1 దోలా 


వామన రామ రామ వరకృష్ణ అవతారా 
శ్యామలాంగా రంగ రంగా సామజవరద మురహరణ ॥ డోలా 


దారుణ బుద్ధ కలికి దళవిధ అవళాలరా 
శరపాజే గోసమాణే ణే శ్రీ వేంకటగిరి నిలయ ॥ డోలా | 


(ఈ సంపుటము పాట 874) 


ఈ పాటలోని 'గోనమాణే ' అనువదము 'భోషమణే”* 
అనుటకుబదులుగ పడినచా అనిపించుచున్న ది, ఇదిఇంకను విచార్వ్నము, 


50 


ల హో మీచీన నష ల (పాట: 866) 
హాసమీచీననుపహాసంతే 
దానై (వకాశితం దరిదంతులో కే 1 పల్లవి ॥ 


ద్వారకా పట్టణే త్వం పురాచ స్వయదీక్షితన్తు స్త్రియః కేశముష్టిఃకథం 
సారస కురువంతి సరస వేళాయాం 1; హోస | 
వర శళోరక్షణే త్వం పురా చ అహం [బహ్మచారి అథోచే స్తదేతిగోప 
రరుణయః కిమితి వా తద్వసతి త్వం (హాస | 
తత్త బృందాపనే త్వం పురాచ (శియౌ వేంకటాదౌ ఇదం నివ్వి 
భాసి ఇదం 

చిత్త మిత్యమరాళ్ళా దిసేవంతి నర్వే 1హాస।। 
(ఈసంపుటము పాట 868) 


ఇది నవరించుటకు వలనుపడనిపాట. నేకులపాఠ మొక్కటే 
ఆఛాల మెనందున పాఠాంతరముకూడ లేదు. 


శ్రి జుంటీ(గ (పాట: ణు 


భూమెల్ల మేసినా నాంటోతుకు బందెలేదు 
నేమపు( (ిపన్నునికి విందలేదు 
యామేర శ్రీవేంక 'కేశ్వరుని శరణని 
సోమరి కర్శామంటితే జుంటీ/గకతవును 1 మటీి,;। 
| (ఈ నంపుటము పాట 28) 





జున్ను -- ఈగ. జౌపవిభక్తికళాగ్యములు జుంటీ;/గ తేనెలో బడిన 
ఈ6గ అన్న అర్థము (వ్రకరణమును వే వచ్చుచున్నది. కాని ఆ యర్థ 
మున జుంటీ(/గ రూవము సిద్ధించునా? జున్ను చేసెడి ఈగయే కచా 
'జుంటీ(గ *. 'సోమరి కర్షమంటితే జుంటీ/గ కతవును' = కరణా-_ 


51 


గతుడు (కర్ణలను వదలినవాడు) మగలా కర్శలజోలికిపోత్యే అనే 
అర్ధములో తేనెలో బడినఈగ ' అనే అర్ధమే సదిబని తోచుచున్నది. 
తేనెటీగల చరితలో తల్లిఈంగ, రాణి ఈంగ ఇత్యాదుల విషయ 
మేమైన సంబంధించియున్న చా అని విచారింపవలసియున్న ది. 


శ) (బహ్మ్‌ మనుకోనేంము: (పాట: 80) 
నేమే [బహ్మ మనుకోనేరము: నేము 
కామంచిన స్వతంత్రము గడు లేదుగాన 1 పల్లవి | 
(పాట-80) 
పూర్వము (ద్రితములో “బ్రవ్మా మనుకొ నేరము=[బవ్మాము అను 
కొందుము”" అను నర్థమున ఆ పాఠము (రహించినట్లున్నరి. (ప్రకరణ 
మును ఒట్టి అనుకో నేరము == అనుకొనుటకు చాలము అని తోచు 
చున్నది, ఈ 'రేకులపాఠములో [వాన్వదీర్ధములకు ఒ'కేలిపి కావున 
ఇటువంటి పాఠ భేదములు అక్కడక్కడ దొర్హుచుండవచ్చు. 


క్స్‌ కాకి జున్ను _ (పాట: 167) 


అనరొదు వినరాదు ఆతనిమాయలు నేడు 
దినదినకొ త్రలాయ ద్రిష్ట మిదే మాకు 1 పల్లవి ॥1 


ఆడెడిబాలుల హరి అంగిలి చూపుమని 
తోడనే వాండ్తనోర దుమ్ములు చల్లి 
యాడ మాతో. జెప్పంగాను యిందరము( గూడిపోయి 
చూడ(టోతే పంచదార క చాతనవ్య 1 అన 1 


తీ.టతీగెలు సొమ్మంటా దేహమునిండా( న 1 


హు 


పాటించి యీసుద్ది వివి పారితెంచి శేసే. 
కోటికోటిసామ్ములాయ కొత్తలోయస్మూ 1 ఇన1। 


52 


కాకిజున్ను జున్నులంటా గంపె౦డేసి తిసిపించి 

వాకొలిపి బాలురెల్ల వాపోవ(గా 

ఆకడ శ్రీవేంక కేళు. డాబాలులకంటినీరు 

జోకగ ముత్యాలు నేనె. జూడ6గానే నేము ॥ ఆన 

(ఈ సంపుటము పాట 187) 

ఈ పదము నిఘంటులలో శానరాదు, 'ళాకివెండి, కాకి 
బంగారము శాకియెంగిలి *' 'శాకి వెదురు” 'శాకి చిప్ప" ఇత్యాదులు 
(ప్రసిద్ధములుగా నున్నవి. _ వెండికానిచానిని వెండిగా వ్యవవారించే 
టప్పుడు కాకి వెండి. అట్టులే వైవికూడ. కాని జున్ను కానిచానిని 
జున్నుగా వ్యవవారించినట్లు ఇక్కడ కావలెను. “కాకిజున్ను' యేదో 
అర్థము కాలేదు. పలువురు విచ్వాంనుల నడిగియు [పయోజనము 
శేకపోయినది. 


1. ఈ పీతిక సిద్ధమైన వెనుక ఠీ వి.వి 'శేషాజార్యులు (70 
సంవత్సరములు) అనంతపురము చారు మాయింటికి వచ్చియుండిరి. 
వారిని విచారించగా, వర్షాకాలమున చెట్ల వెంబడి బుడగలుబుడగలుగా 
నురుగుమాదిరిగ జా లేవస్తువును, నీళ్ల పారుదలతో పాచిపట్టినబండల 
వెంబడి ఆ పాచికి పక్కగా తెల్లగా, ఎజ్జిగా, రంగు రంగులలో బుడ 
గలుగా తయారయ్యే వస్తువును శాకిజున్ను అని వ్యవవారిస్తుండగా 
వా చిన్నతనములో విన్నాను. అది పట్టుకొంశళే చేతికి రాదుకూడా. 
మూశకి రాస్తే జిల్‌ అని అప్పుతుంది. దానికి పిల్లలుపడుస్తారు 1 
అని "పెలవిచ్చిరి. 


ల్సి ఇాళ్ళపాకలోనే నివసిస్తున్న జంగా సుబ్బయ్యగారిని 
(చాచాపు 70 ఏండ్ల, వయన్సు వారు) ఉత్తరముతో విచారించగా, వారు 
* శాకి జున్ను అను పదమును గూర్చి మా (గామ పరిసర్యపప్రాంతము 
లలో విచారించగా తేలిన సారాంశము;.పాలు ఆముదము రంగలించి 
అందులో ముసాంబగము మాత్రను సాదిన ఉగ్గును పిల్లలకు పెట్టుట 


53.. 


అనాదిగా అచారము, పిల్లలు పాలు (తాగుట మాన్చించుటకు ఈ 
ఉగ్గును పెళ్హైదరు. ఈ ఉగ్గును (తాగునపుడు పిల్లలకు జాఛాకరంగా 
ఉంటుంది. కారణం అ ఉగ్గు చేదు పచార్ధము,. కాకిజున్నుడ= 
ముసాంబరము. కలబంద పాలతో ముసాంబరమును తయారు చేయు. 
దురు, శాకిజున్ను-జున్ను (తేనె శానిది కాకి జున్ను. ఈ పదము 
"ఆయుర్వేద వై ద్యశాన్త్రంలో సొంశేతిక పదముగా వాడణడు 
చున్నది ” అని సమాభానమిచ్చిరి. ఈ రెండును కూడ (ప్రకరణము 
నకు అంతగా అతుకునట్ట్లు తోచదు. 


అదీకాక వ రెండు చరణములలో దుమ్మే చక్కెరగా, తీంటం- 
దీగెలు సొమ్ములుగా. మారినట్టు వ న్ధింపబడినవి, ఇక్కడ కాకిజున్నే 
ముత్యములుగా మారలేదు. కాకిజున్ను తిన్న వారి కన్నీళ్లు ముత్య- 
ములుగామారినవి. చక్కెర అని దుమ్మువేస్తే చక్కెరగామారింది. 
సొమ్ములు అని తీంటతీగెలు వేస్తే సొమ్ములుగా మారినవి.. జున్ను 
కాని కాకిజున్ను తినిపిస్తే, వాండ్లు పడి స్తే, వాండ్ల కన్నీళ్లు ముళ్యా 
లుగా అయినాయి. ఇక్కడ ''పక్రమభంగముకూడ నున్నది. ఈ 
శబ్దము యొక్క అర్ధము ఇతనూ తెలిసిన వారివలన ఇలునసుకోదగి 
యున్నది. 
గ్ర ఎంచీనా ; తలంగినా; మానీనా . (పాట? 100, 

.. చేసొక్షి 


నిజము దెలియనిమానేరమేకాళ 
భజన నీవు చేపట్టినందు. గడమా ॥ పల్లవి ॥ 


అంచల వరుసము లోహాపుంగాళికల నెల్త 
'యొంచీనా పసిండి గావించుంగాక 
నించిన, నిన్నాతుమ జింతించువొరిపాతకాలు 
మించనిచ్చేవా మేలే మెరయింతుగాక ౩ నిజ॥ 


54 


నలువంక రవికిరణాలు మేల గీడని 
తల(గీనా యిన్నిటిలో( దానేకాక 
యిల నీదాసుండు జాతి నెవ్వండై నా సీకృప! 
జెల(గి పావను(జేసి చేకొనుంగాక 1నిజ॥ 


పూసిన దిక్కులగాలి పొందుగ నీడాడవి 
మానీనా లోక మెల్లా వరయు(గాక 
మానక (శ్రీవేంక పేశ మహిలో నీదాసులుండే_ 
దేనెలవైనా నీ కిరవేకాదా ॥ నిజ ॥ 
(పాట-188) 


ఈపాట (పతీచరణము "రెండవపాదమునందు “* యెంచీనా, 
తలంగీినా, మానీనా” ఇత్యాదిగ నవరింపబడినవి. పూర్వవముద్రణము 
నందు “యొంచినా, తలంగినా, మానీనా,” ఇత్యాదిగా కలదు. (ప్రకర 
ణమును బటి చూసే నీవు చేపటినందు. గడమా అనే పలపలోని 

లు అజాత ల ల 
దీ శ్రము [పశ్నార్థకముగా స్పష్టము. యొంచినా, ఇత్యాదిగాపుం చే 
*"ఎంచినను' ఇత్యాదిగా అరము వచ్చునేశాని పశ్నార్లకము రాదు. 
లి థి షభ 

“పరునము లోవాపు. గాళకలనెల్ల యెొంచీనా” అన్న స్థలములో 
లోవాపుముక్కలను ఇది వలానా ఇది పఠళానా జూలికి చెందినది; అని 
లెక్కవెడుతుందా? అంళకే లెక్కపెట్టదు అని అర్ధము. కాను 
సోకిన ముక్కలనన్ని టిని బంగారుగా చేయుట యే దానిపని. ఇట్లనే 
తక్కిన స్థలములయందుకూడ. ఇక్కడగూడ (వాస్వదీర్భములకు ఒ కేలిసి 
యుండు కే కారణము. 


7) నహజి పాట: 212 


మపొ నుద్యోగి గావలె మనుజు(డై నవాండు 
నహజివలెనులడేమీ సాధింపలేండు ॥ పల్లవి ॥ 


55 


'సవాజఃక' ఈ శబ్దము వీశేష్యనిఘ్న ము. సెవాజము) కల 
సవాజి. పుట్టినవాడు పుట్టినశ్లు (ష్రసయత్నము చేయక ) పుం ట. 
అను నర్హమున (పయో గించినట్ల.న్న ది. 'నవాజః స్వభావః అన్నలు స్తీరి- 

థి ంం టి ఇట 
సవాఖజీ” పుట్టికనాటి స్వభావమే కలవాడు. వమీ యెరుగసివొడు 
శబ్దము వ్యాకరణ పిరుద్దము కాదుగాని, బవుళ ప్రయోగ వాతము 
కాదనిమ్శాతమే మనవి. 


గి యతిస్థానంలో చర్చ: (పాట 418 
యీత(డు నరకువడ, డీత. డఉగ్నిం గాలండు 


యీతండు నీట మును(గ6 డీతండు గాలి. టోండు 
చేతనుండై సర్వగతుండౌ చెలియించం దేమిటను 





యీతల ననాది యీత. డిరవు గదలండు ॥ దేహి ॥ 


ఇక్కడ ' చియించు' అను తత్సమపదము యతిస్థానములో 
'చెైలియించు' అని [పయోగింవబడియుండుట, వీర వ్యావవోరిక 
ఇాషాదృష్టికి తార్కాణము శాగలదు. ఇట్టి వింకను అక్కడక్కడ 
గలవు. 


ఠి యద్భావం తద్భపతి : (పాట 48ల్ర) 


ధరలో “" నెద్భావం తద్భృవ” తనెంగాన 
హరిమయమే జగమంతాను ॥1 పల్లవి 11 


ఈ 'యచ్భావం'" అనుచానికి 200! 1012 లో అప్పటికి తోచిన 
నిని ఇచ్చివాను. ' యద్భావ్యం తద్భవతి ' అనుటసముచిత మే మో 
అనిపించుచీన్నది. 


56 


[0 సందడించేరు ; (పాట 480) 


హరి నీకు నజు(౦డు పంచాంగంబు వినిపించ 
నిరతముగ వాకిటను వనిలిచినాండు 
సురలు నీయవసరము చూచుకొని కొలువునరు 
సరవి నాఇత్తపడి నందడీంచేరు ॥ ఎందా6॥ 


సందడించేరు = సందడిచేయుచున్నా గు. “సందడివిడువుము 
సాసముఖా”లో _ క్రీగిత కలిగిన పదమును వ్యాఖ్యానించునపుడు 
అ ఛ్యాత్మకీ ర్రనల సంపుటము |! (1981) నందు 12వ పాటలో సందడి 
శబ్దమును వ్యాఖ్యానించ లేదు. ఈ అన్నమయ్య వాజ్బయములో 
సందడి, సందడించు శబ్దములు “తొందర పెట్టు" “అంటు కొనియుండు'” 
ఇళ్యాద్యర్థములలో వాడినట్టు ఇక్కడ [1పయోగమునుబట్టి ఊహించు 
చున్నాను. 


[1 రాచాజ్ఞ : (పాట శీ(7) 


రాచాజ్ఞ మరలించ రాజే కర్తగాన 
యేచి నీకు శరణంటి నిది మానుపవే ॥ పల్లవి ॥ 


రాచాబ్జ == రాజొష్టం రాజ్ఞః ఆజ్ఞా అని విగ్రపాము. ఇది 
సమానైక దేశము తదృ్భవీకరించిదై నా కావచ్చు. ' రాచవారి యొక్క 
ఆజ్ఞ ' అని తద్భవ ళబ్దముతో నే స్వతంత్రముగ సమనసించిన సమాన 
'మెనా కావచు. 

2 వ సంపుటములో "సమాసములు " అను విషయమువె 
సాగించిన నా చర్చను చూచిన డొ॥ సరస్వలీపుత (శ్రీమాన్‌ 
పుట్టవ_ర్తి నారాయణాచార్యుల వారు, “వ్యావవోరికభామను యభే 
చ్చగ వాడిన అన్నమాచార్యుల కృతులలో వ్యాకరణచర్చ పలవ్బా” 
అన్నారు. కాని “ఆ కృతులలోనే అరసున్నలు కకటశేఫళు స్థానపతి 


57 


తములు, ఆస్థానపతితములు దండిగ నుండుటచే, ఆ భామను శిష్టవ్యావ 

_వోరికముగనో, అళిష్టవ్యావవోరికముగనో (గ్రాంథిక నన్నిహితమైన- 

దానిని విమర్శించక ఎట్లుంజేదిస్వామీ” అన్నాను. "నకే నీయిష్టము'” 
గొ లు 


అన్నారు. 
12) సాసముఖా (పాట: 471) 


సామంతం౦ 
సింగారమూరితివి చిత్తజగురుండవు 
సంగతి. జూచేరు మిమ్ము సాసముఖా 


పూవుల తెప్పలమీ(ద పొల6తులు నీవు నెక్కి 
పూవు లాకసము మోవ. బూచి చల్లుచు 
దేవదుందుభులు (మోయ దేవతలు గొలువ(గా 
సావధానమగు నీకు సాసముఖా 


అంగరంగవై భవాల నమరకామిను లాడ్‌ 
నింగినుండి దేవతలు నిన్ను6 జూడంగా 
సంగీత తాళవాద్యచతురతలు మెరయ 
నంగడి( దేలేటిమీకు సాసముథా 


పరగ గోనేటిలోన పని(డి మేడనుండి 
అరిది నిందిరయు నీవారగించి 
గరిమ (శ్రీ వేంక పేళ కమ్నల పండువగా[గ 
సరవి నోలాడుమీకు సాసముఖా 


॥ పలవి॥ 


| సింగా 


॥ సింగా 


॥1సింగా జ 


అభ్యాత్మ కీర్తనల సంపుటము _ 1 యందు 18వ పాటలో 
'సాసముఖా " శబ్దమును *" సనముఖ సముఖ"* అను రెండు పదముల 
ఆ(మేడిత సంధిగా వ్యాఖ్యానించియుంటిని, దానికి మర్కొకపాట 
కూడ 9 సంవుటము 9? వ దానిని ఉదావారణమని చూపియుంటిని. 


5్‌రి 


(పకృతము పాటలో 'సాసముఖా " శబ్దము 'జోవోరు” అను అర్థం 
ములో పయో గించినట్లు వకరణమునుబట్టి తిలియుచున్నది. 
పూర్వో తర మృుదణములు 

6 వ" వ నంపుటములందు వపూర్వ్యము[దణపరిష్కర్తలు. 
ఊపిన పొళములకు కొన్నిటికి భిన్నముగ నేను పాఠములను చూపి, 
వారి బాఠములను పూర్వము[దణపాఠము అని పాదదీపిక (౯00 2010) 
లో చూపియున్నాను. అందులో పూజ్యులు క్రీ శీ (శ్రీమాన్‌ 
రాళ్ల పల్లి అనంతకృష్ణ శర్ముగారును, శ్రీఅర్చకం ఉదయగిరి శీనివాసా 
చార్యులును కలిని పరిమ్మరించిన ' వ నంపుటములో, ' నంన్కరణం 
ములు" అను శీర్షికతో తప్పొప్పుల పట్టిక వొకచానిని చూపి, కొన్ని 
పాఠములకు మాత్రము సవరణలు చూవినారు, రీవ నంపుటములో 
మౌాకు .ముుదణమునకు. ఇచ్చిన పుస్తకములో ఆ తప్పొప్పులసట్టిక 
కానరాలేదు. ' వ నంపుటములో మాత్రము పేజి వరుసనంబరుకూడ 
ఇచ్చిన తప్పొప్పులపట్టిక ఉన్నది. కాని అ తప్పొప్పుల పట్టికలోకూడా 
మేముచూపిన పాఠళాంతరములన్నీ లేవు, కావున నేను ఆ తప్పొప్పుల 
పట్టికను లెక్కకు తీసికొనకయే ' పూర్వమ్ముదితపాఠము" అని ఇత్యా 
దిగా చూపియున్నాను. దీనివలన పూర్వము[దణపరిష్క _ర్రలను 
లత్యము చేయలేదని భావింపళాదు, ఇట్టి వరిమ్మరణములలో తవ్పులు 
నర్వనవాజములని అందరకు 'తెలినిన విమయమే. వానిలో ఎక్కువ 
తక్కువలు మాత్రమే నూత్మజ్ఞతకు గురుతు. మేముమాత్ర మేమి 
తక్కువతిన్నామా? అన్నట్లు ఈ పరిష్కరణములోకూడ రేకు పాఠ 
ములు కొన్ని తొలగిన ఘట్టములు కలవు. వానిలో మేము గమ 
నించినవాని సవరణలిందు చూపుచున్నాను, 


పాట ఉన్నపాఠము ఉండవలనినపాఠము 


ల (8-9) మూ+టగ రాట్టదు మూట గట్టరాదు. 
4 ౧_గ చెడిదపుం “బేడిదపుం 


59 


81 (వశ) వికీరణా వికిరణా 

రతి పల్లవి "కేశ వాత్సరమవోొ "కేశవాత్పరమవో 
2[£ పల్లవి సాధింపలేడు సాధింవలేండు 

248 (2-4) పాలించ్మేపళాప పాలించ్రేభక్తుల[పళాప 
వి44 (1-1) మాయా దేవివట్టిన మాయాదేవి పుట్టిన 
245 (1-9) కాంగినపోట్లు శాండివపోట్లు 

లగ (8-9) సోదించేరటాం6 సోదించేరంటా. 

9ిలిలి (టల) నాతరతమ్య నాళారతమ్య 

887 (2-9) నెవ్చుగా నొప్పుగా 

408 (8.1) తనివోని ఘభోరతప తనివోనిమనవోరతప 
409 (8-1) నెవంరె నానేమి సెవ్యరైనానేమి 
పాటల అకారాది 

సూచికలో వుట 868 లో [159 నలి 

ఎంత మాత్రము 


నా యీ పీఠికవెనువెటనే పూర్వమ్ముదణ వరివ్క గ్రల 
పీఠికలనుకూడ జతచేసి పకటించుచున్నాను. 


ఈ తాళ్ల పాఠకకవుల వాబ్బయమును. త్వరత్వరగ గడ్డకు తేవ- 
అనను సంకల్పముతో, ఆయవ్యయములతో జమకట్టక మాకు వలసిన 
వసతులను పర్పాటుచేయుచున్న తి. తి. దే. కమిటిచైర్మన్‌ శ్రీ బి. 
యన్‌. 'రెడ్డిగారికి వారి సంకల్పమును మూడుపూవు లారుకాయ- 
లుగ పండంపగల సంకల్పసిద్దులు, ఎంతపనినైన అవలీలగ నెరవేర్చ- 
గల కార్యదతుత వండి నిండిన తి. తి. దే. కా ర్యనిర్వహణాధిళారులు 
శ్రీ పి. వి ఆర్‌. శె. (ప్రసాద్‌ ఐ. ఏ, ఎవ్‌., గారికిని నా కృతజ్ఞ ళాఖి 
వాదములు, ము [దణ కార్యమునందు మాకు చేదోడు వాదోడుగా 
తోడ్చడుచున్న తి. తి. దే. (వెస్‌ మేనేజరు శ్రీ యమ్‌. విజయ 
కుమార్‌. శెడ్డిగారికిని ఈ పనులలో చాల మెలుకువగల తి తి. దే. 
పౌరనంబంధళాఖాధికారి శీ రావుల సూర్యనా రాయణమూ ర్తి ఎం.ఏ. 


౮ 


జజ 


60” 


గారికి, (పతితణమును మావనులకు వలసినట్లు సాయపడుచున్న 
తి తి. దే, సప్తగిరి సంపాదకులు శ్రీ కె. సుబ్బారావు ఎంప., 
గారికిని నాధన్యవాదములు. ఈ పరిష్కరణళార్యములో నాకు కుడి- 
చేయిగ పనిచేయుచున్న చి॥ జె. బాలసుబమణ్యం ఎం.ఏ, కు 
నా మంగళాళాసనములు. వేగముగా సాగుచున్న అచ్చుపనిలోకూడ 
'మెలకువవీడని అఆచ్చుకూర నరులకు మనన్ఫ్యూ _ర్తిగ నామంగళాశాస- 
నము అందించుటతప్ప నేను వారికిచేయు నుపకార మేమున్నది? పెద్దల 
పరిష్మరణములను మరలా పరిష్కరించుటలో నావలన ఏర్పడిన 
గుణదోవములను మరల పున్తకములు చదివిన సవృుదయులు ఎత్తి 
చూవిన, విధేయతతో స్వీకరించి, _వె-వె పరిమషృరణములలో జాగత్త 
వహింవగలను. 


లోః మెనూరురా జ ధానీనగరక ళాశాలిళా బుధం మాన్యం । 
సంగితసాహితీవీధీసంచార౦ నమామి తం క్ళవ్ష్యమ్‌ ॥ 


ఇట్లు బుధవిధేయుడు, 
గౌరిసెది రామసుబ్బళర్మ, 
ళం 
తిరుపతి, 'వ్పెషల్‌ ఆఫీసరు, 
27-81 రాళ్ల పాఠవాబ్మయపరిష్కరణశాఖ, 


అన్నమాచార్య ప్రాజెక్టు. 
తిరుమల తిరుపతి దేవప్టానముల్కు తిరుపతి. 


పీఠిక 

త్యామఫలకములలో( దలుపుచాటున దాగియుండిన తాళ్ళపాక 
వారికవిత _పభాకరులకరస్పర్శమున వెలుగుమొగము చూచినది. 
(పథమమున తాళ్ళపాకవారిసం కీర్తనలయోగ్యతనుగు రించి, పై యరధి 
కారులకు తెలియజేసి, సంకీ ర్తవములు లోకమున ప్రచారము(జెందుటకై 
యన్నమాచార్యోత్సవమును వెలయింపించినవారు గురు వెపులు శ్రీ 
వేటూరి ప్రభాకరశాస్త్రిగారు తిరుపతిలో నన్నమాచార్యోత్సవము ప్రతి 
సంవత్సరము ఒజరగుచుండుటతో వారిరచనలలోస క: తాసౌందర్యము, 
సాహితీగౌరవము, సంగితసారస్యము, భక్తిపారమ్యము, గుజుతింపః- 
దిడుచున్నవి. తియ(గున ముడులు విడనిపదములకు(, (బయోగము 
లకు, నెవ్నిటికో యర్థము, నన్వయము కుదురుటతో భాషాపంళోధకుల 
దృష్టి వీరరచవములపై( బడుచున్నది. ప్రాంతపాటలతో వసునుణెందు 
చున్న భావుకుల వినోదమునకై [(కొత్త్వదనము(గోరుచున్న సంగీత 
విద్వాంసుల యాదరమును వీవికి లభించుచున్నది. తాళ్ళసాంవారి 
రచమునల సత్వర ముద్రణమునక్రై ,శ్రీతిరుపుల తిరుపతి దెవస్తాన 
ప్రధానాధికారులచూపుచున్న ఆదరాభిమానములకు, భాషాభిరుచికి, 
భక్రితత్పరతకు జోహారులు. 


(శ్రీ కళ్ళపాకవారి రచనముల సంపుటము లైది ఇంతదినుక 
(ప్రకటితము లయినవి. ఇది యారవసంపుబము. తాళ్ళపాక అన్నమా 
చార్యుల (100-వ జేకునుండి 100-వ జేకవరకుగల) ఆధ్యాత్మ 
సంకీర్తవము లిందు ముద్రితములయినవి. ఇ(కపై నే/బఏిజేకుల 
కొకపంపుటముగా వీరిరచవములు (ప్రకటింప(బిడ గలవు. 


62 


మద్గురుదేవులు. కీర్తిశేషులు శ్రీ వేటూరి ప్రభాకరశాన్త్రిగారి 
పర్యవేకణమున నేతత్సంకీర్తనముల ముదణకార్యమున నుద్యోగించు 
చుండి నేనీసంపుటముమ వారి యాదేశముల మేరకు. బిరిష్కరించితిని. 
తప్పొప్పులకు సహృదయులు [పమాణము. 


తాళ్ళపాక వారిరచనము లెల్ల ద్వరలో( [వికటింప(బడవలయు 
ననెడి వారిసంకల్పము నెజవేర్చుభారము వె యధికారులది, శ్రీ వేంక_ 
'పేస్వరులవారిది. 


థ్రీ న (గాచ్యనిక్యా విద్వద్వి ధేయుండు 
రీళశోధనాలయము, "| 
192.61. ఉదయగిరి (భ్రీనివాసాచార్యులు. 


(శ్రీః 
పీధిక 


ఇది శ్రీ అన్నమాచార్యకీ ర్తనల యేడవనంపుటము. శ్రీ వేటూరి 
(ఏభాకరళాన్తీగారు ఐదవసంపుటము ళోధించి పకటించి అకాలమున 
పరమపదమల:కరించిరి. అఆరవసంపుటమును దీవివి రేకులనుండి 
సవరించి యెత్తి [వాసినవారు (శ్రీ కాస్త్రిగారి శిష్యులై వారికి చేదోడు 
వాదోడుగా నుండిన (శ్రీ ఉదయగిరి (శ్రీనివాసాచార్యులే. ఈ కీర్తనల 
శోధనకార్యమునతై శ్రీవేంక పేశ్వర దేవాలయాల అధ్యక్షుంచే నియ 
మింప౭బడి నేను వచ్చి చేయివేయుసరికి ఈ సంపుటపషు ౧హుభాగము 
ముదితమైనది. కడపటి రె.డు మూండు ఫారములు మిత్ర మునేను 
సరిచూడగల్లితిని. ఈ సంపుటమున ౧౫౩౧- వ జేకుమొదలు ౨౦౦వ 
అేకు వజకునిగల అధ్యాత్య్మకీ_ర్ర్తనలు కలవు. 


(శ్రీ[పభాకరశా స్త్రిగారు వేసిన పథమున, శ్రీ శ్రీనివాసాచార్యుల 
విష్క్రఆఎ9 భక్తిళక్షులు తోడుగా, ఇకముందు. తాళ్ళపాకకృతుల 
శోధన |1పకటనములు త్వరగా జరుగంగలవని యాశంసించుచున్నాను. 
కాని యీ మహాకార్యము పూర్తియగుటకు ఆ (శ్రీనివాసుని మహా 
సంకల్పమే సాధనమై మమ్ము నడపవలసియున్నది. 


ఈ కె ౦కర్యమునకు నాకవకాశము(గల్పించిన శ్రీవేంక టేష్వర 
దేవాలయాధికారులదయ నా కృతజ్ఞతాళ క్రిని మించిన బరువు. 


థ్రీ వేంక చేశ్వర్యపాచ్యవిద్యా 
వరిళోధనారిలయము, 
తిరువతి 
80-11-51. 


రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, 


శుభమస్తు 
శ్రీ తాళ్లపాక 


అన్నమాచార్యుల అధ్యాత్మ సంకీర్తనలు 


స్వ స్తిగ్రీ జయాభ్యుదయ శాలివాహనకకవరుషంబులు ౧౩౪౬ అగు= 
నేంటి క్రోధిసంవత్సరమందు. తాళ్లపాక అన్నమాచార్యుల అవతరించిన 
వదారుయేండ్లకు తిరువేంగళనాథుండు ప్రత్యకమైతేను, ఆదిమొదలుగాను 
శాలివాహనళకవరుషంబులు ౧౪౨౪ ఆగు నేటిదుందుభినంవత్పర ఫాల్గుణం 
చిహుళ ౧౨ నిరుధానకు1 (విరోధానకు? తిరోధానానకు?) తిరు వేంగళనాథువి- 
మీదను అంకితముగాను తాళ్లపాక అన్నమాచార్యులు విన్నపముచేసిన- 
ఆధ్యాత్మ సంకీర్తనలు. 


రేకు 10! కాంటోది 


విచారించు హరి నావిన్నప మవధరించు 
పచారమే నాదిగాని పనులెలా నీవే ॥ పల్ల వి ॥ 


తనువు ౧నాదెందు(గావి తనువులోనింద్రియములు 
అనిళము నాచెప్పినట్టు నేయవు 
మనసు నాదెందు(గాని మర్మము నాయిచ్చ రాదు 
పనివడి దూరు నాది పరులదే భోగము ॥విచా॥ 


1. ఈళబ్దము “విరోధ” *'నిరుద్ధ' శబ్దములకు వ్యావహోరికరూపముగా గానవచ్చు 
చున్నది. అడ్డగింపు, అవధి అని యర్థము. అనాడు కడసటిదినమని తాత్పర్యము. 
శ్రీః శే॥ ప్రభాకఠళాన్తిగారూహించిన “సరియగు” అనునర్థము తాత్పర్యార్థము గావచ్చును. 
“అవధి' అనునర్ధములో “ఈ నిరుత్తమునకు. గుళలంబు మాకు” అను తరిగొండ 
వెంగమాంబగార్మిపయోగము దీవికి సహాయపడుచున్నది. సాహిత్య అకొడమీవారి= 
విష్ణుపారిశాతము కర్‌ పుట, నే వీపయోగ -మివ్వగా (శ్రీమాన్‌ రాళ్లపల్లి అవనంఠళృష్ణ- 
శర్మగారు. “నిజుత్తం” అనుళఅరవపదముకూడ నిలుపు అనునర్ధముతో దీవికి 
శహాయపడుననిరి. ౧, నాది+-ఆందు(గాని. ౨. తనువులోని+-ఇంయద్రియములు, 
ఇట్టిసంధు లీవాబ్మ్యయమనున గలవు. 


౪0౫0 2-౯౪ 


శ్రీ శాశ్వపాక అన్నమాచార్యుల 


న. 


అలరి నానిద్దుర నా దెందంగాని, ౧స్గుఖ మెల 
కలలోనీ ౨కాంపిరాలకతలపాలె 
తెలివి నాదెందు(గాని దినాలు కాబముసొమ్ము 
యెలమి౯ బేరు నాది యెవ్వరిదో బలువు | విచా॥ 
కర్మము నాదెందు. గాస్‌ కర్మములోఫల మెల్ల 
ఆర్మిలి నాజన్మముల 3ఆధీనమె 
ధర్మపుశ్రీవేంక కేశ దయానిధివి సీవు' 


నిర్మితము నీ దింతే నేరుపు సీమా యది *విచా॥ 1 
ఆహిరి 
విడువరా దెంత్రైనా వెజ్టివాండనై న నీకు 
కడవారు సవ్వకుండా( గాదుకో నస్నిసు. ॥ పల్లవి ॥ 


జ్జానము నే నెజఅంగ నజ్జానమః నే నెజంగను 
మానను. విషయములు మం6గెంతెనా 
నీనామము నొడిగి నీదానుండ ననుకొంచు 
దినికే వహించుకొని తిద్దుకో నన్నును "॥ విడు ॥ 


ఆకర్మము నెజ6ంగను సుకర్మము నెఅంగను 
పకటసంసారము పై పాటు మానసు 
వొకపనివాండనై వూని ముద్రధారినై తి 
మొకమోడి యిందుకే గోమున నేలు నన్నును 1 విడు ॥ 


వెనక6 గాన ముందు విచారించి కానను 
నినుపై దేహధారినై నీకు మొక్కను 
ఘను6ండ శ్రీవేంక కేక కన్నులెదుట. బడితి 
కని పోవిడువరాదు కరుణించు నన్నును ॥ విడు! 2 


౧. “యానుఖమెల్ల! పూ.ము,పా, రేకులోలేదు. ౨. “కాంపరాలి పూము,పా.. 
“అధీనమె” పూ.ము.పా. 


అధ్యాత్మ నంకీర్రవల 


సాళంగనాట 
దొరకె మాపాలికి( గం. వయర్ధము 
దరిదావెయుంగి నతత్వా రము 
మా థి 


తిరముగ ౧ నల్లదీవి. దెచ్చినయర్థ మిదివో 
విరజవోడ రేవున వెళ్లి నర్ధము 
పరమభాగవతుల పాంతినర్ధ మిదివో 
పురుషో త్తముండ నేటిపుచుషాగ్ధము 


చందపువేదముల(లు ?) శాననము వేసినర్ధము 
- ముందు సుముద్రల కెల్లా మొదలర్ధము 

అందరియాత్మల నేటి అంగళ్ల లోవియర్థ ము 
యెందు సహ(ననామపు టెన్నికర్టము 

కొలచి బహ్మాండముల ౨ కొ ప్ఫెరలోనర్ధము 
యిల నిహపరముల కెక్కి. నర్థము 
యెలమి హీనువినై న యెక్కుడు నే సేయక్థము 
అలరి శ్రీవేంక పేకుండై నయర్హము 


భైరవి 
దైవమా 3నీమాయ తలమొ లెజ(గనీదు 
కావరపువిషయాలకట్లు వదలవు 
గక్కున బెరిగివచ్చీ కాలము మీందమీంద 
వొక్కనాంటి కొక్కనా(టి కొళ్తు కొత్తుక 
విక్కి. తుమ్మిదలవంటినెరులెల్లా. దెల్ల నాయ 
కక్కరమాయ మేను కాంకలూ నుడుగవు 


॥$దొతశ 


॥దొర ॥ 


॥;దొర౪4ః8ీ 


*ఖైవ॥ 


౧, “వల్లదివిం వూ,ము.పా. నల్శదీవి == “జంబూద్వీపము" కావచ్చు. 
౨, కొ ప్పెరలోని+- అర్ధము. ౩, *“నీమాయతలమొ లెజంగ నీదు" వూ.ను,కా. 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


చిన్ననాండుమోహి.చినచెజలు నేం జూడంగానే 
పన్నినవయసుమీరి పౌఢ లైరి 
వన్నెకుంబెట్టినసొమ్ము వడి "రాసి యెత్తుదీనె' 
ట్‌ యాలి 
మున్నిటివే వెనకాయ ముచ్చటా. దొల(గదు ॥దైవ॥ 
షా 
సిగ్గులెల్లా. బెడదా సె చేరి యవ్వరు నవ్వినా 
య ల 
యెగ్గుపట్లదు మనసు యెజుకతోనే 


౧౬ 


నిగ్గుల్యశ్రీవేంక పేశ నీవు నన్ను నేలుకొవి 
దగరి నాలోనుండ6గా తలపూ( గెవాలదు ॥1దెవ॥ 4 
ముఖారి 
౨ పులుగు చెప్పెడి నదె పొంచి మాగురుండు నీకు 
తలంచుకో నేండు నీవు దాంచినర్థము 11 పల్లవి 1 


యిలమీ॥ద తమసొమ్ము లెవ్వరివద్ద నుండినా 
తలపిడి కొలుపిడి తగిలినట్టు 
తొలుత పంచేర్యదియపుదొరగలవద్ద నున్నాండ 
వెలయ నీసామ్మనుచు విడిపించుకోనవే ॥ పులు ॥ 


చేరి తమవూరివారి చెఅవట్టుకొని పోతే 
3కోరి కుయివోయి తెచ్చుకొన్నట్టు 
వూరక నీకుక్షిలోనవున్న నన్ను నీమాయ 
వీరాన( జెళివ థైను విడిపించుకొన వే ॥ పులు ॥ 


బడిదప్పి తిరిగేటిపడుచుల తమవారు 
తడయక తెద్చుక ఆదరించినట్టు 
వెడబుద్దిం దిరిగేను వెళ్టిని శ్రీవేంక పేళ 
విడువక్‌ ఆజ్జానినన్ను వీడిపించుకొనవే ॥ప్పులు॥ 5 


౧. రాని=రాచుకొని.. ౨. 'పులుగి పూము,పా, పులుగు = అబద్ధము, “పువహు' 
తమిళము. ౨. ఈ పాదమున యతిభంగమా? “తెచ్చుకొన్నటు' లోన్‌ 'కొ తోనా? 





ఆధ్యాత్మసంకీ _ర్తనలు ర్‌ 


అఆపిొరి 
ఇందులో మొదలికర్త యెవ్వండు లేండుగా(టోలు 
ముందు కరివరదు(డే ముఖ్యుండుగా(టోలు ॥1 పల్లవి॥ 


అడితి(దో ఐబహురూపా లన్ని యోనుల( బుట్టి 
తోడనె (బ్రహ్మాదులనేదొరలెదుటా 
జాడలు మెచ్చాలేరు చాలునస్నవారు లేరు 


వేడుక నడవింగా సేవెన్నెలాయ (బదుకు ॥ ఇందు ॥ 
అన్నికర్మములు( జేసి ఆటలో బాహ్మణు(డన్సై తి. 

నన్ని వేదములనేటియంగడి వీధి 

నన్ను( జూచేవారు లేరు నవ్వేటివారు లేరు 

వన్నెలసముదములో వానలాయ (బదుకు ॥ ఇందు ॥ 


సంసారపునాటకసాలలో (పతిమన్రైతి 
కంసారి (శ్రీవేంకటపతిమాయలోన 
౧ యింస 'లిన్నియు( దేరె విందరు. జుట్టములైరి 


హంసచేతిపాలునీరునట్లాయ (బదుకు ॥(ఇందు॥ 6 
రేకు 102 లలిత 
ఒల్లండుగాక దేపి వుద్యోగించండుగాక 
కొల్లలై నమేలు తనగుణములో నున్నది ॥ పల్లవి ॥ 


తల(చుకొంకటే(జాలు దైవమేమి దవ్వా 
నిలుచుక తనలోనే నిండుకున్నాండు 
చలపట్టి తేజాలు త్‌సర్ల మేమి బాంతా 
చలివే(డినాలికవై సత్యములో నున్నాండు ॥ ఒల్లి 1 
౧. 'హొంసి కు వికృతియా ౨. సర్గము 'న్వర్గము'నకు వికృతియా? 





థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఆయమెటింగితే[ జాలు నాయుష్యము గరవా 
కాయపుటూపిరిలోనే గని వున్నది 
చేయ/టోతే పుణ్యుండుగా జీవునికి. దడవా 
చేయార( గర్మము తనచేతిలోనే వున్నది 


మొక్కనేరిచిలేం జాలు మోక్షమేమి లేదో 
యెక్కు వ(శ్రీవేంక కేళు( డీదె వున్నాండు 
దక్క6గొం పే[జాలు పెద్దతనమేమి యరుదా 
తక్కక శాంతముతోడిదయ లోన నున్నది 


సామంతం 
నూంతులు దవ్వంగంటోతే బేశాళములు వుసై 
కా(తాళపులోకులాల కంటిరా యీసుద్దులు 


మీజినప్యుతకా మేష్షి మించి లంకకు( వై వచ్చె 
ఆజడి రామావతార మసుఠరబాధ 
తూ సీత పెండ్లి హరుదొడ్డం వింటిపండుగాయ 
పాఠటి పాటి నమ్మ ఎ నెటువలెవచ్చు వీరిని 


చూడ కేకయరాజ్యము చుపష్పనాతిపాపమాయ 
వేడుక మాయామృగమువేంటాయను 
వాడికె సుగ్రివుమేలు వాలికి గండాన వచ్చె 
కి యీడుగావిరాచపుట్టు యెట్టు నమ్మవచ్చును 


వుమ్మడి. గో6(తులకూట ముదధికి6 గట్లు వచ్చె 
తమ్మునిబుద్ది రావణుతల వోయను 
పమ్మి ్రీజేంక 'పేళనిపట్టానకే యింళఠానాయ 
యిమ్ముల నిట్టిదేవర నెట్టు నమ్మవచ్చును 
౧. 'విండి వూ.ము,పా, ౨. 'నెటువలె రేకు, 

౩, *యాడఃగా వీరాచపుట్న) పూ,ము.పా, 


దల టి 
ణా 


॥ఓఒలః॥ 
ంం 


॥నూంతు ॥ 


84 నూతు ॥ 


జనూ(తు॥ణ 1 


అధ్యాత్మ నంకీ ర నలు 7 


సాళంగనాట 
అన్నిటి కెక్కుడుయీవి హరియిచ్చేది 
మన్నించునాతనికలటే మథి లేరు దొరలు ॥ పల్లవి జి 
తిగ్ముబహ్మలోకముదా(కా నెక్కిచూచిన 
మగుడ( బుస్రైలోకాలే మనుజులకు 
పన ౧ యిచ్చే యింధదాదిదేవతలవరములు 
యెగువదిగువలను యీసందివే ॥ అన్ని ॥ 


మాయలోనం బుప్టేది మాయలోనం బెరిగేది: 
౨ క్రాయదారులకు నెల్లా. గలిగినదే 
సేయరానిపుణ్యమెల్లా( జేసి గడించుకొనేది 
చాయల బహురూపపుసంఫొోర మే 4 అన్నీ 1 


చెడనివై కుంఠ మిచ్చు( జేటులేనివర మిచ్చు 
యా 


వెడమాయ బెడందాపు విష్ణుం డీతందే. 
యెడయక శ్రీ వేంక పేశుండై వున్నాండు వీండె 


జడియ కిత(డే కాచు శరణం కే( జాలును ॥ అన్ని ॥ రి 
మలహరి 
అతిసులభం వీది యందరిపాలికి 
గతియిది శ్రీషతి3 ౦కర్యంబు శ ॥ పల్లవి 
రా 


పాలసముద్రము బలిమి. దచ్చికొవి - 
రాలరిదేవత లమృతమును 
నాలుక నిదె హరినామపుటమృతము 
యేల కానరో యిహపరసుఖము ఇ అతి ॥ 





౧. “యిళ(దాది దేవతలు యిచ్చేవరములు' అనుట సహణము, 
౨, “కాయధారులు' కావచ్చు, 


థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


అడరి బాంతిపడి యవవి దేవతలు 
బడివాయరు యజ్ఞ భాగాలకు 
విడువక చేతిలో విష్ణృ్రపసాదము 
కడిగడియైనది కానరుగాని 


యెక్కుదురు దిగుదు రేడులోకములు 
పక్కన దపముల బడలుచును 
చిక్కినాండు మతి శ్రీవేంక పేశ్వరు._ 
డిక్కడితుదిపద మెఅ(గర గాని 


సామంతం 
ఏమి 'నేయుదు నింక నిందిరాదీశ్వర (డా 
సీమజంగు చొచ్చితిని నెరవేర్తుగాక 


కడి వోనిజవ్వనము కలిమిలేమెలు(గునా 
దిడినుందడి మిగుల రుణపరచు(గాక 
అడియాసలెల్లా( బుణ్యము(దాప 'మెళు(6గునా 
వెడగు.దనలో దయ విడిపించు(గాక 


వలపువెట పెయు(గునా వాండిమొనలకు వైన 
బలిమి( దూరించ£ జలపట్టు(గాక 
చలనమందినమనసు జాతి నీ తెజుంగునా 
కలిసి హేయమున కొడి గట్టించుంగాక 


యెలమి రతిసరవళము యెొగ్గసిగ్గెటు(గునా 
బలిమి. దిటకు నొడ(బఆఅచు6(గాక 
యిలలోన (శ్రీవేంకపేళశ నీమాయ లివి 
తలంగించి యేలితివి దయ సేతుగాక 


॥ అడతి॥ 


(ఆతి: 10 


॥పలవి॥ 
ఉ 


॥ ఏమి 


1 ఏమి ॥ 


॥ఏమి॥ 11 


అధ్యాత్మ సంకీ! సలి [0 


నెరని 
ఆయ్యో మాయల. బొంది అందు సిటి మవ వాలు 
యియ్యగాన. గృర్హలుగా. రెజ(గ దు దజిదులు పళ గ ॥ 


చుక్కలై యుండినవారు సురలై యుండినవారు 

యిక్కడనుండిపో యినయీ జీవులే 

దిక్కుల వారి నిందరు దేవరలంటా మొక్కేం 

యెక్కుడై నవారి సాత్మ నెజంగరు జడా ॥ అయ్యో ॥ 
పాతొళవాసులును పలులోకవాసుంను 

'యీతరవాతనుండినం ' ౧వుతే 

కాతరాన వారిపుణ్యక 3 ఏనేరుగాని 

యీతల (శ్రీహరికత లెజ(గరు జడులు ॥ అయ్యో ॥ 
యిరవెలి(గినము క్రు లఅ(గని ౧ బద్దులు 

క 0] 
యిరవై మనలోనున్నయీ జీవులే 
సిరుల మించినవాడు (శ్రీవేంక పేళ్వరుందే 


శరణాగతులు దక్క చక్క(గారు జడులు ॥ అయ్యో ॥ [12 
రేకు 108 శుద్దవసంతం 
చీ చీ వివేకమా చిత్తపువికారమా 
యేచి హరి. గొలువక హీను(డాయ జీవుండు ॥ పల్లవి ॥| 


బతికేనంటా( టోయి పయిండి వుచ్చుక తన- 
పతియవసరముల( (బాణమిచ్చీని 
ఐతు కందులోన నేది పసిడి యెక్కడ నుండు 


గతిహరి. గొలువక కట్టువడె జీవుండు *చీచీ ॥ 





౧ “బుద్దులు” పూ,ము,పా, 


భీ తాళ్లపాక అన్నమాచార్యుల 


దొడ్డవాండన య్యేనవి దొరల గొలిచి వారి= 
కడ్డము నిడుపు మొక్కు నతిదీనముండ్రై 
దొడ్డళన మేది యందు దొర యాడనున్నవాండు 
వొడ్డి హరి. గొలువక వోడుపడె బజీవుండు ॥ చీచీ జి 


చావనేల నోవనేల సారె. గిందుపడనేల 
యీవల శ్రీవేంక పేళుం డింట నున్నాండు 
దేవు. డాతండే నేండు తెలిసి కొరిచే(గాని 
భావించ కిన్నాళ్ళదా(కౌ (భమ బడె జీవుండు ॥ చీచీ ॥ 18 


రామ్మక్రియ 
అనుచు నిద్దరునాదే రమడలవలినే 
మొనసి యివెల్లా6 జూచి యొక్కింరి (బిహ్మాదులు ॥ పల్లవి ॥ 


రాము(డ పండ్లు నాకు రండు వెట్టరా 
యేమిరా యిట్లానె నాకు యిత్తువా నీవు 
(సేమపుశమ్ము(డ6గాన పిన్ననే నీకు 
యీామాట మజణవకు యిందరా కృష్ణుండా ॥ అను ॥ 


యెక్కిన*వుట్టిపె నన్ను నెక్కించరా వోరి 
వుక్కున( గెబడేవు రాకు వద్దురా నీవు 
పక్కున మొక్కేరా నీపయండి కాళ్లకు వోరి 
అక్కతో. జెప్పేంగావి అందుకొనే రారా ॥ అను ॥ 


క యౌవ్వరు వొడవో సరి నిటు విలుతమురా వోరి 
నివ్వటిల్ల వీ వింత విక్కవొద్దురా 
రవ్వల “శ్రీవేంకటాద్రిరాయండనేరా, ఆయితే _ 
యివ్వల నీకం కేం *బెద్ద యిది సీ వెజ(గవా ॥అనుః 14 
1. * రెండు” కు రూపాంతరము 2. *వుట్టి” రేకు, - 
8. ఎవ్వరు-+-పొడవో.. 4. పెద్దజ పెద్దవాడను; యిదిజాఈ విషయము, 


అధ్యాత్మ సంకీర్తనల 


ధన్నాసి 
పెట్టిననీ వెజణు(గుదు పెనుదిక్కు 
“జట్టిగా (శ్రీహరి సికు శరణు చొప్చితిషి 


కర్మమూలమైనట్టికాయము మోచి నేను 
కర్మము విడువ(టోతే కడుసంగతా 
మర్య మెటి(గిననీవే మాయలః ! గట్టుండంగాను 
పేర్మి నే విడువంటోతే బిగియదా కటు 


బంధమూలమైనట్టిప్రపంచమ” దు నుండి 
బంధము. బా సేనలంకటే( బాసునా అది 
అంధకారమైనట్టిఅజ్షానాన: దోసితివి 
అంధకారమున వెలు6 గరసితే( గలదా 


నిచ్చలు నీసంసారపునీరధిలోన మువి(గి 
చొచ్చి వెళ్లి చేరేనంకే. జోటు గలదా 
యిచ్చట శ్రీవేంక పేక యిహమందే పరమిచ్చి 
అచ్చు మోపి యేలగా నే నన్నియు. దెలిసితి 


ముఖారి 
వెనకేదో ముందరేదో వెళ్డీ నేను నా_ 
మనసుమరులు దేర మందేదొకో 


చేరి మీ(దటిజన్మముసిరులకు నో మేగాని 
యేరూవై పుట్టుదునో యెజంగ నేను 
కోరి నిద్రించ6. బరచుకొన నుద్యోగింతు!గావి 
సారె లేతునో లేవనో జాడ దెలియ నేను 


లా. 


| ట్బ్హ-ఉండంగాను, 


॥ పెటి॥ 15 
లు 


॥ వెన॥ 


థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


తెల్పవారినప్పుడెల్లా తెలిసితిననే(గాని 
్‌ గు 
కల్లయేదో విజమేదో కొన నేను 
వల్ల చూచి కామినుల వలపించే(గాని 
మొల్లమై నామేను ముదిసిన దెరంగ 


పాపాలు చేసి మజచి _బదుకుచున్నా(డంగాని 
వైపుగం జ్మితగుప్తు డు వాయు "చెఅి(గ 
యేపున శ్రీవేంక పేశు నెక్కడో వెతకేంగాని 
నాపాలిదై వమసి నన్ను(6 గాచు పెగ 


మలహారి 
అంతరుమాలినయట్టి ఎ౨ధములాల 
౧పొంత సంతకూటమి పొరిచూప్ప గాదా 


కనక మిత్తడితోడ కలయ సరిదూ+చితే 
౨ ఆనువవునా ఆది దోష మవు(గాక 
ఘను(డై నహరితో( గడుహీనదేవతల 
నవిచి సరివెట్టితే నయ మవునా భువిని 


పట్టభద్రుండు గూర్చుండే బలుసింహాసనము పై 
వెట్టిబంటు( బెశ్టేవారు వెజ్డులేకారా 
గట్టిగా శ్రీహరీతోడ కలగోంప దేవతల 
బెట్ట కొలుచుట విందు వెట్టి పగగాదా 


కొంచక సింహముండేటిగుహ నుండవచ్చునా 
పొంచి నక్కలకెల్ల బొక్కలేకాక 


అంచెల ఛ్రీవేంక బీజ: డాత్మలోనే వుండ(గాను 


కొంచపుదై వాల పలువంచ లనేకాక _ 


త. 'ఉను పూ,ము,పా, యతిళంగము, 


॥ వెన, 


॥ వెన! 16 


1 పలువి 
ఉం 


1 అంత | 


1 అంత ।। 


1అంత।। 17 
౧. 'పోంఠనంత కూటమిపో రీచూపు గాదా' పూ,ము.పా. అర్థము విబార్యము, 


అధ్యాత్మ సంకీర్తనలు [18 


దేవగాంధారి 
కలమాడ దొడ్డము.ద్ర కటకటా 
ఉం టె 
చెల్లుబడికల్లలు చెప్పేరు లోకులు 11పలవి || 


యిప్పుడేలే[బ్రహ్మ దేవ ( డ్‌క్లే వుండ(6గ మీ(దటి- 
వొప్పగువిహ్మపట్టము వొకరికి వెచ్చపెట్టి 
అప్పటి మూండుమూర్తులయందులో నీకవి సరి_ 
చెప్పంబొయ్యే రీమాట చెల్లునా లోకులకు 11రీల్ల 11 


కైలాసము ర్నుదుణడుగలహ్మాండ కోట్లు 
పోలించి విష్ణుండు కడుపున నించుకుండంగాను 
చాలి మూండుమూర్తులలో సరి యీ౩(6 డంటాను 
శూళలె యాడేరుగాక కూడునా లోకులకు 11 కల్ల 1 


ఘనుండీతనిపాదము గడిగె బహ్మ దేవుండు 
మునుముట్టి' శిరసున మోంచె శివుండు 
వొనర మూఃడుమూర్తులం దొకండు (శ్రీవేంక టేకు. 


డనుమాట యిది తగవవునా లోకులకు 11కళ్లీ*! [8 
రేకు 104 పాడి 
తెలిసితే మోకము తెలియకున్న బంధము 
కలవంటిది బదుకు ఘనునికిని ॥ పళ్లివి 1 


అనయము 'సుఖమేడ దవల దుఃఖమేడది 
తనువుపై నాసలేనితత్వమతికి 
పొనింగితే( బాపమేది పుణ్యమేది కర్మమందు 
వొనర ఫల ౧ఎల్లవియోగికిని | ॥తెలి॥ 


[4 ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


తగినయమృత మేది తల(పంగ విషమేది 
తెగి విరాహారియైనధీరునికిని 
పగవారనంగ వేరి బంధులన(గ వేరీ 
వెగటు[పపంచ మెల్ల పిడిచేవివేకికి ॥ తెలి ॥ 


వేచేలువిధులందు వెజపేది మజపేది 
దై వమునమ్మినయట్టిధన్యువికిని 
(శ్రీవేంక పేశ్వరుండు చి త్తములో నున్నవా(డు 
యీవలేది యావలేది యితనిదాసునికి *తెలి॥ 10 


వైరవి 

నీదాస్య మొక్క పే విలిచి నమ్మ(గలది 

(శ్రీదేపుండవు సీచిత్త్రము నాభాగ్యము ॥ పల్లవి ॥ 
ఆనుష్టానములు ౧ గతియని నమ్మి చేసితినా 

తనువిది మలమూ(తములప్రోగు 

జనులలోను _త్తమపుజన్మ మే నమ్మితినా 

వొనర' గర్మమనేవో6దానం బడినది ॥ నీదొ.॥ 
చదువులళాస్త్రములజాడలు నమ్మితినా 

పొదలినమతములపో౮ట మది 

_మదిమదినుండిననామన సే నమ్మితినా 

అదియును నింద్రయాల కమ్ముడువోయినది ॥ నీదా! 


ప్యుత దారధనధాన్యభూములు ఎమ్మితినా 
పాత్రమగురుణొనుఐంధము లవి 
చ్మితముగ నను( గొవు (శ్రీవేంక టేళ నీవే 
పష్మృతపుష్పమ్మాత మే నాభ క్రియెల్లా. నీకు *పీదా4్క 20 


అధ్యాత్మ సంకీర్తనలు 15 


మలహరి 
౦కంచూ.(గాదు ౨ పెంచూంగాదు కడు(బెలుచు మనసు 
యెంచరాదు పంచరాదు యెట్రిదో యీమనసు ॥ పల్లవి ॥ 


పట్ట బసలేదు చూడ బియలుగా దీమనను 

నెట్టన6 బారుచునుండు నీరూ.గా దీమనసు 

చుట్టి చుట్టి పాయకండు. జుట్టమూ. గా దీమనసు 

యెట్టనెదుటనే వుండు నేంటిదో యీమనసు ॥ కంచూ ॥ 
రుచు లెల్లాం గానుపించు రూపు లేదు మనసు 

పచరించు నాసలెల్లా. ఒసి(డిగా దీమసు 

యెచటా6 గర6గదు రాయీ.గాదు మనసు 

యిచటా నచటా. దానే యే(టిదో యీామనసు ॥ కంచూ ॥ 


తప్పక నాలో నుండు దైవము( గాదు మనసు 
కప్పి మూ6టగరాట్టదు గాలీ. గాదు మనసు 
చెప్పరానిమహిమల,శ్ర్రీవేంక పేశు: దలంచి 
యిష్పు డిన్నిటా గెలిచె నేంటివో యీమనసు .:కంచూ॥ 2! 


గుజ్జన 
కలదిదివో సుఖము గలిగినను గర్భము నిలువక మానునా 
మలసి కామ్యకర్మములకు(జొచ్చినమగుడ( బుట్టువులు మానునా॥పల్ల వి॥ 
పరగ వింధద్రజిత్తు(డు హనుమంతుని బబహ్మాస్త్రంబున( గట్టీ 
అరయ నందుపై 'మోకులు గట్టిన నలబిహ్మోస్త్రము వదలె 
పరిపరివిధముల విటువలెనే హరి. (బపత్తి నమ్మిననరుండు 
తిరుగల గర్మమార్గమునకః( జొచ్చిన దేవుండు దనవాత్సల్యము 
వదలు ॥కల॥ 


౧. ౨. “ఠంచు(గాదు పెంచుంగాదుూ పూ,ము.పా. 

ఈ పాటలో మూడవచరణము 'ద్దైవము” తవ్ప తక్కిన సముచ్చయార్థకస్థ్టలము= 
లందంతటా దీర్హములే కఠవ్ల, పూ.ము,.పా.లలో అదీర్హములు (వాిస్వములైనవి. 
మూడవచరణము రెండవపాదము తప్పిపోయినది. మూడవ చరణము మూడవపాదము 
ఏమీ[వ్రాయకయే (ప్రశ్నచిహ్నముతో నిలిచినది. 


16 


థ్రీ తాళ్లపాక ఆన్నమాచార్యుల 


ఆలరినసంసారభ్రమ విడిచి యడవిలోన జడభరతుడు 
తలంపుచు నొక యిట్లి( బెంచినంతనే తనకును నారూపు దగిలె 
ములుగుచు అంపటములు దెగ విడీచి మోశము వెదకెడినరుండు 
వలవనిదున్సంగతులు పెంచినను వాసన లంటక మానునా 1 కఠఅ॥ 


ఆటుగన లా( బిట్టిన్నవత ముండ6గ నవ్యమతము చేపట్టినను 

నటనల సందును బొందక జీవు(డు నడుమనె మోరుండై నట్లు 
తెటుకన శ్రీవేంకటసతిం నొక్కని దాస్యము భజియించిననరు(డు 
ఘటనల నాతనిక్రై ంఠర్యములకు కడు(దాతుండుగాక మానునా 


(శ్రీరాగం 
చెల్ల (దో యీజీ, లీల జేసినపాప మెంతో 
వల మున సున్నహరి వూరకే దవ్వాయ 


కన్నచోటనే హరి కలండన్నవారికి 
విన్నచోటనే విష్ణుడు వివేకులకు 
పున్నతి గొలవ్‌లేక వొద్దనుండంగా  గొందరు 
మిన్ను మీ6ద వెదకేరు మితిమీజ( జదివి 


పట్టిన దే (హ్మము పరమార్థవే _త్తలకు 
“తిట్టులోనా దైవము దివ్యులకును 
ముట్టి చేశ మొక్కలేరు ముందటనే వుండ6గాను 
ఐట్టదియలు పాకేరు బహుకర్మవిదుల 


ఊపిరిలో దేవు౦డున్నా€డు యోగీందులకు 
దొపున నున్నాడు హరిదానులకును 
యేపున శ్రీవేంక పేశు నేచి శరణనలేక 
చాపలాన వెదకేరు సకలదేవతల 


॥ కల॥ 22 


॥పలవి॥ 
న. 


॥చెలు ॥ 
ల ఉం 


॥చెల ॥ 
౧౧ 


*చెల [2 
ళం 


౧. 'వకియొక్కని" కొబోలు, ఇది నమావము. (దుతము విచార్యము, లేదా 
దాస్యము ఆనువది *సుఖముండి” ఇత్యాదులవలె తృతీయార్థకము కొబోణ, 


ఆధ్యాత్మ సంకీర్తనలు [7 


లలిత 


౧ శరణంటి మాతని ౨ సమ్మంధమున.జేసి 
మరిగించి మము నేలి మన్నించవే 4 పల్ల వి ॥ 


సకల వేదములు నంకీ ర్రనలు చేసి 
వకటించి నిను. బాడి పావను(డెన- 
అకల౦కు(డు తాళ్లపాకన్న మా చార్యుల 
వెకలియై యేలిన శ్రీ వేంకటనిలయ ॥శర॥ 


నారదాదిసనక సనందనాదులవలె 
పేరుపడి నిన్ను. బాడి పెద్రలై 3 నట్టి 
ఆరీతి. దాళ్లపాకన్నమాచార్యుల 
చేరి యేలినయట్టి(శ్రీ వేంకటనిలయ ॥శర ॥ 


సామ వేదసామగానస_ప్రస్వరములను 
బాముతో నీసతి విన్ను( బాడినయట్టి- 
ఆముకొన్న తాళ్లపాక న్నమాచార్యుల 
వేమరు మెచ్చినశ్రీ వేంకటనిలయా ॥ళర॥ 24 


రేకు 105 వరాళి 
అదివో నిత్యశూ(సూ ?)రులు అచ్యుత నీదాసులు 
యెదురులేనివారు యేకాంగవీరులు ॥ పల్లవి ॥ 


రచ్చలసంసారమనేరణరంగములోన 
తిచ్చి కామకోధాలతలలు గొట్టి 
అచ్చపుతిరుమం్యతపుటారుపుబొబ్బలతోడ 
యిచ్చలనే తిరిగేరు యేకాంగవీరులు ॥ అధి ॥ 
౧. ఈ పాట పెదతిడమలయ్యదో, చినతిరుమలయ్యడో కావలనీయన్నది. 


అన్నమాచార్యుల వంబంధముతో మేము గొప్పవారమైతీమని చెవ్పుకొనుచున్నారు. 
౨ సంబంధ: పూ.ము,పా ౩ “అట్టి అను విశేషణము సై పాదములోవి- 

కాళ్లపాకఅన్నమా దార్యులతో సమసింపవలనియున్నది. సమాస మధ్యమున “ఆరీతిం” 

ఆఅనుపదము చొచ్చుకొన్నది. ఇట్సివికటసమా సములు ఈవాజ్మయమున కోకొల్సలు, 


౪01 2-౯2 





0 (భీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మొరసి పుట్టుగులనేముచ్చు(బౌంజుల కురికి 
తెరలి నడుములకు( దెగవేసి 
పొరి. గర్మము( బొడిచి పోటుగంటుల. దూరి 
. యెరగొని తిరిగేరు యేకాంగఏపీరులు 1 అది ॥ 


వొడ్డిన దేహములనేవూళ్లలోపల చొచ్చి 
చెడ ం యహం౦ంకారమను చెజలు వెట్టి 
అడ్డమై (శ్రీవేంక పేకు నండ నుండి లోకులనే- 
యెడ్డల జూచి నవ్వేరు యేకాంగవీరులు ౪ అది ॥ 25 


సొళంగం 
తీ జ్ఞానులాల యోగులాల సకలవిరక్తులాల 
నానావిధాల నివి నమ్మేరు సుండి * పల్లవి ॥ 


ఆలరియింతులయధరామృతము లివియెల్ల 
కొలకూటవిషములకరణి సుండి 
శీలముతో వీరలచెటలువట్లుట లెలా 
రు యు వ. సే 
బాలనాగాలం దొడికి పట్టుట సుండీి || జ్డాను ॥ 


కాంతలు నవ్వుచునై నా గన్నుల( జూచినచూపు 
పంతమున 'నలుగులపా(తర సుండి 
బంతుల నెదుటనున్నపడ(తులచన్ను లివి 
క౦ంతల నొడ్డినబడిగండు సుండి ॥ జొను ॥ 
| చి గ ఇ 


జవ్వనపుంగామిన లసరసపుమాటలెల్లా. 
మవ్వ మైనయట్టిచొక్కుమంటత్రాలు సుండి 
యివ్వలను (శ్రీవేంక పేశ్వరుదాసుల కివి 
చివ్వన. జెప్పినట్టు చే నేవి సుండి ॥భ్రాను ॥ 26 
కో 


౧. “అహంకారమును” కొవచ్చు. ౨ జ్ఞానులారి ఇత్యాదికి బదులుగ “జానులాలి 
“ఇత్యాదిగనే. ఈరేకులలో "పెళ్కుతావుల సంబోధనము కానవచ్చుచున్నది, 


ఆధ్యాత్మ సంకీ _ర్తనలు 


కాంటోది 
సంతలే చొచ్చితింగావి సరకు( గాననైతి 
యింతట శ్రీహరి నీవే యిటు దయఃజూడవే 


కాంతచమ(గొండలు కడకు నెక్కితి( గాని 
యెంత్రె నా మోక్షపుమెట్లు యెక్కలే నైతి 
అంతట జవ్వనమనేఅడవి చొచ్చితి(గాని 
సంతతహరి ౧ ్ర_క్రైనేసంజీవి గాననైతి 


తెగి సంసారజలధి( దిరుగులాడితి(గాని 
ఆగడ్రై వైరాగ్యరత్న మది దేనైతి 
పొగరుజన్మాలరణ భూములు చొచ్చితింగాని 
పగటు(గామాదులపగ సాధించ నైతి 


తనువవియెడి కల్పతరువు యెక్కితింగావి 
కొనవిజ్ఞానఫలము గోయలేనైతి 
ఘనుండ (శ్రీవేంక కేళ కమ్మర నీకృపచేత( 
దవిసి యేవిధులను( చట్టువడనై తి 


సాళంగనాట 
నాకు నందు కేమివోదు నన్ను నీ వేమిచూచేవు 
సీకరుణ గలిగితే నించి చూపవయ్యా 


ఘోరమైనదేహపుదుర్లుణ మేమిగలిగిన 
ఆరసి( (వికృతింటోయి అడుగవయ్యా 
నేరఎనాజన్మముతో నేరుపేమిగల్లా నన్ను 
ధారుణీ( బుట్రించినవిధాత నడి గవయ్యా 


క. 


॥ పల్లవి ॥ 


జసంత ॥ 


॥స౦ంత 4 


॥(సంత ॥ 2? 


4 పలవి॥ 
లా 


॥నాకు 1 


లలు గడ పరచటం అఆ 


, భక్తనే" పూ.ము;పా. ల్‌ భక్తీ. అనే= =భక్తైనే, ఇట్సినంధులు ఈవాజ్య్మయమున 


వు ౨, “వదుల” రేకు, 


౭0 


థీ శాళ్లపాఠక అన్నమాచార్యుల 


పంచేంద్రియములలోనిపాప మేమిగలిగినా 
ఆంచెలం గామువింటోయి అడుగవయ్యా 
ముంచిననాకర్మములో మోసమేమి గలిగినా 
మంచితనాన( జేయించేమాయ నడుగవయ్యా 


అన్నిటా నొవెనకటిఅపరాధ మేమిగల్లా 
మన్నించి నాగురుం జూచి మానవయ్యా 
మిన్నక (శ్రీవేంఠ పేళ మీ(దిపను లేమిగల్లా 
వీన్ను. జూచుకొని నన్ను సీవే యేలవయ్యా 


దేసాక్షి 


మటీి హరిదాసు6డ్రై మాయల! జిక్కు వడి తే 
వెజపించ(టోయి తానే వెజచినట్లవును 


శూరు(డై నవా డేడంజొచ్చిన నడ్డము లేదు 
ఆరీతిజ్లానికి విధు లడ్డము లేవు 
కారణాన నప్పటినీ. గలిగెవా నది మరి 
తేరిననీళ్లు వండు దేరిన ట్లవును 


సిరులరాజ్రై తే నేమి నేసిన నేరమి లేదు 
పరమాధికారియై రే బొపము లేదు 
అరసి తనకు(దానే. అనుమానించుకొనెనా 
తెరువే పో సుంకిరి( దెలిపిన ట్లవును 


భూమెల్ల మేసినా నా(టోతుకు బఐందె లేదు 
నేమపుగ్యబపన్నునికి నింద లేదు 
యీమేర (శ్రీవేంక కేశ్వరువి శరణని 
సోమరి కర్మమంటితే జుంటీ/గ కతవును 


* 4 నాకు॥ 


॥నాకు॥ 26 


॥$ మట ॥ 


జమఖతణి॥ 


 మటీ॥ 20 


అధ్యాత్మ సంకీర్తనలు లి! 


ముఖారి 
నేమే బ్రహ్మమను ౧కోనేరము; నేము_ 


కామించిన ౨ స్వతం్యతము గడు లేదుగాన ॥ పల్లవి ॥ 


కణములోపలనె సర్వజీవావస్థయాను 

గణుతించేవా(. డొక(డు గలండు వేరే 

అణుమహ_త్ర్వములందు నంతర్యామైనవాని 

(ప్రణుతించి దాసులమై (ఐదికేముగాని ॥నేమే॥ 
పవిగొవి యేలుటకు బహ్మాదిదేవతల. 

గనిపించేవా. దొక(డు గలడు వేరే 

ననిచి సిరుల లక్ష్మీనాథు(డై నవాని 

పనులవారము నేము (ఒదికేముగాని 1నేమే ॥ 


సతతరక్షకు(డయి కళంఖచ(క్రధరు(డయి 
గతి (శ్రీవేంకటపతి గలడు వేరే 
అతనిమజ!గు చొచ్చి యానందపరవళాన( 
(బితిలేక యిందరిలో (బదికేము గావి * నేమి ఇ) 


రేకు 100 శంకరాభరణం 
ఇందుకేపో వెరగయ్యీ నేమందును 
కుందులేనినిమహిమ కొనియాడ(గలనా పల్లవి ॥ 
అటు దేవతల కెల్ల నమృతమిచ్చిననీవు 
యిటు వెన్న దొంగిలుట కేమందును 
పటుగతి బలీందుని దింధించినట్టినివు 
నట రోల(గట్టువడ్డచందాన 'కేమందును ॥ ఇందు ॥ 


గ కానేరదు వూ.మ.పా, ౨. “స్వత్య్యఠముడుగ లేదు గావ' పూ ము,పా. 
ఇక్కడ “*స్వతం్యళ'ళబ్దము భావ్యపధాననిర్లేశము, | 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కరిగి యాకరిరాజు( గరుణ( గాచిననీవు 
యిల నావులః గాచుట కేమందును 
తలప బ్రిహ్యాది దేవతలకు. జిక్కనినీవు 
చెలులకాంగిళ్లకుం జిక్కితి వేమందును 


భావించ నన్నిటికంపే( బరమమూర్తివి నీవు 
యీావల బాలు(డవైతి వేమందును 
కావించి బ్రహ్మాండాలు కడుపున విడుకొని 
శ్రీవేంకట్నాది నిలిచితి వేమందును 


పొడీ 
వెన్నలుదొంగిలునాటి వెట్టివా సీవు 
విన్నకన్నజాడ గాదు వెళ్లివా నీవ 


చేరి నిన్నునొల్లనట్టిజీవుల నీవుదరాన 
వీరుండవై మోఈ(చేవు వెట్టివా నీవు 
నారపేరు నుడిగితే నాపేరంటా( దగిలేవు 
వీరాన€ జుట్టమవై వెబ్లివా నీవు 


దింటులై నవారికి( బరతంతు(డవై యీ 
వెంటవెంట దిరిగేవు వెళ్టీవా నీవు 
ఆంటే ననరాదు రెండుఅడుకులకే చొచ్చేవు 
వింపే మాకు నవ్వువచ్చీ వెజ్టివా నీవు 


పావనులయి లోకమెల్లా దిదుకుమంటా బేబ్ల 
, వేవేలు వెట్టుకొంటివి వెట్టివా నీవు 
(శ్రీవేంక పేశు(డవైై చెంది వరము లిచ్చేవు 
వేవేగ నెవ్వరికె నా వెట్తివా నీవు 


4 ఇందు ॥ 


*ఇందు॥ 8! 


॥ వెన్నె॥ 


* వెన్నె॥ 


* వెన్నె॥ 82 


అధ్యాత్మ సంకి _ర్తనలు 


రాసు క్రియ 
ఆయ్యో వారిభాగ్య మంతేకాక 
నెయ్యపువెన్న వట్టుక నెయ్యి వెద కరు 


దేవుండు వెల్లవిరై దిక్కులెల్లా సండుండ(గా 
సోవల నా_స్టికునకు శూన్యమై తోంచు 
యీవల వాన గురిసి యేరెంతబంటి వారినా 
కావరపుజీవునకు ౧గతుగతుశే 


హరి శరణం పే6 గా చేఅట్టియపాయ మే వుండ(గ 
విరసానకు( గర్మమే వెగ్గశమాయ 
పరగ నరులకెలా( బటపగలె యుండంగా 
వ. లే €.... 
అరయ గొన్ని జంతుల కంధకారమాయను 


యిక్కడ (శ్రీవేంక పేళు, డెదుటనే వుండ(గాను 
అక్కటా మూఢున కెందు ననుషానమే 
మక్కువ నింతా నమృతమయమైన( గోడికి 
ళక్కుల( దవ్వ(బొయ్యేది తిప్పపెంటలే 


లలిత 


కరుణించు మి(5కనైైన కా(పురమా 
కరికరి( బెట్టకుమీ కా(పురమా 


కలలో నిసుఖమైన కా (పురమా 
కలుష మేచవియైనకా.పురమా 
కలను బేహారపుకా(ంపురమా 
కలడు మాకిదే హరి కా(పురమా 
౧, * గతుకు +-గతుకు =గతుగతుకు” కొవచ్చు, 


వతి 


॥ పలవి॥ 
లా 


॥1 అయ్యో ॥ 


॥ అయ్యో (1 


॥ అయ్యో ॥ తితీ 


॥ పలివి ॥ 
ఉం 


4ర5్‌రు॥ 


ల 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


౧ గంటవేంటలో తగులుకాంపుర వూ 
కంటవ త్రి వెట్టికాచేకా (పురమా 
గంటుగిందుగా. బొరనేకా(పురమా 
కంటిమి (శ్రీపతికృప కా(పురమా ॥కరు ॥ 


కావిరి వెట్టిచేరాయి కా(పురమా 
కావలసినట్లయ్యేకా(పురమా 
శ్రీవేంక కేశ్వరు(డు చేరి విన్ను నన్ను నొక్క - 
కె వశము ౨ నేనెంగదోక6€పురమా ॥5కరు॥ 84 


పొడీ 
వేసరకు వీ( దేల యనకుము విడువ నిన్ని(8 శరణు చొచ్చితి 
సీసరెవ్వరు లేరు వెదకిన నిండుబండికి( జేట వేంగా ॥ పల్లవి ॥ 


మీరు నాకు( గలరు నేనేమి నేసిన. గాతురనియెడి -_ 
ధీరతను జము సరకు గొనకే తిపరి. సేసితి. బాపము; 
వోర సేయుచు నెంతలేదని వూరకే మీరుంటిరేనియు 
వారికివి గొరగాను; నే నెవ్వరిని నెజంగను మిమ్మేకావి ॥వేస* 


మిమ్ము(గొలిచినగర్వమున నేమీ( జేయక కాలమందే, 
నమ్మి కర్మములెల్ల మానితి నాకునాకే వేసరి; 
దొమ్మి కోపక మీకు నాకును దూరమనుచు( బరాకుచేసిన, 
యిమ్ములను నన్నవియు రోనును యేల నా కవి నీవేకాక || వేస;। 


నీకు మొక్కినమందెమేళము నే నొక కొండ సేసుక 
లోకముల దేవతల కెల్లను లోను వెలిగా నైతి; 
యీకడను శ్రీవేంక టేళుండ యిప్పు డిటు నను(గరుణ(జూచితి 
చేకొనుచు వారె మెత్తురు చెలగి నీ కింకరుండననుచు ॥ వేస॥85 


౧. “గంట వెంటగ” పూ, ము,పా. ౨. పవేనెం గదె 1-ఓకొవురమా” 


ఆధ్యాత్మ సంకీర్తనలు 


వరాళి 


ఏమందురు యీమాటకు నిండరూ నిన్ను 
సిమాయ యొంతకైనా నిన్ను మించవచ్చునా 


నేను విన్ను( గొలిచితి నీవు నన్ను నేలితివి 
౧పొని పంచేందియాలేల పనిగొనీవి 
కౌనిలేనిబంట్ల( దేరకాండ్లు వెట్టిగొనంగ 
దానికి నీ కూరటుండ ధర్మమా సర్వేశ్వరా 


పుట్టించినాండవు నీవు పుట్టినవాండను నేను 
పట్టి కర్మ మేల నన్ను బాధపెటీని 
లట న్‌ 
వొట్టినసామ్ముకు వేరొకరు చేయిచాంచితే 
తట్టి నీవు వహించుకో(దగదా సర్వేశ్వరా 


యెదుట నీవు గలవు యిహములో నే. గలను 
చెదరినచి త్తమేల చిమ్మిరేంచీని 
అదన శ్రీవేంక పేళ ఆరితేరినట్టినమ్న 
వదలక రకించుకో వన్నెగా సర్వేశ్వరా 


రేకు 107? సాళంగనాట 


ఆమీ(దినిజసుఖ మరయలేము 
పామరపుచాయలకే భమసితిమయ్యా 


మనసున. బాలు దాగి మదియించివున్నట్లు 
నవిచి గిలిగింతకు నవ్వినయట్టు 
యెనపి సంసారసుఖ మిది నిజము నేసుక' 
తవివొంది యిందులోనే తడ(/బడేమయ్యా 


౧. “పాని క్య్వాంత*పూను” ధాతువు వ్యావహారిక మా? 


బ్‌ 


11పలివి॥ 
గా 


॥ ఏమం ॥ 


॥ ఏమం౦ ॥ 


॥ ఏమం ౪ 86 


॥*పలవి॥ 


* ఆమీ(॥ 


26 థ్రీ తాళ్లవాిక అన్నమాచార్యిల 


బొమ్మలాట నిజమంటా( బూచి చూచి మెచ్చినట్టు 
తెమ్మగా శివమాడి తా దేవర్రై నట్టు 
కిమ్ముల యీజన్మమం-దు కిందుమీ(దు ౧నేజక 
పమ్మి థో గములనే తెప్పల6 దేలేమయ్యా 
బాలులు యిసుకగుళ్లు పస గట్టు కొడినట్టు 
వీలి వెట్టివాండు గంతు వేసినయట్లు 
మేలిమి ్రీవేంం'పేః మిమ్ము గొలువక నేము 
కాల మూరకే యిన్నాళ్ళ. గడపితిమయ్యా 


దేసాక్షి 


దేవ నీదయ యెంతునో దివ్యసులభ మెంతునో 
కావించి గంటగటు3 కాచుకుండే విదివో 


వెదక నావసమా వేగుదా(కా నిన్సు నేను 
కదిసి నీమూరితి కానవసమా 
యెదుట శంఖుచ్యకాల ఎియెట్టిదై వమ నేనని 
పొదుగుచు నీకునివే పొడచూ సేవుగాక 


పొగడ నావసమా పురుణించి నీగుణాలు 
తగుల నావసమా నీతల(పెటి.గి 
విగిడి వేదశాస్త్రాల నిన్ను సీవే చెప్పుకొని 
పగటుమాయజ్ఞానము పాపే వింతేకాక 
కొలువ నావసమా గుజుతెటి(౧ నీవెంట 
చెల(గి నాచేతుల( బూజించవసమా 
నిలిచి శ్రీవేంక కేళ నీవే నాయదలో నుండి 
మలసి పెర రే(పుచు మన్నించేవుగాక 


॥ ఆమీ( ౪ 


॥ఆమీ(॥ 0? 


॥ పలవి॥ 
గూ 


॥ దేవ ॥ 


॥ దేవ ॥ 


॥ దేవ॥ 86 


౧. “నెజ(గ)క' పూ,ము,పా. ౨. 'యెట్టిదైవ మనేననిి పూ,.ము.పా. “యిట్టి 


చెవమ' కావచ్చు. 


అధ్యాత్మసంకీ ర్త నలు 


కన్న డగౌళ 


నమ్ను నింతగా గడించి నాయమా దిగవిడువ 
అన్నిటా రకించకపో దంతర్యామి 


౧సొమ్ము వో వేసినవాండు చుట్టిచుట్టి వీథులెల్లా 
కమ్ముక వెదకీనట కన్నదాంకాను 
నమ్మిన అజ్ఞానములో నన్ను( బడ వేసుకొని 
అమ్మరో వూరకుందురా అంతిర్యామి 


వోడబేరమాడేవాండు వొకదరి చేరిచి 
కూడినయర్టము గాచుకొనీనట 
యీడనే ప్రపంచములో ని.ళై నన్ను దరిచేర్చి 
లు 
వోడక కాచుకోరాదా వోయంతర్యామి 


చేరి పుప్పమ్మేవాండు చిట్లు వే గనఃడట 
వూరకే శ్రీవేంక పేళ వోపికతోడ 
ఆరయ నన్ను. బుట్టించినట్టివా (డవు నాభారఎ 
మేరీతి నైన మోవు మింక నంతర్యామి 


భూపాళం 
హరివారమైతిమి మ మ్మవు(గాదన(గరాదు 
తరముగా ది€కను మాతప్పులు లో(గొనరో 


వెన్నడించిసూడువక్తువిస్టమాయ నీకు నేము 
యిన్నిటా. దింతమిచ్చేము యింక గావరో 
సన్నల వెట్టిగొనేటిసంసారబంధము నీకు 
మున్నె కిందుషడితిమి ముంచి దయ(జూడవో 


“సొమ్ము + పో వేనిన' కావచ్చు. 


27 


॥ నన్ను ॥1 


(నన్ను ॥ 


॥ నన్ను ॥ తతి 


॥$ పలవి॥ 
ర 


28 ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఆడి౦ంచేటికొమ[కోధాదిజాజరులాల 
వోడితిమి మీకు( దొల్లె వొరయకురో 
వీడవికర్మమ నీకు వెలచి పూరి గజచే- 
మీగనే ధర్మదార మా కి(కనై నాం బిట్టవో 1 హరి ॥ 


దక్క(గొన్నమాలోనితనుభోగములాల 
మొక్కితిమి మాక( గొంత మొగ మోడరో 
యెక్కువ శ్రీవేంక పేక, 2! మాజన్మములాల 
గక్కన వేడుకొంటిమి కపటాలు మానరో _ ॥హరి॥ 40 


, బళ 
అతిసులళం విదె శ్రీపతి శరణము అందుకు నారదాదులు సాక్షి, 
పతిలే దిదియే నిత్యానందము ఐహువేదంబులె యివే సాక్షి ॥ పల్లవి ॥ 


వేనరకుమీ జీవు(డా వెదకివెదకి దైవమును 

ఆసపాటుగా వూరి యున్నా( డిదె అందుకు! బిహ్లాదుండు సాక్షీ 
మోసపోకుమీ జన్మమా ముంచినయనుమానములను 

_నేసినళ క్తికి. జేటు లేదు యీసేంత కెల్ల (ధ్రువుండే సాక్షి ॥ అతి॥ 


తమకించకుమీ దేహమా తగుసుఖదుఃఖంబుల నలసి 
అమితము నరహరికరుణ నమ్మితే నందుక్లు నర్జును(డే సాక్షి 
భమయకుమీ వివేకమా బహుకాలంబులు యీ దీ+ది 
తమితో దాస్యము తను రక్షించును దానికి బలీంద్రుడే సాక్షి ॥ అతి॥ 


మరిగివుండుమీ వోజిహ్వా మరి శ్రీ వేంకటపతినుతులు 
అరయంగ విదియే యీడేరించును అందుకు వ్యాసాదులె సాక్షి 
తిరుగకుమీ విజ్ఞానమా దిష్టుమాయలకును లోగ 
సరిలే దితవిపాద సేవకును సనకాదుల్యబదుకే సాక్షి ॥అతి॥ 4! 


అధ్యాత్మ సంకీ ర్తనలు 


లలిత 
తుద సమస్తమును దుర్లభ మే 
అదె సులభుండు మావారి యొకండే 


సురలును నరులును సొంపగుసిరులును 
వొరసిన నిన్నియు నుపాధులే 
నిరుపాధికుండును విజకరుణావిధి 
ఆరయ+గ విదె మాహరి యొకండే 


అందరియీవులు నఖిఅక ర్మములు 
ఆంద(గరాన్మిపయాసములే 
యిందిరారమణి నేచినసే విది? 
చెందరు సుజనులు చెప్పంగలదే 


యితరోపాయము లేవి చూచినా ' 
శుతివిరహిత ములు శూన్యమాలే 
రతి (శ్రీవే.కటరమణునిమతి యిది 
హితపరిపూర్ణం విది యొక పే 


న... లలిత 
ఎవ్వరిభాగ్యం బెట్టున్నదో 
దవ్వు చేరువరకు తానే గురుతు 


పరమమంగళము భగవన్నామము 
నురలకు నరులకు శుభకరము 
యిరవుగ నెటి/గిన యెదుటనె వున్నది 
వరుసల మజచినవారికి మాయ 


లి 


*తుదణ 


జదతుదజ 


తుద ॥ 42 


, + ఎవ్వ॥ 





౧ “శేగగి వచు 


00 ్రీ తాళ్లపాక అన్నమాచార్యు 


వేదాంతసారము విష్ణుభక్తి యిది 
ఆదరిమునులమత మయినది 
సొదించువారికి సర్వసాధనము 
కాదని తొల(గిన( గడుశూన్యంబు ॥ ఎవ్వ। 


చేతినిధానము (శ్రీ వేంకటపతి 
యేతల( జూచిన నిందరికి 
సీతియు నిదియే నిజ సేవకులకు 


పొాతకులకు నది భవసాగరము | ఎవ్వ॥ 40 
ధన్నాసి 
హరిదాసులతోడ నల్పులు౦ స రెనరాదు 
గురుడు శిష్యుండుననే గుఠీ దప్పు(గానా ॥ పల్తవి ॥ 


కోరి ముత్యపు(జిస్పల( గురిసినవానయు 
సారె. బెంకులతోవాన సరియౌనా 
(శ్రీరమణు( డిన్నిటాను( జేరియం పే నుండె(గాక 
సారెకు బాత్రాప్యాతసంగ తింతా లేదా 1హరి ॥ 


మలయాది ౨ మా(శులును మహిమీ(దిమా(కులును 
చలమున నెంచిచూడ సరియౌనా 
అలరి దేవుండు అంతర్యామియైతే నాయ(గాక 
తెలియ(గ క్షేతవాసి దిక్కులందు లేదా ॥ హరి ॥ 


అమరులజన్మములు నసురలజన్మములు 
ఒజమళ( బుట్టినంతలో సరియౌొనా 
అమరి శ్రీవేంక పేశు! డాతుమైతే నాయ(గాక 
తమితో వధికొఠిభేదములు లేవా 


అధ్యాత్మసంకీ _ర్తనలు 


దేసాళం 
నే నవంగా నెంతవాండ నె య్యపుజీవులలోన 
యీనెపాన రక్షించీ నీళ్వరు( డేకాక 


యెవ్వరు బుద్దిచెప్పిరి యిల పై 6 జీమల కెల్లా 
నెవ్వగ6 న్‌ గొల్బు నించుకొమ్మని 
ఆవ్వల సంసార(భాంతి అనాదినుండియు లోలో. 
దవ్వించి తలకెత్తేయంతర్యామేశాం 


చెట్టుల కెవ్వరు బుద్దిచెప్పేరు తతికాలాన( 
ళు అ 
బుట్టి కాచి పూచి సండా(6 బొదలుమవి 
గుట్టుతో జై తన్యమై గుణములన్నిటికిని 
తిట్ట పెట్టి రచించినదేవు( డింతేకాక 


బుద్దు లెవ్వరు చెప్పిర పుట్రినట్టిమెకాలకు 
ద అ టఉ-౬ 
తిద్ది చన్నుదాగి పూరి దినుమసి 
పొద్దువొద్దు లోన నుండి భోగములు మజపిన- 
నిద్దపు(శ్రీ వేంకట్మాదినిలయుం డేకాక 


రామ్మకియ 
తెలిసినవా(డా( గాను తెలియనివాండా. గాను 
యిల నొఠమాట నీ కె త్రిచ్చితింగొవి 


పుట్టించేవాండవు నీవే బుద్దిచ్చేవాండవు నీవే 
యెట్టున్నా నపరాధా లేవి మాకు 
అట్టూ నన్నవారముగా మనగా నీచిత్తమెట్టో 
కిటి వొకమాట మడిగితి నింతేకాని 


త! 


4 నేన ॥ 


॥ నేన 


॥ నేన 4 45 


4తెలిజ 


శ్ర? శ్రీ తాశ్షపాక అన్నమాచార్యుల 


మనసులోపల నీవే మరి వెలుపల నీవే 
యెనసి అపరాధాలు యేవి మాకు 
నిను నౌంగాదవలేము నీసరివారము( గాము 
అనవలసినమాట అంటి మింతేకాని 


అంతరాత్మవును నీవే అన్నిటా. గావగ నీవే 
యెంత్రైనా నపరాధా లేవి మాకు 
వింత లేక (శ్రీవేంకటవిభుండ నీబంట వింతే 
వంతుకు నే నొకమాట వాకుచ్చితి(గాని 


సాళంగనాట 
సీయంతటివా రెవ్వరు నీకు నెదురేది యెందు 
చాయల నీసుద్ది విని శరణంటి నేను 


కావరెనంటే( దొల్లి కంభము చించుకవెళ్లి 
శ్రైవళమై పహ్లాదు గావవా నీవు 
తేవలనం పే (బ్రహ్మా దేవువికి వేదములు 
సోవల సముద్రమయిన చొచ్చి తేవా నీవు 


పట్టియెత్రవలెనంకే( బాతాకానం బడ్డకొండ 
తట్టియె త్తి పాలవెలి దచ్చవా నీవు 
మట్టుపెట్టనలె నంపే మరి భూమి చాపగాంగ 
చుట్టుకపోతే. దెచ్చి సొంపుగ నిలుపవా 


పకపాతమయ్యేనం టే బాండవుల గెలుపించి 
యీక్షితి యేలించి చనవియ్యవా నీవు 
రక్షించేనంకే. గాతరాన (శ్రీవేంకటాద్రి6 (బి 
త్యక్షమె మావంటివారి. దగ6 గరుణించవా 


* తెలి ॥ 


1తెలి; 40 


॥4నీయం ॥ 


జనీయం ॥ 


॥నీయం॥ 4? 


ఆధ్యాత్మ నంకీ ర్తవలు న! 


సామంతం౦ 
ఆఅందరివలెనే వున్నా. డాతడా వీండు 
యిందుముఖుల( గూడినా( దీత( డానాండు ॥పలవి॥ 


యిందరూ నే(కే(ట జే సేయింద్రయా గప్పముద్దలు 
అందుకొని యారగించినాత(డా వీండు 
చెంది మునులసతులసత.( దెప్పించుక మంచి= 
విందు లారగించినా(డు వీ( డానాండు ॥ అంద ॥ 


తొలుత టిహ్మదాంచినదూడలకు బాలులకు 
అలరి మారుగడించినాత(డా వీ(డు 
నిలుచుం డేడుదినాలు నెమ్మది వేల. గొండెత్తి 


యిల నావుల€ గాచినా( డీత6 డానాండు 1 అఆంద* 


బాలు(డ్లై భాతహాగుల బలురక్కుసుల( జంపి 
ఆలరియాటలాడినయాతండా వీండు 
యీలీల ఛ్రీవేంకట్నాది యెక్కినాండు తొలుతే 


యేలెను (బహ్మాదుల నీత( డానాండు ॥ అంద ॥ 48 
రేకు 100 దేసాక్షీ 
ఏవీ నుపాయాలుగాపు యెక్కువ క క్రేకొని 
దావతి దిడక. యిది దక్కితే సులభము *పలవి॥ 


ముంటిప్రై సుఖమందుట ముక్కున నూరుపువట్టి 
దంటవాయువు గెలువందల౪చే దెల్లా 
వెంటికవట్టుక పోయి వెస( గొండ వా(కుట 
వెంటం గర్మమార్గమున విష్ణుని సాధించుట | ఏపీ ॥ 


౪01! 2-౯౩ 


84 


ఫ్రీ తాళ్లపాక అన్న మాచార్యుల 


యేనుగుతోం బెనంగుటి యిల నిరాహారియై 
కానవిప౦చేర్యద్రియాల( గట్టింటోవుట 
నావిం చినుపగుగిళ్లు నమలుట బలిమిని 
ధ్యానించి మనసు(బట్టి దై పము సాధించుట 


దప్పికి నెండమావులు దాగ దగ్గరంటోవుట 
తప్పుంజదువులలో( దత్త్వము నెంచుట 
పిప్పిచవి యడుగుట పెక్కు.దైవాల( గొలిచి 
కప్పిన (శ్రీవేంక కేశుకరుణ సాధించుట 
7 


శంకరాభరణం 
అప్పడు దై వాలరాయం డాదిమూల మీత(డు 
యిప్పు డిట్టిమహినుల నెష్కడాయ నీతండు 


చేకొని తాలికాలుతి చేసినపన్నీరుకాపు 
జోక( గాలువలై సారిది జార 
నై కపునీలాదినుండి జలజలబారేటి._ 
రేకల నెలయేరులరీతి నున్న దిదివో 


తెప్పలుగా గుప్పినట్టి తెల్లనికప్పురకాపు 
చిప్పిలుచు వెన్నెలలై చింద(గాను 
పుప్పొడిందోంగినకల్చభూజము నిలుచున్న _ 
చొప్పున నున్నా(డిదివో సొంపులు మీరుచును 


పొందుగ నంతటిమీ(ద6 బూసినపునుగుకాపు 
కందువ మాణిక్యముల గనియెనటు 
చ= 6 
అంది శ్రీవేంక కేశ్వరు కదె యలమేలుమంగ 
చెంది యరళ6 గట్టంగా శ్రీవిభుండ్రై నిలిచె 


4 ఏవీ ॥ 


॥ఏవీ॥ 49 


॥ పన్సిని * 


॥ అప్ప ॥ 


॥ అప్ప ॥ 


+ అప్ప॥ 00 


అధ్యాత్మ నంకీర్తనలు ఠి 


మలహరి 
ఏమి నేసే మి(క నేము యెొంతని దాంచుకొందుము 
సీమహిమ యింతంతననేరము నేమయ్యా ॥ పల్లవి ॥ 


అంది నిన్ను నొకమాటు హరి యని నుడిగితే 
పొందినపాతక మెల్లా( బొలిసిపోయ 
“మందలించి మఠి యొకమాటు నుడిగినఫలి - 
మందెనీ కప్పగించితి మదిగోవయ్యా పు ॥ ఏమి ॥ 


యిై మీకు .రెండుచేతులె తొకమాటు మొక్కితే 
గట్టిగా నిహపరాలు గలిగె మాకు 
దట్టముగ సాష్టాంగదండము వెట్టినఫల - 
టి ల 
మై నీమీంద నున్నది ఆదిగోవయ్యా * ఏమి 1 


సరుగ సీకొకమాటు శరణన్నమాశమున 
సిరుల( బుణ్యు(డ నైతి శ్రీవేంక పేళ 
ధరలోన నే నీకు దాసుండనై నఫల - 


మరయ నీమీ6ద నున్న దదిగోవయ్యా 4ఏమి।। $1 
సాళంగం 
ఎక్కడిమతము లింక నేమి సోదించేము నేము 
తక్క-క (శ్రీపతి నీవే దయంజూతుగాక 11 పల్లవి ॥1 


కాదనంగ నెట్టువచ్చు కన్నులెడిటిలోకము 
లేదనంగ నెట్టువచ్చు లీలకర్మము 
నీదాసుండ ననుచు నీమరగు చొచ్చుకొంచే 
యేదెసనె నాం బెట్టి యీదేరింతుగాక 11 ఎక్క 11 


860 


ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


తోయ నెట్టువచ్చు మించి తొలంకేటినిమాయ 
పాయ నెట్టువచ్చు యీాభవబంధాలు 
చేయార నిన్ను( బూజించి చేరి నీముదలు మోంచి 
యీయెడ నుండగా నీవే యీడేరింతుగాక ॥ ఎక్క 11 


తెలియ6గ నెట్టువచ్చు (ద్రిష్టమైననీమహిమ 
తలంచంగ నెట్టువచ్చు తగునీరూపు 
నెలవై (భీవేంకపేళ సీవు ౧ గలవనుండ(గా 
= యిలమీ౦ద మమ్ము నీవే యీడేరింతు గాక (ఎక్క 11 52 


శుద్దవసంతం 
పురుషోత్తముండ నీవ్వు పురుషాధము(డ నేను 
ధరలో నాయందు మంచితన మేది 1! పల్లవి 11 


అనంతాపరాధములు అటు నేము సేనేవి 
అనంతమయినదయ అది నీది 
విను నెజంగకుండేటినీచుగుణము నాది 
నను నెడయకుండేగుణము నీది 11 పురు 


సకలయాచకమే సరుస నాకు( బని 

సకలరక్షక్రత్వము సరి నీపని 

(ప్రకటించి నిన్ను దూరేపలుకే నా కెప్పుడూను 

వెకలివై వను(గాచేవిధము నీది పురు ॥॥ 
నేర మింతయును నాది నేరు పింతయును నీది 

సారెకు నజ్జాని నేను జ్లానివి నీవు 

యీరీతి (శ్రీ వేంక పేళశ యిస్లే నన్ను నేలితివి . 

ధారుణిలో నిండెను [పతాషము నీది 1పురు!॥। 58 


౧ “కలవు+- ఆని. ఉండగా * ౨. *నీవు) రేకు, 


ఆధ్యాత్మ నంకీ ర్తనలు 


గుండ్యకియ 
నారాయ జొచ్యు తానంత గోవిందా 
నేరరాదు విజ్ఞానము సీ వియ్యక లేదు 


నిగమాంతవిదులై తే నిన్నెలు(గుదురుగాక 
మృగసమానులకేల మీమీ(దిథభక్రి 
వెగటుగా( గృపతోడ విశ్వరూపు చూపినాను 
పగటుదుర్యోధ(నుడు బహురూప మన(డా 


చిరపుణ్యు లైతే మీనేవలు సేతురుగాక 
దురితచిత్తులకు మ్మీతోవ యే,టికి 
గరిమ _బఐత్యకమై కంబములో( గలిగినా 
పాిరణ్యకళిపుండు మి మ్మెంచి కరణనెనా 


దేవతలయితే మిమ్ము( దెలియనేర్తురుగాక 
యేవల నసురలు మిమ్మెలీి(గేరా 
శ్రీవేంకటాద్రిమీంద సిరితో నీ వుండ6గాను 
కేవలసంసారు లెజింగియును మజవరా 


రేకు 110 శంకరాభరణం 


లేదు భయము మథి కాదు భవము 
ఆదియు నంత్యము( దెలిసిన హరియాడ్జేకాన 


తల(పులుగడుగక వాడ లటు తా( గడిగిన నేమి 
వెలుపలికాంక్షలు వుడుగక విధులుడిగిన నేమి 


87 


1 పరివి॥ 
ళం 


1నారా।। 


11 నారా ॥ 


1 నారు ॥ 54 


అలరుచు శ్రీహరిదాస్యము ఆతుమ గలిగినయాత6డు 


చఇెలంగుచు పమలె నా సేసిన మరి యేమి 


11 లేదు || 


రికి (ఫ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


పొంచినకోపము విడువక థోగము విడిచిననేమి 
పంచేందియములు ముదియక ౧ పైముదిసిన నేమి 
వించినద్దై వము నమ్మిన విర్భరుండయినయాత,డు 
యెంచుక యేమార్గంబుల నెట్టుండిన నేమి 1(లేదు!!' 


వేగమె లోపల గడుగక వెలి గడిగిన నేమి 
యోగము దెలియక పలుచదువులు దెలిసిన నేమి 
యీగతి శ్రీ వేంకటపతి సెటింగి సుఖించేటియాత(డు 


జాగుల (ప్రపంచమందును సతమైనా నేమి 11 లేదు 11 55 
గుండ్మషకకియ 
హరిభ_క్రినోడ యెక్కినట్టివారలే కాని 
తరంగుమొర(గులను దా(టలే రెవ్వరును 1| పల్లపి || 


నిండు(జింతాజలధికి నీళ్లు దనచి త్తమే 
దండిపుణ్యపాపాలే దరులు 
కొండలవంటికరళ్లు కోరికె లెందు చూచినా 
తండుముండుపడేవారే దా(టలే రెవ్వరును 11 హారి ॥ 


ఆపదలు సంపదలు అందులోనిమకరాలు 
కా(పురపులంపటాలే క్రై యొత్తులు 
చాపలపుగుణములే సరింజొచ్చేయేరులు 
దాపుదండ చేకొని దా(టలే రెవ్వరును ॥ హరి || 


నెలవె తావుబ్బుసగ్గులే నిచ్చలు టోటును6 బాటు 
నా. గి 
బలువై నయాశే బడబాగ్ని 
యెలమి శ్రీ వేంక పేకుపితులకే కాల్నడ 
తల(చి యితరులెల్ల దాటలే రెవ్వరును *హర।। 56 
౧. 'వైజళరీరము, ౨. “వుబ్బుసగ్గు లేవిచ్చలు(* పూము.పా, 


అధ్యాత్మ నంకీ ర్తనలు రఫి 


గౌళ 
ఈతవి( గొలిచితేనే యిన్ని *గొలలును. దీరు 
“౨ చేతనంబెట్టుపుణ్యాలు చీరువనే కలుగు 1 పల్లవి | 


పట్టి ౯ భింగుని( దోలి పాముకొల దీర్చినాండు 
దిటబాయిటనే రేపళలైవారికి 
లు ౧ | 
అట్టె పూతనం జంపి ఆడుంగొల దీర్చినాండు 
గట్టిగా. గృష్తుండు లోకమువారికెలను ॥ ఈత (1 
టబ ణి చ్‌ 


ఐలురావణు( జంపి బాంపనకొల దీర్చినాండు 
యిలమీ (ద గలిగినబుషుల కెల్లా 
కొల(దిమీరినయట్టికోతికొల దీర్చినాండు 
సొలసి రాఘపవు( డదె సుగ్రీవునికిని ॥ ఈత ॥ 


వొలిసి పురాలు చొచ్చి వూర. గొల దీర్చినాండు 
అల తనదాసులై నఅమరులకు 
సిలుగుంగొలలు దీర్చి సేన వరా లిచ్చినాండు 


చెల(గి పరుషలకు శ్రీవేంక పేశుండు ॥ఈత॥ 57 
శ్రీరాగం 
వివేకించ వేళ లేదు విజ్ఞానమార్గనుందు 
భవసంపదలపెద్దపొ(జు చూచీ జీశ:డు ॥ పల్లవి ॥ 


చిత్తమనియెడిమహాసింహాసనం బెక్కి 
పహాత్తిబహుపరాకాయ నదె జీవుండు 
గు త్తపుదేహమనేటికొలువుళూటములోన 
జొత్తు( (బ్రకృతినాట్యము చూచీవి జీవు(డు ॥వివే॥ 
_ ౧. గోరిలు”' పూముపా ౨, “చేతనంబెట్టు ” పూ.ము.పా “చేఠనన్‌ == బుర్ధి 
యందు; "ెట్ట=వుంచుకొన్న ” కావచ్చు (వతివర్థప్తి చేతనాః” అని అమరము. 


40 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పంచేంద్రియములనేబలు రేజీలపై నెక్కి 
అంచల వయ్యాళిదోలీ నదె జీవుండు 
ముంచినకర్మముల నేమ్ముద్రల పె నైలు దెచ్చి 
సంచముగా లెక్క వెట్టి సరి దొంచీ జీవుండు ॥1వివే*॥ 


యిచ్చ౭ గామకోధాలనే హితమంగతులును( దారు 
తచ్చి తలపోసుకొనీ. దగ జీవుండు 
అచ్చపు(శ్రీవేంక టేకు. డంతరాత్మయై యుండగా 


పచ్చిగా నాతని. జూచి భమసీని జీవుండు ఏవివే॥ 58 
సామంతం 
చెల్లంటో తియ్యనినోర( జే దేంటికి యీ 
పల్లదపు(గోరికలపాలు "నేయవలెనా ॥ పల్లవి ॥ 


ఆసలకు నాదేహ మమ్ముకొంటి వింటింట 
దాసునిగా నాపాలిదై వమా నీవు 
పోసరించి భూమిలోన. బుట్టించి రకించి 
యీసులేక భంగపెట్టు టిది గొంత వలెనా ॥ చెల్లం॥ 


పామరపుటింద్రియాలబారి( దోసితివి నన్ను 
దామెనకట్టుగా( గట్టి తత్వమా నీవు 
దోమటి నామతిలోన( దోడునీడవై యుండి 
పామేటిసుఖములనే (భమయించవలెనా ॥ చెల్ల ॥ 


గక్కన నింతట నన్ను( గరుణించితివి నేండు 
మొక్కితి (శ్రీవేంకటాద్రిమూలమా నీకు 
దిక్కు దెనవై నాకు దేవు(డవై యేలికవు 
చొక్కి. నామన సింత సోదించవలెనా ॥చెల్లం4 058 


ఆధ్యాత్మ నంకీ _ర్హనలు 
భూపాళం 


చూప(జెప్పంగలభ క్తసుజను(డవు మాకు 
దాపెనహరి యిశై తప్పె( దారెననక 


కోరి పొండవులయింట!6 గూర లారగించినట్టు 


సారపుశదిరివిందు చవిగొన్నట్టు 


వూరకే మాయింట నీవు వొదవినపాటి సీ 


వారగించవయ్య 'చవు లౌంగాములెంచక 


తొల్లియు రేపల్లె గొల్ల దోమటి దొడికినట్టు 
తల్లి ఆఅనసూయపాల. దనిసినట్టు 


చిల రె నమాయింట. జేసినపా టారగించు 
గొయిా 


చల్లతోడిటోనమై న చాలుంజాలదనక 


ఆంకెల (శ్రీవేంకటాద్రి నారగించినయట్లు 
శ లు 
కొంకులేక సిరితోడ( గో నేటిరాయ 


లెంకనయిననాయింటిలేశ మైన నారగించు 


౧ అంకించి నీనాలోని౪ంతరము లెంచకా 


రేకు 111 లలిత 


ఏగతి ౨ సుద్ధరించేవో యింతటిమీ(దట మమ్ము 


థోగపు(గోరికలచే( బొలినె౦టో పనులు 


పరగి నాలుకసొంపు వ్రరసిపోయ 
పరులనే నుతియించి పలుమారును 
విరసపుంబాపములవినికి చే వీను లెల్లా( 
గొరమాలె మాకు నే(టికులాచారములు 


|. 


1 పలవి।। 
ఉం 


1 చూప(1! 


1; చూప6॥॥ 


1 చూప6!। 600 


1 పలవి॥।' 
4 పి 


11 ఏగ।1 


శి 


థీ శాళ్లపాక అన్నమాచార్యుల 


మొక్కలాన. ఐరధనమునకు( జాచి చాంచి 
యెక్కువ జేతులమహి మెందో పోయ 
తక్కక పరస్త్రీలం దలంచి మనసు బుద్దో 
ముక్కపోయ మాకు 'నే(టిముందరిపుణ్యములు 11ఏగ॥1। 


యెప్పుడు నీచులఇండ్త కెడ తాంకి పాదములు 
తప్పనితపములెల్లా. దలంగిపోయ 
యిప్పుడే (శ్రీవేంక పేళ యిటు నిన్ను( గొలువ(ంగా 


నెప్పున నేం జేసినట్లి ౧నేరమెల్లా నడంగె 11ఏగ 1 6! 
ముఖారి 
పాప మెఆఅ(గను పుణ్యఫల మెజ(గను 
యేపనులు నీకు ౨ నెల విన్నియును( గావా 1 పల్లవి 11 


మునుప నీవిషయముల ముద ౩ మానుసుల(గా- 
నునిచితివి నామీ,ద నొకటొకటినే 
అనిళంబు నవి చెప్పినట్ల( జేయకయున్న 
ఘనుండ సీయాజ్ఞ నేం గడచుపేకాదా 11 పాప 11 


కలిమిగలయిందదియపు(గా(ంపులుండినవూరు 
యెలమి నా కొసంగితివి యేలు మనుచు 
ఆలసీ వీరల నేను నాదరించక కినిసి 
తొల(గం్యదోచిన నదియు ద్రోహమే కొదా 11పాప।। 


కుటిలముల( బెడ(బాపి కోరినచనవులెల్ల 
-ఘటనం జెల్లించితివి; ఘనుండ నేను: 
అటుగనక శ్రీవేంకటాద్రిళ సీదాసిం 
నెటుచేసినా నీకు నిత వేకాదా 1పాప।। 62 


న. 


“నేరములెల్లా" పూ,ము,పా.. ౨. “శల” రేక, ౩. “మాననులంగా కావచ్చు. 


ఆధ్యాత్మసంకీ _ర్హనలు 


శుద్దవసంతం 
చిక్కువడ్డపనికి( దేసినదే చేంత 
లెక్కలేనియవ్పునకు లేమే కలిమి 


తగవులేమి కెదిరిధనమే తనసామ్ము 
జగడగానికి విరసమే కూడు 
తెగుదెంపులేమికి దీనగతే దిక్కు 
విగువు(గూటికి వట్టిబీరమే తగవు 


పతిలేవిభూమికి బలవంతు(డే రాజు 
గతిలేవికూటికి. గన్నదే కూడు 
సతిలేనివానికి జరగినదే యాలు 
కుతదీరుటకు రచ్చకొట్టమే యిల్లు 


యెదురులేమికి. దమకేద్రైనం దలం పిది 
మదమత్తువకు( దనమజపే మాట 
తుదిపదమునకు( జేదొడ్రై నవిభవము 
పదిలపుథశ్రీ వేంకటపతియే యెజుక 


శ్రీరాగం 
అన్నిటికి నొాడయండవై నథ్రీపతివి నీవు 


యెన్నరాదు మాబల(గ( మెంచుకో మాపొ(జు 


జ్ఞానేందియము లైదు కరీరిలోపల 
ఆనక క ర్మేంద్రియము లైదు 
కానకపుకామ(క్రోధాలవర్గము లారు 


యీనెలవు పంచభూతా ౧ లెంచు మాపౌ(జు 


౧. 'రేంచు' రేకు, 


408 


'|;పలవి || 


11 చిక్కు | 


1 చిక్కు 11 


11 చిక్కు 11 68 


11 పలవి।। 


11 అన్ని 11 


44 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


తప్పనిగుణాలు మూడు తనువికారము లారు 
అప్పటి మనో ౧ బుద్ధ్యహంకారాలు 
వుప్పతిల్లువిషయము లుడివోని వొళఅయిదు 
యిప్పటి మించేకోపము యెంచుకో మాపొౌంజు 


ఆకలి దప్పియును మానావమానములును 
సో(కివశీతోస్టాలు సుఖదుఃథాలు 
మూ(కగమికాండ నేను మొక్కెద శ్రీ వేంకటేశ 


1 అన్ని 1 


౨యే(కటార(౩ గడపేవా నెంచుకో మాపొంజు 11 అన్ని! 64 


లలిత 


ఈడ నుండె నిందా(కా నింటిముంగిట 
ఆడ నెందు. బోండుగద అప్పుడే యీకృష్ణుండు 


యేడ పూతకి( జంపె నింతపిన్నవాండంటా 
ఆడుకొనే రదే వీధి నందరు( గూడి 
వేడుకతో మనగోవిందుండు గాండుగదా 
చూడరమ్మ వీండు గడుచుల్లరీ,డు పాపండు 


మరలి యప్పటివాండె మద్దులు వజిచెనంటా 
పరువులు వె స్హేరు పడతులెల్లా 
కరికరించ(గ ్రరోలం గట్టితే “నప్పుడు మా= 
హరి గాండుగదా ఆడనున్న బిడ్డడు 


వింతగా(6గ నొకబండి విజీచె నప్పటినంటా 
రంతు సేనే రదివో రచ్చల్లు విండి 
అంత యీ్థశ్రీవేంక పేశు. డై నమనకృష్తుండట 
లా గ్‌ 
యింతేకాక యెవ్వరున్నా రిటువంటిపాపండు 


11 పల్సవి 1 
ఉిి 


11 ఈడ 1 


॥ ఈడ ॥ 


॥ ఈడ ౪4 605 


౧. బుద్ధి హంకారాలు" రేకు ౨. *“ఏంకట +- ఆరన్‌” 8. గడ పేవా + అన ల 


*'అని శ ముందు మధ్న్గమప్పరుష వింత. 


అధ్యాత్మ సంకీర్తనలు 


పాడి 
విభు(డ వింతటికి వెరవుతో ' ననుగావు 
అభయహ స్తముతోడి ఆది మూలమా 


పలులంపటాలచేత( బాటువడి పాటువడి 
అలసితి. గావవే వోఆదిమూలమా 
చలమరి యితరసంసారభ్రాంతి జిక్కితి న= 
న్నలరించి కౌవవే వోఆదిమూలమా 


యెంతక్రై నా నాసలచే యేంగేంగి వేసరితి_ 
నంత కోప గావవే వోఆదిమూలమా 
సంతలచుట్టరికాల జదిసితి ని౦;కం గావు 
ఆంతరాత్మ నాపాలిఆదిమూలమా 


౧ రంట దెప్పుటిందియాల రవ్వ్వైతి. గావవే వో_ 
అంటిన(శ్రీ వేంకటాాదిఆది మూలమా 
గెంటక ముమ్మాటికిసి నీకే శర 
ణ౦టి. గావవేవో ఆదిమూలమా 


రేకు 112 (శ్రీరాగం 


ఏ(టిమాట లివి విన నింపయ్యినా మది- 
౨ నే(టవెట్టి దాసు(డౌ టిదిసరియా 


జీవు(డే దేవుడని చెప్పుదురు గొందరు 
: దైవముచే(తలెల్లా6 దమ కున్నవా 
ఆవల! గొందరు కర్మ మది బ్రహ్మ మందురు 
రావణాదు లవి సేసి రతికెక్కిరా. 





శీర్‌ 


4 పల్లవి 11 


॥ విభు€॥ 


1 విభు€ ॥ 


॥విభు(॥ 60 


“1 ఏంటి ॥ 


౧, *'రంటదెనవ్ను తీర్యదియాల” పూ.ము,పా, రంట! దిప్పు ని్యదియాల కావద్చు* 
రంటన్‌ జప్పణ్యపానముణు రెండింటియందు. లేక నుఖదు;ఖములందు కొవచ్చుం 


౨. 'నేంటి పూ.ము,పా. 'ఏంటవెట్టి, అర్థము విదార్యము, 


శీర థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మిగుల గొందరు దై వమే ౧లేదనెందురు 
తగ సీప్రపం౦చమెల్లాం దనచే(తలా 
గగన మతండు నిరాకార మందురు గొంద_ 


'రెగువ( బురుషసూ"క్త 'మెజంగరా తొము ॥ ఏంటి ॥ 


యెవిమిదిగుణములే యితని వందురు గొంద- 
రనయము మిగిలిన వవి దమవా 
యెనయంగ (శ్రీవేంక కేశ్వరుదాసులై 
రూ 
మనుట నిత్యముగాక మర యేమినేలా ఏంటి ॥ 67 


రామ్మకియ 


అవ్నిటా (శ్రీహరిదాసు(డగువానికి 
కొన్ని దై వముల. గొలువ6గ( దగుా 


విపాళతకర్మము నేని వెదకేటిహరి నిశై 
సహజమై కొలచేటిసరసునికి 


గహనపుంగర్మాలు కడమలైన నేమి 
మహి. గనకౌదికి మరి పెండి వలెనా 


*పలవి॥ 
గ్‌ా 


॥ అన్ని ॥ 


పలుదానముల కెల్ల బలమైనహరి విప 
బలువుగ( జేకొన్న భక్తువికివి 
నెలకొని యాత డన్నియును( జేసినవా6డె 


తెలిసి సూర్యని. జూడ దీపాలు నలెనా ॥ అన్ని ॥ 


౨ వేదవేద్యుండు (శ్రీవేంకటపతినామ- | 
మాదిగా( దిఠియించే యధికునికి ( 
ఆదైై నచదువులు అజచేతి వతనికి 
మేదిని దిరుగాడ మెట్లు వలెనా 

౧. “లేదనందురు పూ.ము,పా. “లేదని + అందురు. ఈ వ్యానవారిక నంధులీ 
౨ “వేవేదద్యుండు పూము.పాం 


॥ అన్ని ॥ 68 


వాబృయమున కొల్లలు. 


అధ్యాత్మ సంక్రీ ర్తవబు 47 


మలహరి 
౧శ్రహీ ్రీహరింగం పే యింత లేదుగా వట్టి- 
దొాహప్పటాసల వెటి దవ్వు టింతేకాా ॥ పల్లవి ॥ 
జ గ్‌ 
పలుమారు నిందరినీ భంగపడి వేండేది 
యిలపై దేహమువెంచేయిందు కింతేకా 
కలికికాంతలచూపుఘాతలను ట్రమనేది 
చెలంగి ౨ మైమలచేటిచే(త కింతేకా 
పక్కన జన్మాలనెల్లా6 బాటువడే దెల్లాను 
యెక్కడో సంసారాన కిందు కింతేకా 
వొక్కరి. గొలిచి తిట్లు కొడిగశ్షే దెల్లాను 
టబ ళు. య 
చక్కుముక్కునాలి 3పై చవి కింతేకా 
గారవాన ధనములు గడియించే దెల్లాను 
ఆరయ నాదని వీ/గేయందు కింతేకా 
చేరి ్రీవేంంటసతి సేవకు( జొరనిదెల్లా 
ఉ 
భారపు(గర్మపుభాధ( బట్టువడికౌ 


॥ ఈహిః 
॥ ఈహి 1 


8 ఈహి॥ 00 


బౌళి 
ఎంత బా(పనా3 సోద మింత గలదా 
అంతయు నీమహిమే హరిభట్లూ 
సూరిభ ట్లొకవంక చొరనిచోట్లు చొచ్చి 
ఉం యి ల 
వారవీయ్య మెత్తి యెత్తి వడదా.కి 
సీరువటుగొవి భూమి నీశైలా వారవటీ 
టబ ౧౧ లు 


కేరికేరి నగనవయ్య కిష్ణభట్లూ ॥ ఎంత ॥ 


౧. “ఈపా' పూ-ము.సా. ఈ 'ఈహీ* ఎగతాళి చేని నవ్వటకు అనుకరణ 
శబ్దము. ౨. “మైనుజచేది చేతి పూ,ము.పా, రేకు. ౩. *'సోద(ద్య?)” వూ,ము.పా, 


*ఆసోది ళజ్జిము *ఆస్వాద్య' శబ్ది భవము కావచ్చు, పూ.ము,పా, లో “(ద్య)” సూచన 
మక్కరలే దేమో- 


శరీ థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


దేవరొజ్ఞ్య లొకవంక దిక్కులలో. బొలగూడు 
దీవెనతో నారగించి తీపుమరిగి 
యీవలః బెట్టినవారి కేమైనా నొసంగీని 
వేవేలుమాయలవిన్దుభట్లూ ॥ ఎంత ॥ 


౧సోమయాదు లొకవంక సొరిది సురల కెల్లా _ 
నామనితో విందు వెట్టీ ననుదినము 
హోమపువ్శిపులసొమ్ము లొడిసి తా6 బుచ్చుకొనీ 


వేమరు (శ్రీవేంకటారది వెన్నుభట్లూ 4 ఎంత ॥ 70 
గుండ్యక్రియ 
అటుగన నే రోయ6గ6 దగవా 
నటనల (శ్రీహరి ౨ నటమింతే ॥ పల్లవి ॥ 


చిడుముడి మూ(గినజీవులలోపల 
కడగి నే నొక్కండ వింతే 
విడువక పథులు వృకము లిలపై 
వెడ(గుభోగములు వెదకీనా ॥ అటు ॥ 


తనువులు మో చినతగు ప్రాణులలో. 
గనుంగొన నొకమళకమ నింతే 
మునుకొని కీటకములు! జీమలు నిల 
చెనకి దొరతనము 'సేసీనా 4 అటు ॥ 


(శ్రీవేంకటపతి సేవవారిలో 
సోవల నొకదాసు(డ నేను 
భావించి నురలు _బహ్మాదు లకతని= 
రై వప్పిమూయలు దా౭పేరా ॥అటు॥ 1 


అధ్యాత్మ సలికీర్తనలు 


రామ్మకియ 
'సేయవివా( ౧ డెవ్వండు చేరి చిల్ల రదోషాలు 
యేయెడ జీవులజాడ లీశ్వరకల్పితమే 


దేవునినమ్మి నయట్లి దేహియట యాతనికి 
యీవల నెంతటిపాప మేమి సేసును 
భావించి యన్ని నేరాలు పరివహారించు నత,డే 
ఆవటించుసూర్యునికి నంధకార మెదురా 


పూజింపించుకొనేవా(డు భువనరక్షకుండట 
తేజముతో దురితాలు తెంచ6గలే(డా 
రాజు సేసినయా ౨ణాజ్జ రాజుకంటే నెక్కుడా 
ఖో 
వోజతో వజ్రాయుధాన కోపునా పర్వతాలు 


చేతనాత్మకుండట (శ్రీవేంక కేశ్వరుండు 
జాతిలేనిజీవునికి స్వతం్యత మేది 
కాతరపు ౫న్మానకు( గార్యకారణ మేది 
యేతున గరుడనికి' నెదురా పాములు 


రేకు 118 మాళవి 
(ధువవరదా సంస్తుతవరదా 
నవమైనయార్తుని నన్ను6 గావవే 


కరింాజవరదా కాకొాసురవరదా 
శరణాగతవిఖీషణవరదా 
సిరుల వేదాలు నిన్ను జెప్ప(గా 3 వినీవి 
మరిగి మఆజ(గుచొచ్చే మమ్ము( గావవే 


౧. 'డెవ్వయ చేరి ఈ 'చేరి పూ.ము.పా. లో తప్పిపోయినది. 


409 


4 నేయ ॥ 


॥ నేయ 4 


॥ నేయ! 72 


॥పలవి ॥ 
ళా 


॥ (ధ్రువ ॥ 


౨ *“యా(యా జ్జ పూ,ము,పా, “అవ-.ఆజ్ఞి కలిని వ్యావహారికముగానో, 
(వాఠతస్వుగనో “ఆణాజ్ఞ' అని యుండవచ్చు. ఆనజఅిజ్టి ఏకార్థములైనను కలిసి 
వాడుట నేటికీ వ్యవహారములో మా(వనిద్ధమే, ౨, “వివీవి=వినియనుి కావచ్చు 


*వివివ్నీ" అవి లోఠ వ్యవహారము ఈనాటికిని కలదు. 


౪0౧ 2-54 


50 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


అ్మకూరవరదా అంబరీషవరదా 
శృకాదిదివిజనిచయవరదా 
విిక్రమించి యిన్నిటా నీవే ఘనమని నీకు 
చ్మక్రధర శరణంటి సరి. గావవే 


(దౌపదీవరద్నా తగ నర్జునివరదా 
(శ్రీపతీ (ప్రహ్లాదిశిళువరదా 
యేపున (శ్రీవేంకటాద్రి నీటు నేను నాగురుండు 
చూప(గా( గొలిచే నచ్చుగ. గావవే 


గులండ్యకియ 
నమ్మిన దొకశకే నాకు సీోరణము 
యెమ్మెలసం సార మింతే బిం దేమిగలడు 


యే:టికర్మము నా కే;టిధర్మము 
యేంటిదో నే చేయంగా నీ కేమి గూడెను 
నా(టకపుతొంటివారు నడిచినమార్గమవి 
౧ యీంటుకు( జే సేంగాక భళటేమి గలదు 


యేడతపము నా కేడజపము నే 
వాడిక( జేయగ నీకు వచ్చినదేమి 
బెడిదపు(బెదలెలా( బెటినతిటములంటా 
౧ ౧౫” లు బ 
యీడుకు( జేనె(గాక యిం దేమి గలదు 


యెక్కడిపుణ్యము నా కెక్కడిభో గములు 


యిక్కువన న్నిట్ల( జేసి యేమిగంటివి. 
నిక్కెపు(శ్రీవే.కటేళ నిన్ను. గనుటగాక 
యెక్కడి కెక్టడిమాయ లిం దేమి గలదు 


॥(ధువ ॥ 


॥(ధువ॥। 78 


॥పలవి॥ 
ణి 


జ నమ్మి ! 


నమ్మి ॥ 


౧. “యిటు పూము,పా, ఇక్కడ 'యీంటుిలో అరనున్న విబార్యము. స 


ఆధ్యాత్మ సంకీర్తనలు 


బౌళి 


అన్నియును హరినేనేయటమటాలే యివ 
పన్నినిసుజ్హానికి బయలై తోంచు 


తిరుపై యవ్వలవ్వల దిరుగుచుండేటి వేళ 
దిరిగినట్ల నుండు దిక్కు లెల్లాను 
లా గా 
సిరులసంశార్యభ్రమ. జిక్కినజీవువికిని 
పరగ నైహికమే పరమై తోంచు 


సౌొగిసి యద్దమునీడ చూచినవేళ6 దినకు 
మగుడ వేతొకరూపు మతి6 దో(చును 
తగిలి యిట్లానేపో తఆను(దా నెల(గకున్న 
నిగిడినపుట్టువులు నిజమై తోచు 


కదిసినసకలాంధకార మంతటా. గప్పి 
వుదయమై తే నన్నీ నొదిగినట్లు 
హృదయపు,్రీ వేంక పేశుండు వెల్లపిరై తే 
మదిలో ౧ నజ్షానము మాయమై తోంచు 


లలిత 


అవి యటు -భావించినట్లాను 
కవగొనీ యిందుకు6 గలంగరు ఘమకు 


ఆరయఃగ నే(బదియకరములె పో 
ధరలోపల నిందాసుతులు 
సరి. దురాశిములు శాస్త్రవేదములు 
యిరవుగ ఏన్నియు నిందే పొడమె 


౧. “విజానము' పూ.ము,పా, 


651 


4 అన్ని ॥ 


4 అవన్ని ల! 


॥అన్ని॥ 75 


ఒ్నల్ల వి॥ 


ఇ ఆట్నీ 


క్‌ి థ్రీ శాళ్టపాక అన్నమాచార్యుల 


వొక్క దేహమున నున్నయంగములు 
'పెక్కువిధముల్వై బెరసినవి 
చిక్కుల గొన్నిటి సిగ్గుల దాంతురు 
రె నల కలనా నిన్నియ. సమము వ ౪4 అవి ॥ 


అంత్రరాత్మలో నంతర్యామై 
. బంతుల(€ దిరిగేటిబంధువులు 
చింతింప. నతండే. (శ్రీవేంక కేశ్వరు( న 


. డింతకు గర్తవి యెంతురు బుధులు... ॥అవి॥ 76 
_ మాళవీ 
బలువు;డు. హరి జేపట్టితిని 
తలంచినదెల్లా దక్కెను నాకు ॥ పల్ల ఏ ॥ 


దురిత ౧ ధ్వంసు(డు దుఃఖవిదారు(డు . 
అరిభయంకరు. డచ్యుతుండు 
సిరివరు. డితనిని. జేకొని కొలిచిన | 

న పరమసుఖమెపో భయ మెక్కడిది ॥ బలు 
దానవాంతకండు దై వశిభామణి 
మానరకుకుండు మాధవుండు 
నానాముఖముల నాపాల. గలడు 
యేనెపముల నా కెదురే లేదు.  ఏఐలు. 
అనయము నిర్మలుం డఖిలానందుండు 
ఘను డీ్రీవేంకటవిభుండు 
కనుకొని మము నిటు గాచుక తిరిగీ 
యెనయంగ నేలికె యితండేమాకు . బలు 7 
౧. “ద్వంనుండు రేకు.” . 


ఆధ్యాత్మనంకీ ర్త్స్‌నలు 


దేవగాంధారి 
మేలు లేదు తీలు లేదు మించీ విదే హరిమాయ 
కాలమందే హరిం గంటి కైవల్య మొకశే 


నురళును జీవులే నసురలును జీవులే 
ధర నిందు€ _బకృతిభేద మేకాని 
సురలకు స్వర్ష మసురలకు నరకము 
పరగ నీరెంటిగతి పాపపుణ్యములే 


పొల€తులు జీవులే పురుషులు జీవులే 
తలప భావభేదములేకాని 
బలిమి స్వతం్యతము( బరతంత మొకరికి 
యెలమి విందులో! .జెల్లే హీనాధికములే 


రాజులును జీవులే రాసిఐంట్లు జీవులే 
వోజతో సంపద చెల్లే దొకయే వేరు 
సాజపుధశ్రీ వేంక పేకు శరణ మొక్క పే గతి 
బాజు( గర్మ? మొందొకటి దింధమోశములు 


రేకు 114 సాళంగనాట 
అదె వచ్చె నిదె వచ్చె నచ్యుతు సేనాపతి 
పదిదిక్కులకు విశై పారరో యసురలు 


గరుడధ్వజం బదె ఘనళంఖరవ మదె 
నరుననే విష్ణుదేవుచక మదె 
మురవైరిపంపు లవె ముందరిసేన లవె 
పరచి గగ్గుల “కాడ పొరరో దానవులు 
గా “మందోకటి పూము.సా.. ౨ 'కొటై కొవచ్చు. 


ఠ8ి 


॥ మేలు ॥ 


॥ మేలు ॥ 


॥ మేలు! 708 


॥పలవి॥ 
న 


1అదె॥ 


ర్‌ శ్రీ తాళ్లపాక అన్నమాదార్యుల 


తెల్లన ౧ గొడుగు లవె దేనదుందుభులు నవె 
యెల్లదేవతలరథా లింతటా నవె 
కెల్లురేంగీ విక్కి హరికీర్తి భుజము లవె 
పల్లపుపాతాళాన( బడరో దనుజులు ॥1అదె॥ 


వెండిపె6డిగుదె లవె వెంజామరము లవె 
మెండగుక్రై వారాలు మించిన వవె 
దండి (శ్రీ వేంకటపతి దాడిముమై నదె యిదె 
బండుదండ్రై ౨ జజ్జరించి పారరోదై తేయలు ॥1అదె॥ 70 


లలిత 


అయ్యో నేనేకా అన్నిటికంటె. దీలు 
గయ్యాళినై [విధా గర్వింతు(గాని 1 పల్లవి ॥ 
€.... ఛ్‌ 


తడి పివుదికి నట్టిధాతవస్త్రములు .నా- 
యొడలు మో(చినమీంద యోగ్యము గావు 
వుడివోక వనములో వొప్ప్పైనవిరులు నే- 
ముడి చి వేసినంతనే ముట్టరాదాయను ॥ అయ్యో ॥ 


'వెక్క సపురచనలవేవేలురుచులు నా_ 
వొక్కనాలు కంటితేనే యోగ్యముగావు 
పక్కనదేవార్హపు(బరిమళ గంధములు నా- 
ముక్కుసోంకినంతలోనే ముట్టరాదాయను (అయ్యో ॥ 


గగనాననుండి వచ్చేగంగాజలములై న 
వోగిి నాగోరంటితేనే యోగ్యము గావు 
నగు(శ్రీవేంకటపతి నన్నే రక్షించినదా(5 
మొగడ్లై యెరుకతుది ముట్టరాదాయమ _ * అయ్యో 80 
౧. “గొడగు” రేకు. ౨. * జర్జరించి” 8 వ్యావహారికము గావచ్చు. 


ఆధ్యాత్మ సంకీర వలు స్‌ఫ్‌ 


నాట 
మర్ష మర మమబంధాని 
౧ ద 

దుర్గాంతమహాదుకతాని ॥పల్పవి॥ 
చ్మరాయుధరవిశత ౧ తేజో౬ంచి౨ 

స్మకోధసహస ౨ (ప్రముఖా 

ఫ్మికమ్మకమా విస్ఫులింగకణ 

నృకహరణ వారినవ్యకరాంకా ॥ మర్ద ॥ 


కలితసుదర్శన 39 కఠినవిదారణ 

కులిళకోటిభవ ఘోషణా 

పళయానలసంభ్రమవ్శిభ మకర 

రళిత దై త్యగళర క్రఒకీరణా ॥ మర్ష ॥ 
హితకరణశ్రీవేంక పేళప్రయు క్ర 


సతతపరా[కమజ:మంకర 
చతురోఒహంతే శరణం గతోఒస్మి 


యితరాన్‌ విభజ్య యిహ మాం రత్న ॥ మర్ష ॥ 81 
మాళవిగొళ 
౫విత్యపూఎ లివివో నేరిచిన నోహో 
(పత్యక్షమైనట్టిపర మాత్మునికి ॥ పల్లవి ॥ 


తనువే గుడియట తలయే శిథరమట 
పెనుహృదయమే హరిపీఠమటా 
₹సు(గొన చూపులే ఘనదీపము లట 
తనలోపలియంతర్యామికిని * ॥ విత్య ॥ 
8. 'కఠిని రేకు ౪. ఈ సంప్కృత శ్రీర్తనములో సంబోధనములు దీర్ధాంతముగా 
నుండుట సంగీత(వ్రభావముతో నే మో, అన్నమయ్య సంస్కృత రచన ఒక స్వతం్యమైన 
శేరుగా నుండును. ౫. ఈ పాదిలోని భావమే సె. తి, వచవరచనలో కనట్టునది. 


66 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పలుకే మంత్రమట ౧ పాదైననాలికే 
కలకలమనుపిడిఘంటయట 
నలువైైవరుచులే నై వేద్యములట 
తఈల౯పులోపల నున్నదై పమునకు 1విత్య ॥ 


గమనచేష్టరే యంగరంగగతియట 
తమిగలజీవు(డే దాసుండట 
అమరినవూర్పులే యాలవట్టములట 
(శమముతో (శ్రీవేంఠకటరాయనికిని ॥నిత్య॥ 82 


ముఖారి 
కిన్నజానే౬హం కేశవాత్సర మహొ 
సన్నుతొాకర మమాచరణాయ తన్మై (1 పల్లవి 41 


వేదాంత వేద్యాయ విశ్వరూపాయ నమో 

ఆదిమధ్యాంతరహితాధికాయ 

'భేదాయ పునరప్యభేదాయ నమో నమో 

నాదపియాయ మమ నాథాయ తె ॥కిన్న ॥ 
పరమపురుషాయ భవబంధహరణాయ నమో 

నిరుపమానందాయ నిత్యాయ 

దురితదూరాయ కలిదోషవిధ్వస్తాయ 

త హరియచ్యుతయ మమ 9 ఆత్మాయ తన్నై ॥కిన్న ॥ 


కొలాత్మకాయ విజకరుణొాకరాయ నమో 
(శ్రీలలామాకుచాశ్రితగుణాయ 
హేలాంక శ్రీవేంక పేశాయ నమానమో 
షాలితాఖిల మమాభరణాయ ఈన్కె *కిన్న॥ 88 
వ. న చత యర 
౧. “పాడైన పూము,పా., ౨. 'పరయేఒచ్యుతాయి” కొవచ్చు,. ౩. “ఆత్మనే" 
కొనవచ్చు. అన్నమయ్య నంస్కృృతరచన ఒక స్వతం్యత మైనదని ముందే వానియుంటిని. 


అధ్యాత్మ నంకీ _ర్తనలు 


కాంటోది 


౧చెల్ల నెక్కికొంటివిగా జీవుండ యీబలుకోటా 
దిల్లిదుండ నీకు నేండు పట్టమాయ గోటా 


తొమ్మిదిగవనులై నదొడ్డతోలు(గోటా 
కొమ్మలచవులమూలకొ త్తశాలకోటా 
వమ్ములేవిమెడవంపువంకదారకోటా 
పమ్మి పగవారినెల్లా పట్టుకొన్నకోటా 
తలవాకిలిదంతపుతలుపులకోటా 
తిలిరు(జేతుల పెద్దదం తెనాలకోటా 
వెలియాసలనేదండువిడిసినకోటా 
గులుగ్రై యిర్యదియములు కొల్ల గొన్నకోటా 


నడచప్పరములనేనలువై నకోటా 
జడీసినచెవుల మించుసవరణకోటా 
పడవిపాట్ల( బడి ఫలియించె( గోటా 
యెడమిచ్చి (శ్రీవేంక పేశు. డేలె. గోటా 


రేటు 115 శంకరాథఠరణం 


౨నాటికి నొండు గొత్త నేటికి నేండు గొత్హ 
నాటకపుదె వమవు నమోనమో 


సిరుల రుక్కాంగదుచేతిక త్తిధారం దొల్లి 
వరుస ధర్మాంగదుపై వననమాలాయ 
హరి నీశృపకలిమి నట్లనే ఆరులచే 
కరిఖడ్లధార నాకు( గలువదండాయ 





ర్‌? 


॥చెల॥ 
ఖా: 


॥ చెల ॥ 
గొ 


4 చెల్ల ॥ 84 


॥పఠలవి॥ 
లా 


॥నా(టి ॥ 


౧ ఇందు దీర్చాంతమైన 'కోటి ళబ్దిము నంగీకానుబంధి కొనవచ్చు, 


౨. అన్నమయ్య జీవికచరిిళ మిందులో కానవచ్చుచున్నది. 


ఫ్‌ర్రి 


శ్రీ కాళ్ళపాక అన్నమాచార్యుల 


ముషుప బారిశ్చం్యద్రుమొసక త్రిధార( దొల్లి 
పొని.గి చంద్రవ.తికి. బూవుదండాయ 
వనజాక నీకృపను వరగ్యతులెత్సి నటి - 
ల లి 6) 
ఘనఖడ్లధార నాకు. గస్తూరివాటాయ ॥ నాంటి ॥ 


చలపట్టి కరిరాజు నరణంటే విచ్చేసి 
కలుషము( బెడ/(బాపి కౌచినట్టు 
ఆలర శ్రీవేంక పే ఆపద లిన్నియు. బాపి 
యుల నన్ను. గాచినది మయెన్న( గతలాయ ॥నా(టి॥ 5 


సాళంగసాట 

కంటిమి రెంటికి భూమి. గలుగుదృష్టాంంము 

గొంటరిరావణునందు గుహునియందు ॥ పల్లవి ॥ 
నీదాస్యముగలసీచ జన్మ మైన మేలు 

యేదియున అ(గనట్టియెక ్క వజన్మానకంపే 

వాదపుగర్వము లేదు వట్టియాచారము లేము 

సాదించి నై చృానుసంధాన మేకావి , 4 కంటి ॥ 
మిమ్ము( దలపుచు( జేయుమృగయానమై : మేలు 

సొమ్ముపోక మీకు(గావిసుకృతము సేయుకంటె 

దమ్మరిజన్మము లేదు తెగనికోరి! లేదు 

పమ్మి సీపె6 బెట్టినట్టిభార మే5'ని ॥5ంటి॥ 


దిక్కులు సాధించుకం కె తెలిసి శ్రీ వేంక పేశు- 
౧ దిక్కా నీనామమే కా సాధించుకే మేలు 
యెక్కువ తక్కువ లేదు యెలు కెజ(గమి లేదు 
చక్కజాడతో నీకు శరణం ఘే(గాని “*కంటి॥ 86 


౧ ఈపాద మనన్వితషు,. లేక “కా” కబ్దమును "మేలు తో చేర్చ వచ్చునా? 


ఆధ్యాత్మ సంకీ ర్తనలు 


లలిత 


కామధేనువై కలిగె నీఫరణి 
వాములు వలసినవారికి విధులు 


ఆందరు జీవులే ఆయాకర్మము( 
బొంది బుద్దు లెప్పుడు వేరు 
కొందరు స్వర్గము గోరి సుఖింతురు 
కొందరు నరకానం గూలుదురు 


దేవు డిందరికి దిక్రై యుండును 
భావాభావమే బహువిధము 
దేవత లమృతాధీనమై మనిరి 
౧తోవనె దనుజులు దురిత మంవఏిరి 


పుట్టు గందరికి పొంచి కలిగినదె 
దట్టపుమననులే తమకొలది 
ఎత్తి 
యిశ్హే (శ్రీవేంక పేశుండు నేసిన-_ 
యట్లౌ నాఠండు అదివో యెదట 


గుండ్యకియ 
ఏపురాణముల నెంత వెదకినా 
(శ్రీపతిదాసులు చెడ రెన్నండును 


వారివిరహితములు అవి గొన్నాళ్లకు 
విరసంబులు మరి విఫలములు 
నరహ6€౬ గొలి చిటు నమ్మినవరములు 
నిరతము లెన్నడు నెలవులు చెడవు 


౧. తోవనై, పూ,ము,పా.. 


65% 


॥1పలవి ॥ 
లొ 


॥కౌమ॥ 


కామః! 


॥కామ॥ 8? 


॥ పల్లవి ॥ 


॥ ఏప్పు ॥ 


60 థీ కాళ్ల్ళపాక అన్నమాచార్యుల 


కమలాక్షుని మతి/గాననిచదుపులు 
కుమతంబులు ఐబహుకుపథములు 
జమళి నచ్యుతునిసమార౮ాధనలు 
విమలములే కొని వితథముగావు 


(శ్రీవల్లభుగతి. జేరనిపదవులు 
దావతులు కపటధర్మములు 
(శ్రీవేంకట్టపతి 'నేవించు నేవలు 
పావనము లధిక భాగ్యపుసిరులు 


నుఖారి 
ఏలోకమందున్నా నేమీ లేదు 
కాలిమి నందుకుందగ్గదావతే కొని 


సురల కసురలకు సూడును(బాడునే కొని 
పొరని సుఖించ (గ( బొద్దు లేదు 
ధరలో బుషు౨కును తపము నేయనేకాని 
మరిగి భోగించ(గ మరి పొద్దు లేదు 


గకడ్టన సిద్దులకైనా గంతయు బొంతయేకాని 
చిక్కిపరునము గలిగి నెలవులేదు 
రెక్కలు గలపక్షీకి రేసుతిమ్మటలేకాని 
చక్క వ్వైకుంఠాన కెగయ సత్తువ లేదు 


సకల ౧ జంతువులకు జన్మాదులేకాని 
అకటా నిత్యానంద మందిలేదు 
వెకలి (శ్రీవేంక ఫేశువిష్ణుదాసులకే మంచి 
సుకములెల్లా. గలవు సుడివడలేదు 


రు ఆంతవంకన' పూమా, 


11 ఏఎఖ్య || 


॥ ఏప్పు! 88 


॥ ఏలో ॥ 


॥ ఎలో | 


41 ఏలో త 89 


ఆధ్యాత్మనంకీర్తనలు 601 


దేవగాంధారి 
అన్నియును. దనఆిచార్యాధీనము 
చెన్నుమీఅ హరిపాద సేవనేయు మనసా ॥పలవి॥ 


దైవమూ' గొంచము గాడు తానూ గొంచము గాడు 
భావించికొలచేవారిపరిపాటి 
చేవల బత్తిముదుగు చేనిముదుగూ లేదు 
వాపిరి( టో( గె త్రేటివారివారినేరుపు ॥ అన్ని ॥ 


కాలము కడమలేదు కర్మము కడమలేదు 
కేలి విశ్వాసముగలిగినపాటి 
వాలకు ముదిమీ లేదు వక్కణ ముదిమీ లేదు 
పోలించేటివిద్వాంసులబుద్దిలోని నేరుపు ॥ అన్ని ॥ 


జానానకు( దప్పు లేదు జన్మానకు( దప్పు లేదు 
ఇ శ 

నానాటికి వివేకించి నడచేపాటి 

పావిపట్టి (శ్రీవేంకటపతి యింతకు మూలము 


ఆనుక యీతని శరణనేవారినేరుపు ॥అన్ని॥ 00 
రేకు 116 సాళంగనాట 
విజీగిరి దానవవీరులదె 
అటిముటీ దేవత లాడే రదె *జపలవి॥ 


పరగుకంభ మదె పగిలె పగిలె నదె 
వారినరసింహంబాయ నదె 
గరుడధ్వజ మదె ఘనచ్యకం ఐదె 
మొర సేటిళంకప్యుమోత లవె (విటి ॥ 


౮02 శ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


వెడలె వెడలె నది వెనుకొని హిరణ్యు( 
దొడికిపటై నదె తొడమీ€ద 
వడువక చించిన వేయిచేతులవె 
కడపమీ(దనే కదల( డదె ॥ విటి ॥ 


అదె వామాంక౦ంబందు లక్ష్మీయదె 
కదిసి శాంతమదే కరుణ యె 
వుదుటున టహ్హ్లాదు నూరడించె నదె 


యిదె శ్రీవేంకట మెక్కె నదె ॥విటి॥ 01 
సామంతం౦ 
ఇద్దరు దేహసమ్మంధ మిదివో మాయ 
గద్దించి " యాడవుండునో కడసారీ తాను ॥ పల్లవి 4 


తోడంబుట్టినమమత తొడ(గి కొన్నాళ్ల కు 
వాడి కె ప్యుతులమీ(దవలె నుండదు 


వేడుక వారెవ్వరో వీరెవ్వరో కాని 
౨ క్రూడ పెట్టీ వీరికే కొట్తాడీ వారికే ॥ ఇద ॥ 


తల్లి మీంద( గలభకి తనకే కొన్నాళ్లకు 
యిల్లాలమీ(దవలె ని.త వుండదు 
వెల్లవిరి నది యెంత విచారించ వీది యంత 
యిల్లుముంగి లొక్కరిది యెరవు వొక్కరిది ॥ ఇద్ద ॥ 


నీతితో శ్రీవేంక పేళునిత్య నేవ కొన్నాళ్ల - 
కీతల సంసారమంత యితవు గాదు 
ఆతందెట్టు యివియెట్టు అందరూ నెటి(గినదే 
చేతు లొకటిమీ(దట చిత్త మొకయందు ॥ ఇద్ద ॥ రి 


తడు నటన వావరు లు నుం! అపనచపసప్తతనపనుకి పుపపప 


౧. *థయారదవుండు నొకడు నారీకాను, పూ. ము, పా, అర్ధము చింత్యము. 
౨ “కూడపెట్టి వీరికే కొట్టాడేవారికి, పూ, ము, పా, ఆర్థము చింత్యము, 


ఆధ్యాత్మ నంకీర్తనలు 


నాట 
దెవశిభామణి దివిజులు వొగడం6గ 
వేవేలుగతుల వెళసీ వాండే 


వీదుల వీదుల వెస. దురగముపై 
గిల ఐల్లెము బీరబిర( దిప్పుచు 
మోదముతోడుత మోహనమూరితి 
యేదెసచూదిన నేగీ వాండే 


కన్నులు దిప్పుచు కర్ణములు గదల 
సన్నల ౧రాగెకు చౌకళింపుచును 
అన్నిట దేజి యాడ(గ దేపుండు 
తిన్న(గ వాగేలు దిప్పీ వాండే 


వలగొాన( దిరుగుచు వాలము ఏిసరుచు 
నిలిచి గుజ్జి మటు నేర్పులు చూపంగ 
బఐలు,శ్రీ వేంకటపతి యహోబలపు(- 
బొలమున నారెకు. బొదలీ వాడే 


రామ్మకియ 
ఇందరి బుదులు యీశ్వరెచ్చకు సరిరావు 
గొందినున్నమానుషము కొలుప దెంత్రినా 
తనంత( దా నూరకున్న దైవమే తోడౌను 
కినిసి తా. దబిదరితే కిందుమీ(€దౌను 
తను(దానే చేరె హరి దధివిభాండకునకు 
కొన కె్క్క(చాటోయి నీవి కొంచపడె. దొల్లి 


౨ “బోయి నివి పూ,ము.పా, వీవి=పందెమొడ్డిన ధనము. 


॥పరివి॥ 
ల్‌ 


॥ దేవ ॥ 


॥ దేవ ॥ 


॥ దేవ ॥ 08 


॥ పల్లవి ॥ 


| ఇంద ॥ 


(04 


థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


౧ నొక్కటివా(డు దానై తే పున్నచోనే మేలు చేరు 
'పెక్కుబుద్దులం టోతేను పిరివీకౌను 
పక్కన నంబరీషుండు పట్టిన్మవతాన గెల్బె 
దిక్కులెల్లా దూర్వాసు కిరిగి బడలెను 


(శ్రీవేంక పేశ్వరుచేతి ౨ లోవీజగములు 
భావించి యాత(డు నడపక మానడు 
వావిరి నిదెజఖ(గక వట్టియలమటబడి 
జీవులేలఅ దబిడలేరు చింత లిజై పాయరో 


థ్రీరాగం 


ఎంత 3 వాటువడె నీశ్వరుండు 
జంతువుల కేది సతమోకాని 


వోముచు లోలో కనొకదేహమునకె 
యేమి రచించెను యీశ్వరుండు 
కామించి మోక్షసుఖమునకునై. శ్రే 
వోమినప్రిష్టులు ౫ వొకటీ( గావు 


భోగించ బుట్టినభూత కోట్లను 
యేగతి మోంచీ నీశ్వరుండు 
చేగదేర తననేవకు( జొచ్చిన- 
యోగము సులభం బొకటొకటికివి 


పన్నినజగముల పపాణాధారము 
యెన్నిట నున్నా€ డీశ్వరుండు 
కన్నులశశ్రీవేంకటపతి యని కని 
వున్న వేళ తమవునికే సుఖము 


॥। ఇంద ॥ 


॥ఇంద॥ 014 


॥ పఠలవి ॥ 
రి 


॥ ఎంత ॥ 


* ఎంత ॥ 


॥ ఎంత ॥ 05 


౧. ఒక్కటివాండు == ఒక్కనిశళ్చితానిపాయమునకు వచ్చినవాడు. ౨. “లోని జగములు 


వూ.ము,పా, 


౩. “పాజుపడె పూ.ము;పా. ఎంత -+-పాటు-+-వడె, . ౪. *నొక దేహము 
వరే పూముపా. ఇ, సృష్టి లకు వ్యావనోరికరూవము, 


- ఎధ్యాత్మ సంకీర్తనలు 


దేసాక్షి 


నమ్మలేము కానలేము నరులాల మనమింతే 
సమ్మతించి యేలేవాండు సర్వేశు(డేసుండీ 


కంటికి (6 గంటిరెప్ప కాచుకవుండిన 


యట్లు 
ట్‌ 


వొంటి దేహమెల్లా జేవొడ్తుకొన్నట్టు 
అంటుక దేహి నేపొద్దు ఆంతరాత్మయై వుండీ 
జంటయై కాచుకున్నా6డు సర్వేశుండేనుండీ 


చీకటి నోటికి. ౧ గడి చేయే కొంటవచ్చినట్టు 


ఆంకటికి గుక్కిళ్లు ఆసయినట్లు 
ళం ళు 


వీల జంతువులకు వెలుపల లోననుండి 
సాంకుచునున్నా. డిదివో సర్వేశుండేసుండీ 


తమదేహ మెంక్రైనా తానే యింపయి మోచినట్టు 
తెమలి ప్రాణ మిన్నిటా( దీపయినట్లు 
న! 
అమరినఖభోగమోక్షొ లడిగినవారి కిచ్చీ 


సముడు శ్రీవేంకటాది సర్వే 


శుండేసుండీ 


రేకు 117 “౨ రామ్మకియ 


ఇట్టిజీవుల కింక 3 నేది వాటి 


దట్లమె దేవుండ నీవే దయ౭జూతుగాకా 


తనజన్మవిదు(ధు?లను (౧ దలంచు 


నొక్కొక వేళ 


వొనర మజచు నకు. వొక్కొక వేళ 
టబ 


విను( బురాణకథలు వివరించి 
'పెనచి సందేహములె పెంచు 


" ౧. “గడిచే యేకొంటి పూ.ము.పా. 
౨. .నేటిపాటి పూ,.ము.పా. 


[5 


యొకవేళ. 
నొకవేళ 


౨. “శ్రీరాగం పూ. 


85 


॥1పలివి ॥ 
లా 


(1 నమ్మ || 


(1 నమ్మ (1 


॥నమ్మ ॥ 860 


4 పల్లవి ॥ 


॥ ఇటి ౫ 


్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


విసిగి సంసారమందు విరతుండౌ నొకవేళ 
వొస(గి యందె మత్తు(డౌ నొకవేళ 
పసిగొని యిందియాలబం_బ వుండు నొక వేళ 
౧ముసిపితో దైవానకు మొక్కు నొక్క వేళ 


కోరి తపములు చేసి గుణియొ తా నొకవేళ 
వూరకే అలసివుండు నొక్క వేళ 
యీరీతి (శ్రీవేంక పేళ యెదలో నీ వుండంగాను 
బీరాన నీకే మొజవెట్లు నొక వేళ 


సామంతం 
ఎంత చదివి చూచిన నీతందే ఘనముగాక 
యింతయు నేలేటిదైవ మిం వేరే కలరా 


'మొదల జగములకు మూలమైనవాండు 
తుద( (బళయమునా(డు తోంచేవాండు 
కదిసి నడుమ నిండి కలిగివుందెడివాండు 
మదనగురు(డేకాక మటి వేరే కలరా 


సరమాణువై నవాడు బహ్మాండమైనవాండు 
సురలకు నరులకు( జోటయినవా(డు 
పరమైనవా(డు వపంచమైనవా(డు 
హరి యొక్క,డేకాక అవ్వలను6 గలరా 

పుట్టుగులయినవాండు భోగ మోక్షొలై నవాండు 
యెట్టనెదుర లోనను యిన్నిటివాండు 
గట్టిగా (శ్రీవేంకటా[ది కమలా దేవితోడి- 
పట్టపుదేవు(దేకాక పరు లి/క6 గలరా 


౧. “మునిపితో డ్రై వానకు పూ.ము,పా. 


* | ఇటి॥ 
లట 


॥ఇటి4 9? 
శా 


॥ పలవి॥ 
ర 


॥ ఎంత ॥ 


1 ఎంత 4 


4ఎంత॥ 96 


అధ్యాత్మ నంకీ ర్తనలు (7 


పాడ్డి 
భోగసహాయులె పొరుగెల్లా 
ఆగమవిదు(ధు గ్సెలును ననంతములు ॥పలవి॥ 


కులమున జుట్టాలు కోటానంగోట్లు 
కిలిమిలేమి కొక్కండనే గుజి 
పలులంపటములప్రజలే యింవరు 
నిలిచినచోటికి నే నొక్కండనే 1థధోగ॥ 


- చెట్టిడిచిన నిదె చేటండుపండ్లు 

గుట్టు దెలుసుకొన గురి నేను 

వొటుక సరిశార మూరల్లా నిదె 

పుట్టినప్పటికి భువి నొక్క(డనే ॥1థోగ 1 
చనవుమనవులకు జగ మెల్లా నిదె 


కొనక మొదలికిని గురి నేను 
యెనయుచు (్రీవే:క వేళ. డేలెంగన 


౨ నినుప్పుగమికా(డ నే నొక్క(డనే ॥1భోగ॥ 80 
(శ్రీరాగం 
౨ హారియవతార మీత(డు అన్నమయ్య 
అరయ మాగురు డీత( డన్నమయ్య ॥ పల్లవి * 


వై కుంఠనాధుని వద్ద వడి( బాగడుచున్నవా(డు 
ఆకరమె తాళ్లపాక అన్నమయ్య 
౬ గా 
9 ఆకశ పువిష్ణపాదమందు నిత్యమై వున్నవాండు 
ఆకడీకడ( దాళ్లపాక అన్నమయ్య *హరి॥ 


౧. “వినుపుగ మీవాండ' పూ.ము,పా. ౨. ఈపాటగూడ స్పెతి లయ్యడో 
చి,తిలయ్యదో అయ్యుండవచ్చు. ౩. 'అకసపు' పూ.ము.పాః 


88 శ్రీ కాశ్లపాక అన్నమాచార్యుల 


కీరాబ్టిశాయి వి,్ణే నేవింపుచునున్నవాండు 
ఆరితేరి తాళ్లపాక అన్నమయ్య 
ధీరుండై. సూర్యమండల తేజమువద్ద నున్నవాండు 
ఆరీతుల( దాళ్లపాక అన్నమయ్య ॥ హరి ॥ 


యీవల సంసారలీల యిందిరేశుతో నున్నవాడు 
ఆవటించి తాళ్ళపాక అన్నమయ్య 
భావింప (శ్రీవేంక పేశుపాదములం దె వున్నవాండు 


ఆ(హో శవభావమై తాళ్లపాక అన్నమయ్య ॥హరి॥ 100 
. మలహరి 
కోరి మాభుజముల డాగులు మోచుకున్నారము 
ధారుణిలోపల మమ్ము దయ।జూచు.గాక ॥ పల్లవి ॥ 


సతతము హరిచేతిళంఖచ,క్రములే 
గతియై మాపాలనుండి కాచు6గాక 
ఆతిరయ మైనట్టి అచ్యుతునిఆయుధాలే 
హితపవుగ మమ్ము నిళ్లు యేలు(గాక కోరి ॥ 


కమలాపతిచేతుల గదాపద్మములు 
మమకారముతో మము మన్నించుగాక 
సమరవిజయమైనశార్జాదిళశరములు 


తమితోడ మాకు దాపువండై వుండు(గాక ॥కోరి। 


ముంచి (శ్రీవేంక పేట(డు మొలంగట్టినక ఠారు 
అంచెల మాకెల్ల రక్షై అమరుగాక 
అంచ నీతనికై దుపులమరినహ _స్తములు 
పంచల మాకిపే వజప.జరా లవు(గాక ॥కోరి॥ 101 


అధ్యాత్మ సంకీర్తనలు 1 


లలిత 
ఎన్నండొకో బుద్దెరింగి యీడేరేది జంతువులు 
యిన్నిటా నీమహిమలు యెొదిరించి వున్నవి | పల్లవి || 


కావించి నీపాదతీర్ధగంగ (ప్రవాహమైనది 
పావనులైై యిందరిని _బదుకుమని 
లావుగా స్మీపసాదతులసి నారువోళున్నది 
వేవేలుపాతకాలెల్ల విదళించుమనుచు ॥ ఎన్న6॥ 


చింతల సీమూ ర్తులు శిలాశాసనాలె నవి - 
పంతముతోం గొలి చిశ్లై బదుకుమని 
బంతినే సీనామములు ప్రతిధ్వనులై వున్నవి 
దొంతులై నభవముల తుదగనుమనుచు ॥ ఎన్న(॥ 


అందరికి నీసేవలు హస్తగతాలై వున్నవి 
బందె దీర నీకు మొక్కి బదుకుమని 
అందపు(శ్రీవేంక కేక ఆంతరాత్మవై వున్నాండ- 
వెందు చూచిన విజ్ఞాన మింద కొందో యనుచు ॥ ఎన్న(॥ 102 


రేకు 118 దేసాళం 
జీవునికి నిటు బుద్ది చెప్పవయ్యా హరి నీవు 
కావక పోరాదు మాకుంగలయంతర్యామివి ॥ పల్లవి ॥ 


ప్రెపె నెదురుకట్ల( బఐబంచదార వుండ(గాను 
చేపట్టి యడిగి తెచ్చి చేందు దిన్నట్లు 
పూప లై నచేతిలోనే పుణ్యములు వుండంగాను 
పాపములు చవియంటా బట్టంబొయ్యి జీవుడు ॥జీవు! 


70 


థ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


యింటిలోనే నవరత్నా లెన్నియైనా నుండంగాను 
కంటగించి గాజులంబూస గట్టుకొన్నట్లు 
ట్‌ వ! 
వెంటనే హరినామాటు వేయివేల్లై వుండంగా 
జంట నితరమంతాలు జపియించీ జీవుడు 


చేసుకొన్న యిల్తాలు చేరువనే వుండ6గాను 
వేసరక వెలయాలి వెతకినట్లు 
“మేనుల శ్రీవేంక పేశ మీదాస్య మే వుండగా 
వాసి( బరుల( గొలవనే వడి. గోరీ జీవుండు 


గౌళ 
ఊరకే దొరకునా వున్నతోన్నతసుఖము 
సొరం౦బు దెలిసికా జయము చేకొనుట 


తల(పులోపలిచింత దా(టినప్పుడుగదా 
అలరి దెవంబు (పత్యకమౌట 
నూ. 
కలుషంపుదుర్మదము గడచినప్పుడుగదా 
తలకొన్న మోక్షంబు తనకు( జేపడుట 


కర్మంబుకసటు వో గడిగినప్పుడుగదా 
విర్మలజ్ఞానంబు నెర వేరుట 
మర్మంబు (శ్రీహరి నీమణంగుచొచ్చినంగదా 
కూర్మి( దనజన్మ మెక్కుడు కెక్కుడౌట 


తనశాంత నూత్మలో. దగిలినప్పుడుగదా - 
పవిగొన్నతనచదువు ఫలియిం 5ట 
. యెనలేవి(శ్రీ వేంక కేశ్వరునిదాస్యంబు 
తనకు నబ్బినంగదా దరిచేరి మనుట 


॥ బీవు ॥ 


॥జీవు॥ 108 


॥ పలవి ॥ 
గా 


॥డదర॥ 


॥ ఊర ॥ 


॥ఊర॥ 104 


ఆధ్యాత్మసంకీ ర్తనలు | 


ఖైరవి 
ఏమి సేతు దైవమా యెన్న(డు గరుణించేవో 
దామెనసంసారములో. దట్టువడీ మనసు (| పల్లవి 1 


యెక్కడిపగయొకో ఇంద్రియాలు నన్ను(బిట్లి 
టబ 
చక్కు ముక్కు. ౨ సేసి యెంచి సాదించీని 
గుక్కక యేమి సేసినకొలయొకో వెంటవెంట 
వెక్కసప్పక పుట్టువుల్లై వెనుతగిలీని ॥ ఏమి ॥ 


యెొన్నాశ్లపాపమొకో యెడ తెగక నాలోన 
వున్నతపు(గోపమై వుమ్మగిలీని 
తిన్ననై యెవ్వరిచేతితిట్రుక దా(కినవిధమో 
విన్ననై విజ్ఞానమెల్లా వీటింటోయం దుదిని ॥ ఏమి ॥ 


యేవేళగుణమో యెడతెగనికర్మాలు 
రావిమానిజిగురై వూరక యంటీని 
(శ్రీ వేంక పేశుండ నీవు చిత్తములోపల నుండి 


కావ(గ(గదా నీవే గతి యనవలనె ॥ఏమి॥ 10 
ముఖారి 
నిరు హేతుకదయానిధివి నీవు 
కరుణించు నీకు నొక్కటి విన్నపము ॥॥ పల్లవి ॥| 


దేవా నీమహిమ తెలియనెవ్వరివళ _ 
మీవల నీవే గ తెను టింతేకొక 
భావించలేరు నిన్ను బబ్రహ్మాదులుసహితము 
సీవేడ నేనేడ నే నొక జంతువను ॥ నీరు ॥ 
౧. “ఏంచి కావచ్చు. ౨. '“నేసినా కొలయొకో” పూ,ము,పా, లేకు, ౩. 'పృట్టు 
వరే” పూ.ము,పాా ళ. *దాకినా విధమో' పూ.ము,పా, రేకు ౫, గతి+-అను 
“*గతను పూ,ము,పా, 


72 థీ కాళ్ల పాఠ అన్నమాచార్యుల 


౧ బ్రిత్తాహరి నాదిక్కు చేకొని యపలోకించవే 

యిత్తల సంసారవార్టి యీదుచున్నాండ 

హత్తి చూచేవారేకాని అడ్డగించేవారు లేరు 

పొత్తుల నాధర్మము పుణ్యము నీచేతిది 4 విరు ॥ 
ఆవధారు (శ్రీవేంకటాధీశ నాజన్మము 

కవిసి యింద్రియముల. గట్టువడ్డాండ 

జవళి నీపాదములే శరణము చొచ్చినాండ 


తవిలి నీచిత్త మింతే తరవాత నింకను ॥నిరు॥ 108 
జౌళి 
(శ్రీ వేంక పేశ్వరుండు చేరి విజయము( బొంది 
దేవతలు చూడ దశదిక్కులకు నేనెను ॥ పల్లవి ॥ 


ఆరికమ్ము వేనెనకై ఆల్లనరకాసురుపై 
టి కా న్‌ 
మేరమీరి రావణువిమీ(ద నేనెను 
సారపుజలధిమీ(ద జలములింక(గ నేనె 
దారి దప్పకుండ నేడుదాళ్లు దెగనేనె ॥ (శ్రీవేం ॥ 


పగదీర మింటిమీ(దిబాణునిమీ(ద నేనె 
మిగుల మెరసి మాయామృగము నేనె 
జగములో రాక్షసుల సంహారముగ నేనె 
విగిడి ౧ రక్తగుండాలు విండ నేనెను ॥ ఛ్రీవేం॥ 


ఖరదూషణాదుల కడిఖండలుగ నేనె 
సరుస6 గుంథభళర్లువి. జావనేవెను 
ణి 
అరిది (శ్రీ వేంక పేశుః డలమేలుమంగం గూడి 
గరుడనిమీ(ద నెక్కి కంటువాయ నేనెను ౪ శశ్రీవేం* 107 


౧. 'చిర్తేములోనున్నవారి” కొటోలు, ౨. ఇటునంటిచిలరస మానదోషములకు 
ఈ వాద్మయమున పవట్సేంప్ప లేడు, 


అధ్యాత్మ సంకీ ర్తనలు 


బౌళి 
ఆర్పులు బొబ్బలు నవె విను6డు 
యేర్చడ నసురల సీటువరె గెలిచే 


కూలినతలలును గుజ్టపుడొక్కలు 
నేలపై( బారిననెత్తురులు 
వోలి: జూడు(డిదె ౨ వుద్ధగళ లీరణ(7) 
కేలిని విస్వక్సేనుండు గెలిచె 


పడినరథంబులు బాహుదండములు 
కెడసినగజములు గొడగులును 
అడియాలము లివె అక్కడ విక్కడ 
చిడుముడి విష్వక్సేనుడు గెలిచె 

పగుల పగుల వృషభాసురుని( జంపె 
పగ సీ(గె అతనిబఐలములతో 
అగపడి (శ్రీ వేంకటాధిపుపంపున 
జిగి గలవిష్వక్సేనుండు గెలిచె 


రేకు 1109 లలిత 
సకలబలంబులు నీవే సర్వేశ్వర నాకు 
ఆకలంకంబగుసుఖ మే అన్నిట నిదే నాకు 
పొందుగ6 జ(క్రాంకిత మే బుఎబఐల మిదె నాకు 
అందినహరి నీదింతే ఆత్మబలము నాకు 
సందడి( బేరుబలము కేశవనామము నాకు 


70 


॥ పల్లవి ॥ 
ళం 


(1 ఆర్చు 11 


11 ఆర్బ్చు 11 


1 ఆర్బు 1 108 


1 పలివి।! 
ఉం 


యిందును నందును భవభయ మి(శ లేదిదే నాకు ।11సక।। 


౧, చూడుంటీడె, వుద్దగళలుడ= పైకెగ సినకళలు కొవచ్చు. 
విరుచవచ్చునా? (పశ్నచిహ్నాము పూ. ము, పా, 


'ఈరణశేలివి' అని 


"శ్ర 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


అంగపు(దిరుమణు లివి పంచాంగబలము నాకు 
సంగతి నీపై పాటలె స్వరదిలి మిదే నాకు 
రంగుగ నీగుణరాసులే రాసిఐబలము నాకు 


యింగితముగ నిహపరముల ౧ కెదురే దిదే నాకు 


కను(గొనునీప్మిగహ మే (గ్రవాబిలి మిదె నాకు 
విను నీదాసులనేవే వెనుబలి మిదె నాకు 
తనరినశ్రీ వేంకటపతి దైవబలము నాకు 


11సక్‌ | 


ఘనమే చెప్ప(గ నింతటం గలిగెటో యిదే నాకు |; సక।। 100 


సాళంగనాట 
ఇదివో వీదివీదుల సీతనితేరు 
యెదుట శ్రీ వేంకట్యాదదిని తేరు 


చట్టువడ. దోలె నాడు సముదాలపై( దేరు 
ముట్లుగా6 దోలెను పౌం్యడకుని'పె ( దేరు 
జట్టిగొని తోలె జరాసంధువిపై నదె తేరు 
కొట్టి తోలె హంసడి ౨భక్సులపె తేరు 


ఘోరమై కుంగ(గం దోలె కులగిరులపై ( దేరు 
కౌరవ నేనపై(6 దోలె గక్కన దేరు 
కోరి మధురమీ(ద న్నకూరు( గూడి తోలె. దేరు 
ఆరసి సంధిమాటలు ఆడందోలె. దేరు 

తచ్చి శికపాలాదిదై త్యులపై( దోలె; దేరు 
పెచ్చుగా. దోలె రుక్మిణి పెండ్లి తేరు 
అచ్చపుథశ్రీ వేంక'పేశు, డల మేలుమంగ6 గూడి 
చెచ్చెరం దోలె దిక్కుల సింగారపుందేరు 


౧. “3ెదురేటిదే' పూముపా.. ౨, 'డిదుకులి రేకు, 





1;పలని 1 
య! 


1;ఇది 


1ఇది| 


11ఇది!| 110 


ఆధ్యాత్మ నంకీర్రనలు 7 


పొడి 
అసుచు లోకములెల్ల నదె జయవెస్టేరు 
నిను( గొల్చితిః గావవే నీరజాకుండా 1 పల్లవి | 


అదివో కోనేటిలోన నదివో సర్వతీర్థములు 
అదివో పైడి మేడలవాతినగరు 
పొదలి పరుషలెల్లా పొదిగి నేవించేరు 
యిదివో వరము లిచ్చె నిందిరానాథుండు 1; ఆను ॥ 


అదివో వేదఘోషము అదివో సురలమూ6క 
అదివో విశ్వరూపము అద్భుతమందె 
గుదిగొనె. బుణ్యముబు కోట్రసలఖ్యలు చేం 
యిదివో దయదల.చె నీశ్వ రేశ్వరుండు 11 అను | 


అదివో (శ్రీవేంక పేళు. డక్కున నలమేల్‌మంగ 
ఆదివో నిత్య ౧శూరులు ఆళువారలు 
నివలశేషాచలము నిక్కి పైవె బొడచూపె 
యిదివో కొలువున్నా(డు హృదయాంతరాత్ముండు ॥అనుః [11 


నాటి 
అహోబలేశ్వరు( డరికులదమనుండు 
మహామహిమలను మలసీ వాండె 11 పల్లవి 11 


కదలు(గన్నులును కరాళవదనము 
గుదిగొనుభయదపు(గోరలును 
అదరుమీనములు నలర6గ నవ్వుచు 
వుదుటుతోడ( గొలువున్నా(డు వాండే ॥ అహో 


౧. "నూరుణు' కొవచు. 


76 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


"ఆతిసితనఖములు ననంతభుజములు 


వితతపర్శాక్రమవేషమును 
అతులదీర్హృం జిహ్వాయు. గడు మెరయంగ 
మితిలేనికరుణ మెరసీ వాండే ॥ అహో ॥ 


సందడిసామ్ములు శంఖచ్మకములు 
పొందుగ దివిజులు పొగడంగను 
యిందిర. దొడపై నిడి (శ్రీవేంకట - 
శీ రా 
మందు నిందు( గడు నలరీ వాండే ॥అహో॥ 112 


సాళంగనాట 
సిరి. దొడపై నిడి (శ్రీనర ౨ సింహుండు 
యిరవుగ వరముల నిచ్చీవి వాడే ॥ పల్లవి 11 


ఘనమగుకోరలు కరఠరాళవదనము 
చెనకుచు గొడ 3 'నెటిజిహ్వాయును 
లవినుపుంగటమరలు నిటలలోచనము 
నొనర(6గ గొాలువైయున్నా(డు వాడే ॥ పిరి( ॥ 


చటులచ్మకకరంబును ౫ శారకరంబుసు 


ళి 
అటు వరదాభయహస్తములు 
పటుతరయోగపుపట్టబంధమును 
కటితటి. జెల(గంగ6 గడ(గీ వాండే ॥ సిర. ॥ 


పరపగు శేషునిపడగలనీడల 
ఆరుదగురవిచంద్రాంకముల 
సిరులగద్దెవై శ్రీవేంక పేవుండు 
పరిపూర్ణుండైై పరగీ వాండే 1 సిరిం॥ [10 


౧. *జీంహ్వూ' రేకు... ౨. 'నింహ్వూ౮ రేకు ౩. “నేటి వూ.ము.పా. 


౪ . "'ఫఏవషంగ టమరలు(?)' పూ,ముపా,. ౫, “శార్డ' కేకు. 


అధ్యాత్మ సంకీర్తనలు 


శ్రీరాగం 

నిర్మలులు వీరు నిత్యసుఖులు 

కర్మదూరులు విష్ణకెంకర్యపరులు 
పరమజ్టానసంపన్నులగువారికిని 

అరుదుగా దిచటిమహం దై శ్వర్యము 

హరికృపాధనము చేనబ్చినమహాత్కులకు 

సరకుగాకుండు పంచల నిధానములు 
బలిమిని వేదాంతపట్ట3 భదదులకు నిల 

బఐలురాజ్యపదవు లిరుగడ బంట్లు 

లలిమీరి హరిచ్వకలాంఛనపుశూరులకు 

యెలమి విజయములెల్ల నింటిలో నుండు 


యీవలను (శ్రీవేంక పేకుశరణా గతుల- 
కావటించినపుణ్య 3 మృడువుగాదు 
దై వజ్ఞులయినయాధర్మస్వరూపులకు 
వేవేలుభోగములు వెనుతగులుచుండు 


రేకు ]20 శంకరాభరణం 


చీచీ వో జీవు(డా చింతించుకో జీవు(డా 
ఆచందాన కీచందము అరుహమా జీవుడా 


వుత్తము€. డయినహరిపుండేటియాతుమలోన 
తత్తరపుంగాంతలను తలపో సేదా 
వొత్తి నారాయణనామ ' ముచ్చరించేనోరను 
రుత్త్రయధరప్పు(దోలు రుచిగొనేదా 


77 


॥1పలవి ॥ 
న. 


| నిర్య 11 


(1 నిర్మ (1 


॥విర్మ ॥ 114 


॥ చీచీ ॥ 


౧. “మవాదైశ్వర్యము” వంటిచిల్లరస మా సదోషములణ మావాజ్మ్యయమున రెక్కకు 


రానివి, ౨. “ఐర్ధు రేకు. 8. 'అడుగు” లోని గకొరము వకారమైనదేమో.. 


78 థ్రీ శాళ్ళపాక అన్నమాచార్యుల 


పొందుగా గోవిందుని( బూజించేటిచేతులను 
సందడి జన్నులమీ(ద( జాంచంబొయ్యేదా 
కందువ దేవువిరూపు కనుంగొనే చూపులు 
ముందరి మర్మపుటంగములమీ(ద( బెస్లేదా ॥ చీచీ ॥ 


వేవేలు విష్ణుకథలు వినియేటి చెవులను 
ఆవటించి యాడసుద్దులాలకించేదా 
శ్రీవేంక పేశ్వరుని 'సేవించేయీజీవనము 


భావించక విషయాలపాలు 'నేసేదా ॥ చీచీ॥ 115 
దేసాకి 
ఇంత దేపు( డిం: వేండీ యెరచి చూపుండా 
చెంతనుండితే రక్షించు చేకొని కొలువరో 4 పల్లవి ॥ 


వేసితే వేయురూపులు విశ్వరూప మిత(డు 
భ్రీసతీళు( డిందరిలో (శ్రీమంతుండు 
భానురపుభూమి మోచేబలవంతు. డిన్నిటాను 
దాసులై తే మన్నించు నీదై వము గొలువరో ॥ ఇంత ॥ 


గుట్టున (హ్మోండారు కుక్షిలో నించినవాండు 
అశ్రై దేవతలమొర లాలించేవాండు 
చిట్టక పుదానవుల చించిచెండా డేటివాండు 
ఇప్లే శరణం పే( గాచు నీతని(. గౌెలువరో ॥ ఇంత ॥ 


కాలము. గర్మము మాయ గల్పించినయట్టివా(డు 
ఆలించి సర్వజీవులఅంతర్యామి 
వాలి శశ్రీవేంకటపతై వరములిచ్చేటివాండు _ 
యేలీల6 గొల్చిన మెచ్చు నీవిభు. గొలువరో ॥ ఇంత ॥116 


ఆధ్యాత్మసంకీ ర్తనలు శి 


భూపాళం 
అప్పుడు చూచేదివో అధిశకుల నధముల 
తప్పక యెొచ్చరి యిదే తలంచవో మనసా ॥ పల్లవి 


కొండలవంటిపనులు కోరి ముంచుకుంటే నూర_ 
కుండి కె కొననివాండే యోగీంద్రుండు 
నిండీనకోపములకు నెపములు గలిగితే 
దండితో( గలంగవియాత(డే ధీరుడు ॥ అప్పు ॥ 


సూదులవంటిమాటలు సొరిది. జెవి సోంకితే 
వాదులువెట్టుకొననివాండే దేవుండు 
పాదుకొన్నసంసారబంధము నోరూరించితే 
ఆదిగొని మత్తుండు ౧ గానెట్టివాండే పుణ్యుండు 1 అప్పు 1 


గాలాలవంటియాసలు కడు. దగిలి తీసితే. 
తాలిమితోం. గదలనొత(డే ఘనుడు 
మేలిమి (శ్రీవేంక పేపమీంద భారము వేసుక 


వీలక తనలో విఅవీంగువా(డే నిత్యుండు ॥ అప్పు ॥ [117 
అ 
మలహరి 
కొన మొద లేదో గుటిగాన రొరులు 
మునుకొనుసంసారమో హింధమందు ॥ పల్లవి ॥1 


తల(చును బిహ్మాండత తులకు నవ్వల 
తలంచేటిజీవుండు తొ నణువు 
ఆలరినయాసల ననలును( గొనలును 
వెలసీ సంసారవృక్షములోన కొన ॥ 
౧ “మత్తుండుగా నవైవాండే పూ.ము.పా* కాని +-అట్టి =కా నెట్టి ఇది వ్యావ 
తిక సంధి, 





౧. ఈ రేకు రెండవ్యవ్రక్క బాగా చిలుమెక్కినది, అక్షరములు సరిగా కానవచ్చుత 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పుట్టును. బొదలును భువి బహురూపుల 
పుఫ్రేటియాత6డు పొరి నొకండే 
వొట్టుక యీందును వుభయకర్మముల 
చ జ్లైడుసంసారసాగరములను 


తగులు నన్నిటా తనుభోగంబుల 
తగిలేటిపురుషుడు తా ఘనుడు 
నిగిడి (శ్రీ వేంకటవిలయు(డు ౧ గత్రెతే 
అగపడ సంసారానందమందు 


ఆహిరి 
కలిటోషములాల కడు నేల మీరేరు 
యిలధరు( డుండుగాను యింక నే(టిసుద్దులు 


జగములేలెడువా(డు సర్వాంతరాత్ము(డు 
జిగి నింక నీకీ బుద్ది చెప్పనోపండా 
నిగిడి పుట్టించేటివాండు నిండుక వుండేటివాండు 
శెగవికర్మము లెల్ల తిద్దకేల మానును 


దనుజుల గొఫ్రేవాండు ధర్మము వనిలిపేవాండు 
పవిగొన్నదురితాలు పాపనేర(డా 
కొనమొదలై నవాండు గురిదా నైనవాడు 
వునికి మనికి ౨ సేయ కూరకుండీనా 


స్వతంత్రుడై నవాండు స్వామియైనవాండు 

రమ్‌ €... 
గతియై దాసుల నెల్ల గావకుండీనా 
యితండే శ్రీవేంక పేక, డిందిరాపత్రి నవాండు 
సతతము మాకు విశ్తే సంపద లొనంగండా 


॥కొన॥ 


॥కొన॥ [18 


॥ పలవి॥ 
ఉం 


కలి 


కలి ॥ 


*కలి॥ 110 


లేదు, *'గతైతే” అనముపాఠము అకురసందర్భమును జూచినే నూపాంతిన శే, “గత్రై” 
పూముపా. ౨. *ళయ)' రేకు, 


అధ్యాత్మ సంకీర్తనలు 81 


ష్‌ 


ట్‌నాళల 


వాదమేల సారెసి-3 కడి ముక్త లేదంటా 
* వేదాంత్మశ్రవణము వెట్టికిం బేసిరా 
అరయ జీప్పఠికెల* నభేవమెతే 
గురుల౬ శమ్యులా లేంప కూడ దర్తము 
సౌకిపి హాతుమలి'ఐ సోబాంభావఎయెతే | 
॥ వొద ॥ 


సంర ము:.లివేవపూజ.ు చెటను 


హ్‌ . 


1; పలవి | 
జ్ఞాన 


సహజలీలానభూతి సర్వయ మిథ్య యైతే 
లిమా 
స 


బహుుయాగుం “దిక్‌ లా: ఎ) పస . 
మహాొలోనీ:౩..నాలు మరణాల నూయయొతే 
॥ వాద ॥ 


విహితాచారాలు నేదు సిథే లేవు 
టన్మఐబహ్మము నిరాకార మెతే బఠియింప 


యిటు పురుషసూకొదు ౧ ఏవి మరేఅ 
బు (శ్రీవేంక కేపదాస్యము లేక బిగిసితే 
త సటలాడుకొనడిలాశతసమత దుృ్యును ॥ వాద॥ 120 
121! నుండి 180 వరళు గల 10 రేకులు లేవు. 
రేకు [| పాడి 
"సూతే మణిగణొ యివ" గాన 


ఇదివో సుజ్ఞాన నము "స 
మది సకేంమే లేదు మా:ఏఐ "3 యద్భావం తద్భవతి ' ॥పల్లవి॥ 


యెదుట(6గసనయీాజగము యిది సివన వెజకతును 
ఇది విపరీఠలజొనము ౪ ' యద్హృష్టం తన్నష్టము" గాన 


(మ 
ర. గము పంగ సీవీ? గావన వెజతు 
సదసచ్చాహం౦" బంటివి గాన ॥ ఇది ॥ 


” యిది విపరీతజ్ఞానము ' ంద్‌! 

౧. “లవి పూ.ముహ. యశభంగము, ౨. “సటలుడు గొనెడి రామనమత 
మవును” పూ.ము,పా. దీస్‌ అర్ధము విచార్యము. ౩. *“యాద్భావే' కావచ్చు, అన్నమయ్య 
తోక వ్యవహారమును ఉదాహారించి నట్లున్నది, ౪. *“యదృవ్చం” రేకు, 


౪701! 2-౯6 


82 శ్రీ తాళపాక అన్నమాచార్యుల 


నిండినయీజీవులు సీవేయన ఇ .తును 


శం శంక కాగే ఇ 
దండనే త విద్దులు వీరు *: స పర్ష వున్నది గాన 


మెండగుయీచీవులను మీరు గారన వెఆఅతును 


వుండెడివీరలు నిత్యులు వొగి 'నహమాదిశ్చమధ్యము'గాన॥ ఇది ॥ 


యిది మునుసె నీచిక్కు. యిందుకు (దిష్టం బొక్క ట 
తుద దొళల్లె నీడాసులు గలరు తుద దొల్లియే నీవు. గలవు 
వెదకు మా(శ్రీవేంకటపతి నిను సేవించ(గ నిను సేవించంగను 
అదన నిన్నంటినవారం నీయంతలు సేతువుగాన ॥ఇది॥ 121 


ముఖారి 
ఏ దుపాయము యే నన్ను6 జేరుటకు 
ఆదినంత్యము లేని అచ్యుత మూరితివి 


వెలయ నీగుణములు వినుతించేనం పే 
తెలియ నీవు గుణాతీతుండవు 
చెలరేగి నిను మతి. జింతించేనం'పే 
మలసినీ వచింత్యమహిము(€డవు 


పొదిగి చేతుల విన్ను( బూజించేనం పే 
కదిసి నీవు విశ్వకాయు(డవు 
అదన నేమైన సమర్పించేనం టే 
సదరమై అవా_ప్తసకలకాము6డవు 


కన్నులచేత నిన్ను( గను(గొనేనంపే 
సన్నిధి దొరక నగోచరుండవు. 
యిన్నిటాను (శ్రీవేంక కేశ నీవు గలవవి 
వస్నల శరణనేవాక్యమే చాలు 


ఎ “బద్ధలు కొనవచ్చు. 


॥ పలవి॥ 
౧౧ 


॥ ఏదు ॥ 


॥ ఏదు ॥ 


॥ఏదు॥ 122 


అధ్యాత్మనంకీ ర్తనలు 


పొడి 
'వేజొకభివనలేల వీనితో. బెనంగనేల 
తూటినందే హరి(గూర్చి ౧ తుదగంటగాక 


చూచేకన్నుల నేమీ( జూడకుండవచ్చునా 
చూచినందెల్లా హరి. జూచుటగాక 
వేచినవీసుల నేమీ వినకుండవచ్చునా 
కాచి యవే హరికథగా వింటగాక 


కో రేటిచవుల జివ్వూ గోరకుండ వచ్చునా 
కోరినచవుల హరి. గూర్చుటగాక 
ఆరీతిబారేమనసు అడంచంగవచ్చునా 
ఆరితేరి అన్నిటాను హరిం గంటగాక 


వొడలు మోచినదేహి్‌ వోమకుండవచ్చునా 
వొడలు (శ్రీహరిదనే వోముటగాక 
బడినే (శ్రీవేంక టేళు. బాసివుండవచ్చునా 
యెడయ కందె సుఖియించుటగాక 


గౌళ 
ఏడనుందురో తొము యొన్నికెపొంజులు దాటి _ 
రాడకాడే పొడచూసే రాహా మేలు 


యెలమి స్వప్నమనేయెడపుంజావడిలో 
వొలిసి జీవు(ండు కొలువున్న పుడు 
వెలినున్న చై తన్యవిధులదొరలచేతి = 
యలబలము గాన మాహా మేలు 


౧. “ఠతుదగట్టి పూ,ము,పా, 


88 


॥పరల్లవి ॥ 
గొ 


4 వేణొ ॥ 


॥ నేతా ॥ 


॥ వేతా॥ 120 


॥పలవి॥ 
ఫ్ర 


84 


థ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


ఉప్పడమయి దేహమనేవూర. బెద్దచావడి 

ఉస్పతిల్లి దేహి కొలువున్న పుడు 

చప్పుడుతో నింద్రియవిషయసరివారము 

అప్పుడు” పారాడుదురు ఆహా మేలు ॥ ఏడ ॥ 
అక్కడ నిద్దురలనే ఆంత ః పుఠాల 'కేంగి 

వుక్కున భోగాన నాత్మి వున్నపుడు 

యెక్కువ(శ్రీవేంక పేశ యెవ్వరూ నాడకుం బోరు 


అక్కడా సీవే వుందు వాహా మేలు ॥ ఏడ॥ 124 
బౌళి 
౨ నానామార్ల్షముల నాంటుకొను నొకయోగి 
మానిమీ(దితపసి సామాష్య( డాయోగి 11 వల్లవి॥ 


పున్ననునమాస( గూడ బొదిగీ నొక్కొ కయోగి 
కన్నులచూపులు ::రిగా( దూంచు 3 నొకయోగి 
మిన్నునూయి చేంతాటం జే/ది మెచ్చు మింగు నొకయోగి 
వెన్న సన్నముగ నూరి వీంగు నొకయోగి “నానా ॥ 


గాలి ముడీయగ. గట్టి కలుగుడి గట్టుయోగి 
నాలిమింటివిత్తు నెట్ట నగు నాక యోగి 
ము*లనిధానము గ్‌ ముందు గాన డొకయోగి 
నేల దలకిందు సేసి నీష్క. నొకయోగి నానా ॥ 


గత జలముల కెల్ల ( గట్రగట్టు నొకయోగి 
తతి బూవులమాట్‌ల 'దడిగట్టు యోగి 
యిత వై న్థశ్రీవేంక సేజనిమజంగు చొచ్చి 
గతిగనె నాత( డొక్క. (డే యోగి ॥నానా॥ 1£5 


౧ “పారేడుదురు” రేకు... ౨. ఈపాటలోని భావము స్పష్టమగుట లేదు, 


8 *జూ(చు' పూ,ము,పా, 


ఆధ్యాత్మసంకీ ర్రనలు 


ముథారి 
హరియే సకల్మకియలై తృ ప్పి యిచ్చుంగాక 
యెరవులవారిచే/త లెందా(3 వచ్చీని 


నరులకు నరులే వరలోక్ష్మక్రియలు 
సిరిమోహాచా5ాల( జేతురుగాక 
అరుపాషాణపశుతతుల కెన్వరు నేసే _- 
రరయంగ (భమగాక అవి పస్తులున్నవా 


కొడుకులుగలవారు కోరి పిళశ్చముఖంమున 
కుడుపులటు దమవారి.( గూర్చి పెట్టంగా 
అడరి (శ్రీహరియే అన్నియు. దాం జేకొని 
తడవి వారి. గొంత దయంజూచు(గాకర 


తారేడ వారేడ దైవము (శ్రీవేంక పేళుం _ 
డారయ నంకతరాత్ము( డని తెలిసి 
ధారతో యాతనియాజ్ఞం దప్ప కాదివసాన 
చేరువ జే నేవెల్లాం జేయు(డీ యాతనికి 


రేకు 18 గుండ(క్రియ 


85 


॥ పలవి॥ 
(0౧ 


1హరి॥ 


॥హరి॥ 


॥వారి॥ 126 


హరిహరి నీమాయాజగ మిది అండనే చూచుచు నవ్వుచును 
అరసి యందులో నిను -భావించేటిఆత్మభావమిది యెన్నండొకో 


సకలోద్యోగంబులు మాని సకలోపాయంబులు విడిచి 


॥పలవి॥ 
న. 


సకలేంద్రియములజాలటు మాని సకలవిషయములరహితు( డ్రై 
సకలము( దనవలఠె భావించి సర్వాంతరాత్మవు నిను( దెలిసి 
అకలంకంబున నుండెడిభావం బది యి(క నెన్న(డొకో హరి ॥ 


౧, *మభఖి కొవచ్చునేమో. 


88 (శ్రీకాళ్లపాక అన్నమాచార్యుల 


ఘవమగుకోర్కుల( జాలించి ఘనకోపంబు నివారించి 
ఘనకాముకత్వముల నటు దనిసి ఘనమగునాసల( దొలంగించి 
ఘనము(గొంచముల విను దలంచి ఘనాఘను(డవు నీవనుచు 
అనుమానము ౧లటు సుఖియించే దది యి(క నెన్నండొకో॥ హరి ॥ 


పరచింతలలో. దడ(ఐడక పరమార్షంబుల కగపడక 
పరహింసలకును యెన్న (డు జొరక పరదూషణలకు నెడగిలిసి 
పరదేవు(డ (శ్రీవేంకటభూధరపతి నీకే శరణనుచు 
అరమరపుల నే ౨జొక్కితి తనిసేదది యిక నెన్నండొకో ॥హరి॥ 
127 


బౌళి 
ఏది వలనె నీవది సేయు యిందులోన నోజీవాత్మ 
పాదగుమనలో నంతరాత్మయై పరగినశ్రీహరిపనుపునను ॥ పల్లవి 


మనవంటిజీవులే మహిలోన నొకకొన్ని 
శున:ముల్టై 3 కుక్కుటముల్లై సూకరములునై నవి 
దినదినము. గర్మపాళశముల. దిరి గెడిదుర్షళ అటు చూడు 
సనకాదులై కొందరుజీవులు శౌరిదాసులై నటు చూడు ॥పది॥ 


కన్నులు(గాళ్లు మనవలె. దనువులు గై కొని కొందరునరులు 
పన్నినతొత్తులు బంట్లునై మనపనులు నేయుచునున్నారు 
యెన్న6గ భ్రీహారి నెజంగక యిడుమలంబొరలెడి దది చూడు 
మున్నె హారిదాసులై నారదముఖ్యులు గెలిచిన దది చూడుః ఏది ॥ 


ఈ యింతగాలమును యీపుట్టుగులనె యిటువలె. బౌరలితి *మిన్నాళ్లు 
యింతట శ్రీవేంక పేలు దలంచి యీజన్మంబున మము నేలె 
వింత అబొరలిననరకకూపముల వెనకటిదై న్యము లటు చూడు 
సంతసమున ముందరి మోక్షము పధాందం బది చూడు ॥ఏది॥ 126 

“౧. “లేకి కావచ్చు. ౨జొక్కుచు కావచ్చు... ౩'ళష్కటములై సూకరముల్దె నవి 
పూము,పా, ౪.౫ ఇట్టి పునరుష్తలక్కడక్క-డ గలవు. 





అధ్యాత్మ సంకీర్తనలు 


స*ంకరాభరణం 
స్‌వు సర్వసము(డవు సీవు దేవదేవుండవు 
యీవల నాగుణదోషా లెంచ నింకనేలా 


పూవులపై6 గాసీంబొరి ముండ వెం గాసీని 
ఆవల వెన్నెలకేమి హానినచ్చీనా 
పావనుల నటు గాఎ పావపుంజమైననన్ను 6 
గావంగా సీకృపకును. గడమయ్యినా 


గోవుమీ(ద విసరీ( గుక్కమీ(ద వి..రీని 
పావనపుగాలికిని పాపమంటీనా 
'దేవతలరకించి దీనుండనై ననాక( 
దోవచూపి రక్షించితే దోసమయ్యినా 


కులజునియింటనుండీ కులహీనునియింటనుండీ 
యిలలో నెండకు నేమి హీనమయ్యినా 
వలసి (శ్రీవేంకటాాది వరములు యిచ్చి నాలో 
నిలిచి వరములిచ్చి నేండు గావవే 


సామంతం 
నెప్పున ధర్మపుణ్యము నీచేతి దింతే 
యెప్పుడు గాచినం గావు మింతా నీచిత్తము 


యేవల నరుండు లేక యొద్దే కా దున్నునా 
సీవు సేయించక వేరే నేం బుణ్యము నేసేనా 
'దేవుండ సూర్యుండురాక తెల్లవారునా రేయి 
వేవేగ సీక్సృపంగాక విజానినాదునా 


8? 


॥పఠివి ॥ 
లం 


॥ నీవు ॥ 


॥ నీవు 1 


నీవు ॥ 120 


॥పలవి ॥ 
ణా 


ణి నెప్పు ॥1 


ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కమ్మరవా(డు లేకే కుండ ౯6 బుట్టునా 
నెమ్మి నీవు పుట్టించక ననే పుట్టితినా 
వమ్ముల రాట్నము నిలువక గుండలు సిల్చునా 
సమ్మి నీయప్పణ లే॥ః భవములు మానునా 


మక్కువ మగ,ండులేనిమనువు గలగునా 
అెక్కి.0చి యంత్యామివి లేనినే నున్నా (డనా 
వేం నే 
చక్క (గ ీవేంక పేళ కరణ నబుద్ది నాకు 
తక్క.క నీవియ్యకుంటే దాసు.డ నే నాదునా 


ఇహమేకాని యింక€ బరమేకాస 
ఐవాళమె హరి సీపె భ కే చాలు 


యె.దు జనించిన నేమి యెచ్చోట నున్న నేమి 
కందువ నీదాస్యము గలిగితేంజాలు 
అంది స్వర్షమేకాని అలనరక మేకాని 
అందపునీనామము నా,కబ్బు పేచాలు 


దొర మైనంజాల.( గడ 6 దుచృపుబం.బెనంజాలు 
కరంగి నిన్న దలంచంగలి తేజాలు 
పరులుమెచ్చినమేలు పన్ము దూషించిన మేలు 
హరి నీసేవాపరుండౌటే చాలు 


యిల౬ జదువులు రానీ యిటు రాక హాననీ 
తలపు నీపాదముల తగులేచాలు 
యెలమి (శ్రీవేంక పేళ యేలితివి నన్ను నిళై 
ఠి 
చలపట్టి నాకు నీశరణమే చాలు 


॥ నెప్పు ॥ 


॥ నెప్పు 1120 


॥ పలవి ॥ 
లు 


॥ ఇహ ॥ 


॥ ఇహ ॥ 


॥ఇహ॥ 10! 


ఎ౨ధ్యాత్మ సంకీర్తసలు 80 


రేకు 10) మల...ది 
సర్వోపాయముల జగతి నా కితండే 
వుర్విధరుండు ప్పురుషో తముం డి ౩6డే ॥ పల్లవి ॥॥ 


సకలగంగాదితీర్థస్నానవలము లిని స్వామిపుష్టరణిజల మే నాకు 
సకలపుణ్యక్షేతావాసయ్యా? రీ సరి వేంంటాచలవిహార మిదియే 
సకల వేదాధ్యయనశాస్త్రపాఠంబు లిపి శౌరిసంకీర్తనం బిదియే నాకు 
సకలకర్మానుష్టానముల, యిలని కిచ్చట( జాతుపడి కై 0కర్య మిదియే 
1) సర్వో (1 
ఉపవాసత:ముభి.. “యితఫప్రసా దంబులొగి భుజింపుపే నాట. దినదినంబు 
అపరహస్యోప దేశంబు లితసపాద.:లంబులు 3రిణనేటి సేవ యొక పే 
ఉపమింప! బుగ్భాప్పనషుల దర్శనము సాః. వొగి నచటిబహువృక్ష దర్శ 


నంబు 

యెపుడు. బుణ్యక థా) వణ -బు లిచ్చోటియెన్న (గలబిహుపకీకలకలంబు 

11 సర్వో 41 

తల పుగంయోగం-బులవటు (శ్రీ పై ప్ణవులందగులుసంవాససహాయోగంబు 

వెంయ నిండుమహోత్సవ- బులిని న్తయు నితనివిభవంబులెసంగు 

తిరు? నాళ్టు నాకు 

చెలగి యిటు దేవ “తాపార్ధనించయు నాకు శ్రీవేంక పేశ్వరువిః రణాగతి 
అలరునాసంపదలు 'యితని పట్టపురాణిఅల మేలునుం గకడ కంటిచూపు 


॥ సర్వో 1 102 
శ్రీరాగం 
ఇంతయు ఏమాయామయ మేగఠతి( దెలియ(గ వచ్చును 
దొంతి(బెట్టినకుండలు తొడరినజన్న నులు ॥ పల్లవి ॥ 


కలలోపలిసంభోగము ఘనవ సుసంపద లిన్నియు 
వలలోపలినిడిపరులు వన్నెలపిభవములు 
తల(పున గలిగియు నిందునే తగులకపో దెవ్వరికిని 
తెలిసినం దెలియదు యిదివో దేవరహస్యంబు ॥ ఇంత ॥ 


౧. “నాట పూ.ము,పా, రేకు, 


800 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల : 


అద్దములో పలినీడలు అందరి దేపా" పురూపులు 
చద్దికి వండినవంటలు = జంట(గర్మములు 
పొద్దాకవిధమయి తోచును భువి నజ్ఞానాంబుధిలో_ 
నద్దిన దిది దెలియ(6గరా దంబుదములమెజు(గు ॥ ఇ9౦త 1 


మనసున దాగినపా లివి మది.గలకోరిక లిన్నియు 
యినుమున నిగిరిననీళ్ళ యిల నాహారములు 
పవివడి (శ్రీవేంకటగిరిపతి సీదాసు లివిన్నియు 
కనీ మని విడి చినమనుజులకాయపుమర్మములు ॥ ఇంత 110) 


లలిత 


షోడశకళానిధికి షోడ ళోపచారములు 
జాడతోడ నిచ్చలును సమర్పయామి ॥ పల్లవి ॥ 


అలరువిశ్వాత్మకున కావాహన మిదె పర్వ- 
నిలయున కాసనము నెమ్మి నిదె 
అలగంగాజనకున కర్ట్యపాద్యాచమనాలు 
జలధిశాయికిని మజ్జన మిదె క షోడ ॥ 


వరపీతాంబరునకు వస్తాాలంకార మిదె 
సరిశ్రీమంతునకు భూషణము లివె 
ధరణీధరునకు గంధపుష్పధూపములు 
తిర మిదె కోటిసూర్యతేజునకు దినము ॥ షోడ ॥ 


అమృతమథనునక నదివో నై వేద్యము 
గమి( జంద్రనేేత్రునకు( గ్యప్రవిడెను 
అమరినశశ్రీ వేంకటాద్రి మీది దేవునికి 
౨తమితో( (బదక్షీణాలు దండములు నివిగో ॥షోడ॥ 104 


౧, *టి వక్కన అరనున్న విచార్యము, ౨. కర్పూరనీరాజన మెగిరిపోయి 
15 ఉపచారాలే మిగిలినవి. 


ఆధ్యాత్మసంకీ _ర్తనలు. 


మాళవిగాళ 


ఏమీ నెణంగనినాండు యిటు నిన్ను( గొలిచేనా 
నీమాయ దెలుపంగా నిను ననేంగాకా 


పసురముగ( జేసితే బడి నిన్ను దలంచేనా 
వెస రాయింజేసితే వెదకి నిన్నెటింగేనా 


పొసంగ మానుగ నన్ను బుట్టిందితే. బొగడేనా 


ముసిపి నరుంజేయంగా మొరయిడే(గాక 


మొగి మృగము. జేసితే మొక్కనెటింగేనా 
తగ బక్షి. జేసితేం దరి. బూజ నేసేనా 
జిగి నితరజంతువుగం జేసితే( దగిలేనా 
అగపడి వివేకి. దేయ6గ ననేంగాక 


యింత కధికారి. జేసి య్యోప్రపంచజ్ఞాన - 
మింత యొసఃగితివి మర గి(కనేలా 
చింత లిన్నియు. దీర (శ్రీవేంక పేళ నను 
సంతతము నేల(గా శరణనేంగాక 


శుద్ధవసంతం 
పరమాత్ము( డొక్క6డే పరమపావను(డుగన 
పరిపూర్ణుండనెడియీభావమే చాలు 


హేయ మిందే దుపాదేయ మిం దేది 
బొయిటనే హరి సర్వపరిపూర్ణుండు 
నేయునెడ గుణభావజీవకల్పనము లివి 
రోయంజూచిన(. దనదుకొయమే రోత 


1 


॥ పళ్లివి 


1 ఏమీ ॥ 


॥ ఏమీ ॥ 


॥ ఏమీ ॥ 185 


॥;పలవి॥ 


॥సర॥ 


కి శ్రీ తాళ్లపాక అన్నమాభార్యుల 


జొతి యిందే దంత్యజాతి యిం 'దేది 
జాతులిన్నిటా నాత్మ సర్వెశుండు 
ఆతలను అంటుముట్ల నెడి భావనలెల్ల 
బాంతిపడి యెజంగనోపనివెలితే “తనది ॥ పర ॥ 


తెలివిగలదా(€కా. ౧ దెగనివుజ(6. లిపి 
తెలిసినంతటిమీ(ద6 దీగ) సంశరోము 
యిలలోన (శ్రీవేంక కేస్వరునికరుణచే 


వెలసి యీజ్ఞానంబు వీడువతటు మసూ ॥పర ॥ [1060 


రేప 104 రామ్మక్రియ 


వెలుపల మఅవక లోపల లేదు వెలుపల! గలిగిన లోపల మజచు 
చలమున న్లిదియే ఘడియ ఘడియకును సాధించినసుఖ మటు దోచు 
1! పల్లవి || 
వెలుపలి వెలు(గే చూడంగ లోపలి వెడచీ(5టి గానరయట్లు 
అలరి (పపంచజ్ఞానికి6 దనలో నాత్మజ్ఞానము గన౮దు 
పలుమరు చీటి చూడంగ6 ౨ జూడగ బయలే వెలుగై తోంచినయట్లు 
అలయక తనలోచూప్ప చూచినను అంతరంగమున హర8ి6 'గనున ॥వెలు॥ 


ఇ 


జాగరమే కడు( జేయ(గ( జచేయంగ సతతము నిద్దుర రానట్లు 

చేగలనిందియములలో. దిరిగినచిత్తవికారము లమపడదు 

యీగతి సిద్దుర వోంగాం టోంగా సలలో సుద్దులు యెజంగనియట్టు 

యోశపు పేకాంతంబును దనమన సౌగి మరవంగ మరవ(గ హరి 

గనును ॥ వెలు॥ 

దేహపుటాకాశ పునిట్టూర్చులు బాహిరపుబయట నడంగినయట్లు 

ఆహా జీవునిజనన మరణములు అందే పొడముచు నం దడ(గు 

వూహల శ్రీవేంకటపతివాయువు కొగ్గి నాకాశము బొక్కసూ[త్రము 

ఆహా ప్రాణాపానవాయువులు ఆతుమ నిలుపుకే హరి గనుట॥ వెలు! 107 
౧. " దెగవీమజంగు ' పూ,ము.పా, రేకు ౨. ఈ 'జూడంగ” పూము.పా, 

లో తస్పిపోయినది. 


ఆధ్యాత్మ సంకీ ర్రనలు కి 
గుజ్జరీ 
ఇందరిలో నే మెందు(బోలుదుము యిందరి( బోలినజీవులమే 
కందువ వీరల( దలంచి చిత్తమిది కలంగెడి దైవమ కావంగదే 


ః అహ వి 
యెందరొకో జరాదుఃఖము లేచి యనుభవించేటివారు ॥ఐన్షైల॥ 


యెందరొకో ౧ దర్శిదదుఃఖము లెస(గి యలమటి.. చేటివారు 
యెందరొకో బంధనతాడనహీనదెసల ౨ నుండెడివారు 
యెందరొకో దాసగాస్యవిధి నెడయురాక, చెల 3 అయినవారు! ఇంద॥ 


యెందరొకో మరణదెసలచే నిల సంయోగఎయోగదుఃఖికులు 
యెందరొకో జన్మరో గముల సెక్కు వఛభయమందేటివారు 
యెందరొక్కో రాజులచోరులహింసలకు లోనర యినవారు 
యెందరొతో పొడమినజీవుల కెక్కడ నెక్కడ నేపాటో ॥ఇంద॥ 


యెందరొకో యీదుఃఖనివృ త్రికి యెడసి మిమ్ము. గొలిచినవారు 
యెందరొకో సంపదలకు లోనై *యేతాయాతన ఐడువారు 
యెందరొకో శ్రీవేంక పే యిపు డెక్కువ నీశరణము చొచ్చి 
యందును నందును సుఖులై లోకుల ఒనిందరి. జూచుచు 
నవ్వెడివారు ॥ ఇంద: 1086 


గుండ్యకియ 
నిన్నూ నన్నూ నెంచుకోనినేరమిగాక 
పన్నినసూర్యునికాంతి (పతిసూర్యు(డౌనా ॥ పల్లవి ॥ 


జలధిలోపలిమీను జలధి దా నౌనా 
జలములాధార మైనజంతువుగాక 
నెలవై సీలోనివొ(డ నీవే నే నాదునా 
పొలసి ౭ నీయ్యాధరువుబొమ్మ నింతేకాక ॥నిన్నూ ॥ 
౧, “ఇది భావప్రధాననిరేోము కావచ్చు, ౨. హీనదెపలు వంటి చిల్లర 
సామానికదోషములు ఈ వాబ్మయమున లెక్కకు రావు ౩. 'లయ్యిని రేకు, 
౪. “నయ్యిని” రేకు. ౫, 'యాకశాయాతముల౮ కావచ్చు. ౬. “నిందరు౮ 
పూ.ము,పా, రేకు, ౭. “నీ+అధరువు' ఇదియొ5 నింత్యతికసంధి, 


రి4 


థ్రీ తాళ్లపాక ఆన్నమాచార్యుల 


రాజువద్దనున్నబంటు రాజే తా నౌనా 
రాజసపుచనవరిరచనే కొక 
సాజమెై నిన్ను( గొలిచి సరిగదై నుందునో 
రూ ౧ 
వోజతో నిన్ను "సేవించి వందు నింతే కొక ॥ నిన్నూ ॥1 


ముక్రెపుంజిస్పలనీరు మున్నిటివలె నుండునా 
ము_త్తెములై బలిసి లో మొనప్ప(గాక 
నిత్తెపుశ్రీవేంక పేశ నీళరణా గతులము 
మొ త్తపులోకులమా ముక్తులముగాక ॥నిన్నూ ॥ 188 


మాళవి 


ఇందుకు. జింతించనేల యీశ్వరునిమాయ లివి 
యెందుకు మూలము హరి యీతిని( జింతించరే ॥ పల్లవి ॥ 


౧ ఆల నారికడపు(గాయకు నీరు వచ్చినయట్టు 
తలంచి రాంగలమేలు తన్ను. దానే వచ్చురే 
లలి నేనుగుదిన్న వెలంగపంటిదేసము-_ 
వలెనే పోంగలవెల్ల వడి( దానే పోవురే ॥ ఇందు ॥ 


నిండినయద్దములోన నీడ వొడచూపినట్టు 
దండియైనపుట్టుగులు తన్ను. దానే వచ్చురే 
పండినపండ్లు తొడమ/బాసి వూడినయట్టు ' 
అండనే మరణములు అందరికి సరిరే ॥ ఇందు ॥ 


"పెనురాతిపె( గడవ పెట(గా( గుదురె నటు 
మ్‌ ట్‌ జఇఒ= ల 
తను€దానే చింతింపం దలి(పు నిలుచురే 
ఘనుడు శ్రీవేంక పేశు. గని శరణన్న( జాలు 
వెనక పాపాలు మంచు విచ్చినట్టు విచ్చురే ॥ ఇందు॥ 140 


౧, 'యిల) పూము,పా. యతిభంగము, 


అధ్యాత్మ నంకీర్తినలు రగ 


పొడి 
చూచేచూపొకటి సూటిగుజీ యొకటి 
తాచి రండు నొకయైతే దైవమే సుండీ ॥ పల్లవి ॥ 


యేనుగ6 దలంచితే యేనుగై పొడచూపు 
మాను దలచిన నశ్హే మాన్నై పొడచూపు 
పూని పెద్దకొండ దలపోయ'. గొండ్రె పొడచూపు 
తానే మనోగోచరుండు దెవమే సుండీ 1 చూచే ॥ 


బట్టబయలు దల(చ బయలై. పొడచూపు 
అ్రై యంబుధి దలంచ నంబుధియై పొడచూపు 
పట్టణము దలచిన పట్టణమై పొడచూపు 
తట్టి మనోగోచరుండు దైవమే సుండీ ॥ చూచే ॥ 


శ్రీవేంకట్నాదిమీ(ది(శ్రీపతి. దలంచి తేను 
(శ్రీవేంకట్నాద్రిమీ(దిశ్రీప త్రై పొడచూపు 
భావమే జీవాత్మ (ప్రత్యతము పరమాత్మ 


తావు మనోగోచరుండు దెవమే సుండీ ॥ చూచే ॥ 141 
రేకు 105 (శ్రీరాగం 
వీరుదులన్నియు నీవే విరుదులోకములెల్ల 
ఆరయ నీపాదమందె అణ(గుండె(గాన (| పళ్లివి॥ 


బహుదేవతాసార్వభౌమవబిరుడు నీకే 
సహజము నీవు భూసతిపతివిగాన 
వహి దేవకాచ్మక ర్తివిరుదు సీకే 
విహికము చ(క్రముచే వెల సేవె*న ॥ బీరు ॥ 


రగ థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


"పెను దేవశిఖామణిబిరుదు నీకే చెల్లు 
ఘనకౌస్తుభమణిగలవాండవుగాన 
మును దేవదేవో త్తము(డనుబిరుదు నీకే 
౧ ననిచె. బురషోత్తమనాము(డవుగాన ౪ విరు ॥ 


వొట్టుకొని దేవరాహాశ్షీత్తరాయబిరుదుి నీదే 
కిట్టి రాతిగుల్రము నెక్కితిఎగాన 
ల న! న ల 
తిట్టమై (శ్రీవేంక మేళ దేవ సింవామప్తసిపే 
అశ్హై నాంసింహు.డవె అమరితిగాన 1 బిరు * 1482 


ఎందు సీకు. _బియమో యీ తెప్పతిరుణాళ్ళు 
దిందువడె సిరులతో తెస్పతిరుణాళ్ళు 1 పల్లవి 11 
ళం 


పాలజలనిధలో 6 జవ్వలీంఓ పాము తెప్ప6 
దేలుచున్న దది దెప్పతిరుణాళ్ళు 
వోలి నేకోదకమై వొక్క. మజ్రియాకుమీ(ఎ 
మ యు 
తేలుచున్న దది తెప్పతిరుణాళ్ళు క ఎందు ॥ 


అమృతము దచ్చునాంయ అంబుధిళొ మ.ధరము 
'తెమల.. వేలించు తెప్పతిరుణాన్ళ 
యమునళో వాళిఐంగునం గపుపడి గెమీ లన 
తిమిరి తొక్కిన తెప్పళియిణాళ్ళు ౪ ఎందు ॥ 


అప్పుడు పదారువేలు ఆఅంగనలచెమటల- 
తెప్పల. దేలినతెప్పళిరుణాళ్ళు 
చొప్పుగ (శ్రీవేంకటాది సాన్నతి. గో నేటిలోన 
తెప్పిరిల్లై ౧ నేయనేంట తెప్పళిరుణాన్స'  ॥ఎందు॥ 148 


6 “వనిచేవురుషోత్తమి కావచ్చు. ౨. ఏంటన్‌ ఏంటన్‌. 


అధ్యాత్మ సంకీర్తనలు 


లలిత 
తలంగరో లోకులు తడవకురో మమ్ము 
కలిగిన దిది మాకా(ప్పరము 


నరహరికీర్తన నానినజిహ్వ 
వొరుల ల నుతింపంగనోవదు జిహ్వ. 
మురహరుపదముల మొక్కినశరము 
పరులనందనకు( బరగదు శిరము 


శ్రీషతినే పూజించినకరములు 
చోంపి యాచనకు(. జొరవు కరములు. 
యేపున హరికడ కేంగిన కాళ్ళు 
పాపులయిండ్రకు( బారవు కాళ్ళు 


(శ్రీ వేంకటపతి జింతించుమనసు 
దొవతి నితరము( దలంచదు మనసు 
దేవు. డతనియాధీనపుతనువు 
తేవల నీతరాధీనముగాదు 


రామ(క్రియ 
ఏల మమ్ము గాసినేసే రింకా మీరు 
కాంయుకో నిలిచెను కై వల్యపదవి 


పుణే హరినామపఠనచేం బాపుకొంటి 
క్రైపుగం జ్నితగు పు పః డాకవిలే గట్టు 
కోపుల బుణ్యములెల్ల గోవిందుని కిచ్చితిమి 
పూంవలిన్వర్గముత్రోవ లంవేతురో 
౪012-57 


రి? 


॥పలవి॥ 
మ 


॥ తల ॥ 


॥తల6॥ 


న. 


ఇ ఏఅజి 


08 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఆతుమలో నజ్టాన మాచార్యుందే పాపె 
ఆతల జన్మాలవాకి లటు ముయ్యరో 
చేత హరిదాస్యమున జీవన్ముక్తుండనైతి 
జాతియధర్మములాల సంబంధము విడరో 


పరమాత్ముచింతచేత బదుకు నిశృయమాయ 
ధర గైవసము గావో తగుచిత్తమా 
యిర వై న(శ్రీవేంక కేకు డేబకొనె మమ్ము 
€..... 
పరదేవతలు మాకు! బనిలేదు మీరు 


ఖ్రైరవి 


మటి యెందూ గతిలేదు షుసుప నీవే దిక్కు. 
జఅసి లక్ష్మీశ నీళరణ మే దిక్కు 


భవసాగరంబులోంబడి మువి(గిననాకు 
తివిరి సీనామమనుతేపయే దిక్కు 
చివికి కర్మంబనెడిచిచ్చు చొచ్చిననాకు 
జవళి నాచార్యు౧ కృపజలధియే దిక్కు 


ఘనమోహపాళములగాలి( బొయ్యెడినాప 
కొనల నీ౨పాదచింతకొమ్మయే దిక్కు 
కనలి మనసనెడియాకొసముననున్ననాకు 
కను(గొనంగ నీదాస్యగరుడ,డే దిక్కు 


మరిగి సంసారమనెడిమంటికిందటినాకు 
ధర భక్తియనుబిలద్వారమే దిక్కు 
యిరవై నథ్రీవేంక పేశ యిన్నిటా నావ - 
నరుదై న నీవంతరాత్మవే దిక్కు 


* ఏల ॥ 


॥ఏల॥ 145 


* మటీ ॥ 


(మథీ॥ 


॥। మటి॥ 146 


౧. “కృపా” కొవచ్చు. లేక తతృమసమానమైన కొనచ్చు, ౨. “పాదమవెడి 
చింఠకొమ్మ” రేక * పాదచింఠ అనెడి కొమ్మ ” చిల్లరనమాన దోషములు లెక్కలేని- 
ఈ వాబ్మయమున “*చింతకొమ్మ' యనుపే బాగున్నట్లుతోచెడివి, చింతకొమ్మ 
చాలగట్టిదిగదా, మోతమునకు పహారిపాదములంత గటివి, 


ఆఅధ్యాత్మనంకీ ర్తవలు 00 


రామ్మకియ 
థ్రిపతి నీయాజ్ఞ నేనెద మిదివో 
పూ(పలమాయల. బొంలగనేలా ॥పలవి 4 
॥ ౧ 


కాయము సుఖదుఃఖములకు మూలము 
పాయము యింధద్రియపరవళము 
ఆయము రెంటికి నన్నపానములు 
మోయనిమో6పిది ములుగంగనేలా ॥ శ్రీప ॥ 


_ తలంపు పుఖ్యపాతకములమూలము 
కలిగినపుట్టువు కర్మగతి 
ఫల మిది రెంటికి బలుసంసారము 
కలిగిన వెట్టికి కాదన నేలా 4 శ్రీప॥ 


జీవు( డింతటా ౨ సృష్టికి మూలము 
భావము (దికృతికి( (్రిపంచము 
చేవగ రెంటికి (శ్రీవేంక పేశ్వర 


నీ వంతరాత్మవు నెమక(గ నేలా ౪శ్రీప 4 147 
రేకు 186 ధన్నాసి 
జ్ఞానయజ్ఞ మీగతి మోకసాధనము 
నానార్ధములు విన్నే నడపె మాగురుండు 4 పల్లవి ॥ 


అలరి దేహమనేటియాగశాలలోన 
బలువైై యజ్ఞానపుపళువు బంధించి 
కలసి వై రాగ్యపుకత్తుం( గోసి కోసి 
వెలయ జ్ఞానాగ్నిలో వేలిచె మాగురుండు కట్టాన ॥ 


౧, “(్రిన్టికి” రేవు 





100 ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మొక్కుచు ౧వై ష్తవులనేమునిసభ గూడపెట్లి 
జాణ ది 
చొక్కుచు (శ్రీపాదతీరసోమపానము నించి 
థఖ 
చక్క-(గా సంకీీర్రనసామగానము చేసి 


యిక్కువతో యజ్ఞము నేయించెళటో మాగురుండు జ శ్రాన॥ 
ఇ ఖ్‌ 


తతదియ్యగురు[పసాదపుపురోడాళ మిచ్చి 
- కొద దీర ద్వయమనుకుండలంబులు వెట్టి 
యెదలో (శ్రీవేంకటేశు నిటు ప్రత్యకమచేవె 
యిదివో స్వరూపదీక్ష యిచ్చెను మాగురుడు 


్రీూగం 


లావణ్యశృంగారరాయ లక్ష్మీనాథ 
యేవేళ సీవినోదాన కేదాయ నేమి 


పాలజలధివంటిది పవ్వళించు నామనసు 
గాలివూర్చులే కడళు కలదు లో(తు 
చాలంగ( దొల్లి నీవు సముదశాయివట 
యీలీల నీవినోదాన కేదాయ నేమి 


నిక్కపుభూమినంటిది నెలవుకో నామనసు 
'పెక్కులిన్నియు( గలవు పెరుగుచుండు 
పుక్కట. దొల్లియు సీవు భూసతిమగ4డవట 
యెక్కువ నీవినోదాన కేదాయ వేమి 


నిండు(గొండవంటి దిదె నిలుచుండు నాథక్రి 
కివుండుచోటనేవుండు నొక్కచోటను 
కొండలరాయండవట కోరికె (శ్రీవేంక పేళ 
అండ నీవినోదానకేది యాయ నేమి 
౧. వైష్ణవుల నేము వీనఠ పూ,ము,పా 
౨, 'తదీయ' కొవచ్చు. ౨. “వుండ పూ,ము,పా, రేకుం 





॥జాన॥ 140 
ఇ 


1లావ॥ 


జలావన॥ 


జలావ॥ 140 


ఆధ్యాత్మ సంకీర్తనలు 


రొమక్రియ 


101. 


మెచ్చు; మెచ్చకుంటే మాను; మించి నే నాడకమాన 


అచ్చపునీస్తూతధారి నవధారు దేవ 


వొక్క(డ నే జీవు(డను వోహో హరీ 
'పెక్కుబహురూపాలే పెంచి యాడితి 
తక్కినయింద్రియములే తగు మేళము 
అక్కజపువిద్యవా(డ నవధారు దేవ 


సూటి వించుకంతవా(డ( జూడవే హరీ 
వీటిసంసారపుబారి పిద్య లాడితి 
పాటినాకర్మ మే [కియాభాషాంగము 
ఆటవా(6డ నింతె నేను అవధారు దేవ 


చేరి చిత్తగించుమీ (శ్రీవేంక ఓేళ నేండు 
మేరతో౧ భక్రెనేమోకుమీ(ద నాడేను 
యీరానిపదవులు యిచ్చితి నాకు 
ఆరితేరి గెలిచితి నవధారు దేవ 


శ్రీరాగం 


౨ దినము ద్వాదళి నేండు తీర్థదివసము నీకు 
జనక్షుండ అన్నమాచార్యుండ విచ్చేయవే 


అనంతగరుడముఖ్యు లై నసూరిజనులతో 
ఘననారదాదిభాగవతులతో 
దనుజమర్దను(డైన దై వళివామణితోడ 
వెనుకొవి యారగించ విచ్చేయవే 


॥పలవి ॥ 
ఉం 


॥ మెచ్చు ॥ 


౪ మెచు?॥ 


॥ మెచ్చు॥ 150 


దివ ॥ 


౧, “భక్తనే' పూ,ముపా. 'భక్రి-- అనే; ఈ వ్యావహారిక సంధులు ఈ వాబ్మయ 


మున కొల్లలు, 


౨. ఈపాట అన్నమయ్య [శ్రాడ్డ దినమును గూర్చి(వానినది గాన అన్నమయ్య 
రచన ' కొడు. ఆన్నమయ్యకీ ర్హనలరేకులలో నిది పొరపాటున చేరియండవద్భు. 


102 థ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


వై కుంఠాన నుండి యాసవారలలోపల నుండి 
లోకపువిత్యము క్తులలోన నుండి _ 
(భ్రీకాంతతోడ నున్న శ్రీవేంక కేకు. గూడి 
యీకడ నారగించ వింటికి విచ్చేయవే ॥దిన 1 


సంకీ _ర్తనముతోడ సనకాదులెల్ల బాడ 
పొంకపుశశ్రీవేంకటా[దిభూమి నుండి 
లంకె (శ్రీవేంకటగిరిలక్మీవిభుండు నీవు = 
నంకెల మాయింటివిందు లారగించపవే ॥దిన॥ 15! 


మాళవి 


గుత్టాల( “గట్టనితేరు కొంక కెందై నాం బారీ 
“విజ్దవీంగుచు. ౧ద్రీసీవి వేడుకతో జీవు(డు ॥ పల్లవి ॥ 


సరి పిలుందే రండుజంటబండికండు 
సరవితో6 బాదాలు చాంపునొగలు 
గరిమ(జూప్పలు రెండు గట్టినపగ్గములు 
దొరయె దేహరథము దోలీ0టో' 'జీవుండు ॥ నత్తా ॥ 


సంచమహాభూతనులు పంచవన్నెకోకలు 
పంచల చేతులు రెండు బలుటెక్కెలు 
మించ్రైనశిరనే మీ(దనున్నశిఖరము 
పంచేంద్రియరథము పఅపీ(టో జీవుండు ॥ గుళ్రా॥ 


పాపపుణ్యములు రెండు పక్కనున్న చీలలు 
తోపులయన్న పానాలు దొబ్బు దెడ్డు 
యేప్పన భ్రీవేంక పేజం డెక్కి వీధుల నేంగంగ 
కాపాడి నరరథము గడపీంటో జీవుండు ॥ గుత్తా॥ 102 








౧. తీసీవిజ ((వకరణముతో) పరుగులు వెట్టించీని కావచ్చు. 


అధ్యాత్మ సంకీ _ర్తనలు 100 


సాళంగం 
ఉన్నమం్యతా లిందుసరా వొగి విచారించుకొం టే 
విన్నకన్నవారి కెల్ల విస్ణునామమంర్శతము ॥ పల్లవి ॥ 


పరగ బుచ్చకాయిల( బరసిపోదు మంత్రము 
గరిమ ముట్టంటులేనిఘనమం్యతము 
వరుస నెవ్వరువిన్నా వా(డిచెడనిమం్యత్రము 
అరయ నిదొక్క పేపో హరనామమం[త్రము * ఉన్న ॥ 


యేజాతినోరిక్రైన నెంగిలిలేనిమంత్రము 
వోజదప్పితే(౧ జెడకవుందేమం,తము 
తేజాన నొకరి కి న్తే. దీరిపోనిమం్యతము 
సాజమైన దిదేపో సత్యమైనమంతము ॥ఉన్న 4 


యిహదు. బఐరము( దానే యియ్యంజాలినమం(త్రము 
సహజమై వేదాలసారమంత్రము 
బహునారదాదులెల్ల పాటవాడినమం(త్రము 


విహితమయిన,శ్రీ వేంక పేశుమం[త్రము ॥ ఉన్న 1 158 
రేకు187 సాళంగనాట 
అనుచు దేవగంధర్వాదులు పలికేరు 

కనకకళశిపు నీవు ఖండించే వేళను ॥ పల్లవి ॥ 


నరసింహా నరసింహా నసు(గావు నసు(గావు 
హరి వారి నాకు నాకు నభయమీవే 
కరిరక్ష్‌ కరిరక్‌ గతమైరి దనుజులు 
సురనాథ సురనాథ చూడు మమ్ము!( గృపను % అను ॥ 


104 


థ్రీ తాళ్లసాక అన్న మాచార్యుల 


దేవదేవ వాసుదేవ దిక్కు సివే మారు మాకు 
ఛ్రీవక శ్రీవక్ష నేవకులము 
భూవవితనాథ నాథ పొడమె నీప్రతాఎము 
పావన పావన మమ్ము( బాలించవే 


జయజయ గోవింద శరణుచొచ్చేము నీకు 
భయహర భయహర పాప మడ.గ 
దయతో శ్రీవేంక పేళ తగిలి కాచితి మమ్ము 
దయ(జూడు దయి(జూడు దాసులము నేము 


లలిత 
కటకటా కర్మమా కాలములో మర్మమా 
మటమాయైపోతివంటా మది నమ్మివుంటి(గా 


పాపబుద్ధి యాడనుండె పాయము రానినాండు 
కోప మేడ నుండె గర్భగోళమున నున్ననాండు 
దీపన మేడ నుండె దేహధారి గానినాండు 
యేపున భూమిం బుట్టితే నేడనుండి వచ్చెనో 


నగుసంసార మెందుండె నరకాననుండునా(డు 
తగిలి మరణ దెస ధనవాంఛ లెందుండె 
వొగి లోభ మేడ నుండె వొంటి నున్ననాండు 
వెగజై నేండెట్ట్లు నన్ను వెదకి పెకొనెనో 


ఐహుబంధా లేడ నుండె ప్రళయకాలమునా(డు 
. మపొ( గోరికె లెందుండె మతి మటచిననా(డు 
యిహమున శ్రీవేంక టేశు శరణంటి నేండు 
విపాతమై మాకు నెట్టు వెజచెనో తాము 


॥ అను 11 


॥ అను ॥ 154 


॥ పలవి॥ 
గా 


॥5కట॥ 


కట ॥ 


4కట॥ 155 


అధ్యాత్మి సంకీర్తనలు 


సామంతం 
హరి స్మీపతాపమున కడ్డమేది లోకమున 
సరి వేరీ నీకు మ9 సర్వేశ్వరా 


సీవు సీళ్ళు నమలితే నిండెను వేదములు 
యీవల( దలెత్తిరేన యిం[దపదివులు మించె 
మోవ మూ గిరిపితే మూడులోకాలు నిలిచె 
మోవి(బార నవ్వితేనే ముగిసి రసురలు 


గోర గరితే సరై కొండ లెల్ల దెగ(౧బాం 
మారుకొంపే బయిటనే మడుగురై నిలిచె 
చేరి యడుగుపెట్టితే శిలకు. దొాణము వచ్చె 
కూరిమి. గావలెనం టే కొండ గొడగాయసు 


కొంగుజారినం3లోనే రూలెను తిపురములు 
కింగి గమనించితేనే కలిదోషములు మానె 
రంగుగ నీశరణంయే రకించితి దాసులను 
ముంగిట శ్రీవేంక పేశ మూలమవు నీవే 


దేసాషి 
మాపులే మరణములు రేపులే పుట్టువులు 
చాపలా మాని విష్ణు శళరణను మనసా 


చాలునంటపే ఇంచుకంతే చాలును జన్మమునకు 
చాలకున్న లోక మల్ల జాలదు 
వీలినయీయానా ౨ వెట్టివావిచేతిరాయి 
చాలు నింక హరి నిై శరణను జీవు(డా 


౧. ఇందు దళావకార సమన్వయము కలదు. 


105 


1 పలవి 1! 
ళ్‌ 


॥$హరి॥। 


1 హరి ॥ 


*హారి॥ 1506 


॥ సలవి ॥ 
౧౧ 


॥ మాపు ॥ 


ఇ నట్టి పూమా 


100 ట్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


పాఅకున్న. ౧పళుబాలై దిడందు మనసు 

పాఠితే జవ్వనమున( బట్టరాదు 

మీతిన సీరుకొద్దిదామెర యింతె యెంచి చూడ 

జాఆివిడీచి దేపుని శరణను జీవుండా ॥ మాపు! 
'నేయకున్న( గర్మము థ్రీపతిసేవనే వుండు 

వేయ(/టోతే( గాలమెల్లా ౨ సేనా నేన 
' వోయయ్య యిది యొల్లా 9 వుమినా(కే చవుతాలు 


చాయల (శ్రీవేంక పేశు కరణను జీవుండా ॥మాపు॥ 157 
ధన్నాసి 
దైవమా నీవే మమ్ము దయదలంచుటగాక 
చేవల సీసేంతలెల్ల చెల్లును లోకానను 4 పల్లవి ॥ 


తీపునం బే వేళ నై తేటంబులు సింపొను 

పె పె. బుణ్యమయితే. బొప మింపొను 

1... కా 

వోపి జంతుపుల కివి వొకటొకటికి లంకె 

చేపట్టి పాపము లెట్లు నేయక ౦డవచ్చును 4[దెవ। 

౬ ల మ 

కడు(జలువై తేను గక్కన వేండింపొను 

చెడవివిరతివేళ సిరు లింపొను 

వొడలుమోచినవారి కొకటొకటికి లంకె 

తొడరుభోగాలు మాని తోయ నెట్టవచ్చును ౧దైవ॥ 


యివియు నీమాయే యిన్నియు సీయాజ్ఞలే 
జవళి. వాణుల కెల్ల సమ్మత్రి నవి 
యివల శ్రీవేంకటేశ యిటు నీకే శరణంటి 
తవిలి నీవే గతి దాంగ .నెట్టువచ్చును ॥దైవ॥ 156 
౧. *వమబాల్డై” పూ.ము,పా. *“వనివాలి కావచ్చు. 
త. “శేనాశాని” రేకు, ౨, “ఉమ్మి నాకి చవి చూచుటలు కొవచ్చునా? 


అధ్యాత్మ నంకీ ర్తనలు 


శంకరాభరణం 
వట్టిలంపటాల' బడి వడం బొరలుటకం పే 
వొట్టినవిరతి నూరకుండుపే సుఖము 


పాపముమానినయట్టిబదుకొక్క టె సుఖము 
కోపమువిడి చినట్టిగుణ మొక్క టి సుఖము 
చేపట్టి గురుబుద్ధి 'నేనేటిదే సుఖము తీ-_ 
దీపుల(బడనియట్టి ౧ దినమే సుఖము 


మహి. జంచలములేవిమనసొక్కటి సుఖము 
సహజాచారముతోడి జన్మ మొక్కటి సుఖము 
యిహపరసాధనపుయెన్ని కొక్కటి సుఖము 
బపహళపుటాసకంటె పరిపొటి సుఖము 


పరుల వీడించి తేనిపసి( డొక్కటి సుఖము 
గరిమ నిజముతోడ(గలమాటలే సుఖము 
ధరలో (శ్రీవేంక కేళుదాసానుదాసుండయి 
సరవితో నడచేటిశాంత మే సుఖము 


రేకు 188 'దేసాళం 
వారిదేపో జన్మము వడి నిస్ను/ దెచ్చిరి 
భారతరామాయణాలె పరగ నీకథలు 


భువిమీ6ద రావణుడు పుట్టగా(గా రాముండవై 
తవిలి యిందరికి( (బత్యక్షమైతివి 
వివరింప నంతవా(డు వెలసితే(గా నీవు 
ఆవతార మందితే నిన్నందరును. జూతురు 


౧, '“దీనమే' పూ,ము,పా, 


[07 


॥ వటి ॥ 
ట్‌ 


॥1 వట్టి ॥ 


॥వటి॥ 150 


॥పలవి ॥ 
గ 


॥వారి॥ 


108 థ్రీ తాళ్లపాఠ అన్నమా చార్యుల 


రమణ. గంసాదియసురలు లూటి నేయంగా(గా 
తమి( గృష్పావతార మిందరి కెతిని 
ణి రా 
గముల్లై యంతటివారు గలిగితే(గా నీవు నేండు 
ఆమర జనించి మాటలాడుదు విందరితో ॥ వారి ॥ 


యెంత వుపకారియో హిరణ్యకళిపుండు 
చెంత నరసింహు(డ నీసేవ యిచ్చెను 
యింతట (శ్రీ వేంక పేళ యిన్నిరూపులును నీవే 


పంకతొన నీశరణని బిదికితి మీదివో ॥వారి॥ 100 
సామంతం 
ఊరక తే నిన్ను(6 గాన మొకకారణొన. గాని 
పూరిజీవులము, నీవు పురుషో త్తముండవు (పల్లవి ॥ 


అనురలు భువి. బుట్టుటది వుపకార మే 
అఆసురలు బాధింతు రమరులను 
పొసగ వారికింగాను పూనుకవచ్చి నీవు 
వసుధ జనిందితేను వడి నిన్ను(. గందుము 1 ఊర ॥ 


అడరి ధర్మము చెడి యధర్మమైనా మేలు 
వెడ(గుమునులు విన్నవింతురు నీకు 
తడవి ధర్మము నిల్చ ధరణి బుట్టుదు నీవు 
ఐడి నిన్ను సేవించి బదుకుదు మపుడే ॥ ఊర ॥ 


నీకంపే మాకు. జూడ సీదాసులే మేలు 
పెకొని వారున్నచోట, బాయకుందువు 
చేకొవి శ్రీవేంక 'పేళ చెప్పంగానే వారిచేత 
సీకథలు విని విని నే మీడేరితిమి ॥ఊర౫ 101 


అధ్యాత్మ నంకీ ర్తనలు 100 


సాళంగనాట 
"పేరు నారాయణు(డవు బెంబాడిచేంతలు నీవి 
నోరు మూనుకున్న( బోదు నున్ననినీసుద్లులు * పల్లవి ॥ 
0౧ ణా 


 వేసులు మాకు( జెప్పె విన భారతముగాంగ 
మోస సీపాలముచ్చిమి మొదలుగాను 
రాసికెక్క. శుకుండు రవ్వగా( బొగడ(జొచ్చె 
ఆసల ఐిరకాంతల నంటిననీసుద్దులు ॥ పేరు ॥ 


రంతున వాల్మీకి చెప్పె రామాయణముగాను 
సంతగా6 దొటకాదుల( జంపిన దెల్లా 
అంతకముందె నారదు( డవి దందెమీటి చెప్పె 
యింతటా వేటాడి జీవహింసలు నేసినది ॥ పేరు ॥ 


వేడుక నజు(డు చెప్పె వేదముగా నీవు దొల్లి 
వోడక మీనై కొన్నాచ్ళండితిపంటా 
తోడనే స్పష్పరుషులు తొల్లియును( జెప్పిరదె 
యీడనే శ్రీవేంకటాది ఏరవై తి వనుదు ॥ పేరు॥ 162 


గుండ(క్రియ 


దేహ మిది యొకటే దేవుండ నీనొకండపవే 
యీహల రెంట దెప్పర మిదివో మాబఐదుకు ॥ పల్లవి ॥ 


రాతి రొక్కలోకము రవ్వపడె. గలలోన 
ఘాతలః బగ లొక్కలోకము వేగితే 
యీతల రెప్పలే మఠ గిందుకు నందుకు. జూడ 
యేతుల రెంట దెప్పర మిదివో మాఐదుకు * దేహ 


౧. ' వ్యాసులకు” వ్యావహోారికము గావచ్చు. 


థీ కాళ్లపాక అన్నమాచార్యుల 


సతికా(గి లొక పే జవ్వనపు(గాంక రెంచు 
సుతకాంగి లోక వేరేసుఖమై తోంచు 
మకిలోసిమరో( గింతే మగువలే యిద్దరును 
ఇతవైై రెంట దెప్పర మిదివో మాబదుకు 


దైవమా నిన్నాతుమలో. దలచి యానందింతు 
పూవుల నిన్ను( బూజింతు పొంచి ౧ వెలిని 
(శ్రీవేంక 'పేశ నీసేవలోనిమరల గింతే 
యీవల రెంట దెప్పర మిదివో మాబదుకు 


రామ్మక్రియ 
చాపెద విదియే సత్యము సుడో 
చేటు లేదీకని నేవించినను 


హరినొల్ల వివా రసుఏలు సుండో 
సుర లీతవిదాసులు సుఎండో 
పరమాత్ము( డిత(డె పాణము సుుడో 
మరుగక మజచిన మటీి లేది(కను 


వేదరకుకుడు విష్ణుడుసుందో 
సోదించె కుకుం డచ్చుగ సుండో 
ఆది్మిబహ్మగన్నాతండు సుండో 
యేదెస వెదకిన నితండే ఘనుండు 

యిహపర మొనంగను యీత(డె సుండో 
వపా నుతించె( బార్వతి సుందో 
రహస్య మిదివో రహి శ్రీవేంకట- 
మహిధరంబున మనిక్రై నిలిచె 

౧. *వెలని' పూ,ము,పాం 


4 దేహ 4 


4 దేహ ॥ 16008 


/ పల్లవి ॥ 


జఇచాపె॥ 


చాట 


చాటె4 164 


ఆధ్యాత్మ సంకీ ర్తవలు 111 


కేదారగౌళ 
మీరు సాక్షి మీరు సాక్షి మే మేమీ ననలేము 
చేరి చూడరమ్మ వీని చెల్లుబడి యమ్మా 1 పల్లవి || 


పిన్నవాండు నిద్ర వో(గ పెనచి కూ(కటతోడ 
పన్ని లే(గతో4(క(గూడ బంధించి కళై 
వున్నతి. దొల(గ వాని వొశ్లెల్లా దోంగిపోయ 
కన్నెలార యీకృష్ణు, గంటిరటరమ్మా 1 మీరు ॥ 


లే(గల నన్నిటి నేము లేవక తొల్లె పిడిచె 
మూగి ఆవులంబేయలు మొగి. గలయ 
ఆంగి పట్టం బోతేను అప్పుడే తా గడె వెట్టి 
ఎట ట్‌ 
రాంగతనాన నున్నా(డు రాచబలుపమ్మా * మీరు ॥ 


వారోము నేసేమనుచు వడి నింటివారమెల్లా 
కూరలు ౧పాశాలు దొంతి(గూడంబెట్టితే 
ఆరగించ వేలుపుల అలికి పూసి కుడిపీ 
కూరిమి (శ్రీవేంకటాద్రి గోబందు. డమ్మా _ ॥మీర॥ 165 


'రేకు 189 భూపాళం 
ఇదివో మాయింట నేండు యింత సేనె( గృష్టుయ 
అదివో మాయింటాను ఎంత సేసె. గృన్లుండు ॥ పల్లవి ॥ 


గంట వాంగకుండా నిడ( గసవు దురిగి మా- 
యింటివారు విద్దిరించ నిల్లాచొచ్చెను 
అంటివచ్చి వొకదూడ ఆపూరి మేసితేను 
గంట గణగణ వాంగె గక్కన మేల్కంటిమి *ఇది॥ 
౧. పొళాలుజు పాయసములణ కావచ్చు, 


112 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చొక్కరోలు దాపు వెట్టి వుట్టియెక్కి అందుమీ(ది _ 
చక్కెరల్లా 'మెస(గి మాచంటివానిని 
వుక్క(బిట్టి వుట్టిమీ(ద నువిచి రోలు దీనె 
దొక్కి తా నెందున్నా(డో చొప్పు ఇదే కంటిమి 1 ఇది ॥ 


ఆవుల వెళ్లవిడిచె నవి నే. ౧ దోలి తేంటోతే 
సీవల ఓ దూడల. దెచ్చి యింటిలో ( గె 
దావతి నింకా వెదకి తలుపు దెరచితేను 
(శ్రీవేంక పేళునిమాయ. ౨జిక్కి లోన నున్నవి ॥ఇది॥ [66 


దేసాకి 
అనరాదు వినరాదు ఆతనిమాయలు నేడు 
3దినదిన్నకొ త్తలాయ దిష మిదే మాకు ॥ పలవి ॥ 
అలీ ప్రై, గి 
ఆచెడిబాలుల హరి అంగిలిచూపుమని శ 


తోడనే వాండ్రనోర దుమ్ములు చల్లి 
యీడ మాతో జెప్పంగాను యిందిరము( గూడి పోయి 
చూడ(టోతే పంచదారై చోద్యమాయనమ్మా 4 అన ॥ 


తీ.టతీగెలు సొమ్మంటా దేహము నిండా, గ్లె 
తీంటకు( గాక దాలులు తెగి వాపో(గా 
పాటించి యీసుద్ది విని పారితెంచి చూచితేను 
కోటికోటి సొమ్ములాయ కొ త్తలోయమ్మా ॥ ఆన ॥ 


కాకిజున్ను జున్నులంటా గంపె6డేసి తినిపించి 
వాకొలిపి బాలులెల్ల వాపి పోవంగా 
ఆకడ శ్రీవేంక పేచీం డాబాలుల కంటినీరు 
జోకగ ముళత్యాలు నేనె. జూడంగానే నము  ॥4అన॥ 107 
* '“దోలితే/ లోతే' పూ.మము,పా ౨. 'జొక్కి' ప్హూము పా. యతిభంగము, 
ః ష్‌ త్తలు' వంటి చిల్లర సొామాసిక దోషములు మావ్యా వహారికవాబ్మియము = 
నకు అలంకారములు. 


ఆధ్యాత్మ సంకీర్తనలు 


దేసాక్షి 
న ఎముదెలింపవిమానేరమే కా* 
భజన సీపు చేపట్టినంద. ౧డమా 


అంచల( జరుఎము లోబాపు(గాళికల నెల్ల 
యెంచీనా పసిండి గావంచుంగాక 
నించిననిన్నా తుమ జింతించువారిపాతకాలు 
మించనచ్చేహా మేలే మెరయింతుగాక 


నలుదంకరవికిరణాలు మేలుగిడసి 
వలంగినా యిస్నటిలో, దానేకాక 
మిల నీదాసుయ జాతి నవ్వండై నా సీకృపం 
2లంగి పానసాల జేసి ౧ చేకొనుంగాక . 


పూంనదిక్కలగాలి పొందుగ ఎ౨నీడాడని 
మాస్‌నా భోక మెల్లా మలయుంగాకి 
మానక శ్రీవేంక పేశ మహిలో నీదాసులుందే= 
దేనెలవె నో సీకిరవేకాదా 


భెరవి 
సీవు జగన్నాథుండవు నే నొకజీవుండ నింతే 
సీవలె ననుభవించ నే నెంతవా€డను 


వె కుంఠపదమేడ వడి( గోర నెంతివాండ 

- యీకడ నీదాసు€డనౌా టిది చాలదా 
చేకొని నీసాంరచింత యేడ నేనేడ 
పైకొని నీడాగు మోచి బదికితి. జాలదా 


118 


1 నిజ ॥ 


1నిజ॥ 


*నిజ॥ [168 


4 సీవు జ 


౧. “చేకొందుగాకి కావచ్చు... ౨. ఈడన్‌ +ఆడన్‌ +అవి, 


౪01 2-౯8 


114 థ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


సొంపుల నీయానందనసుఖ మేడ నే నేడ 
పంపుభ్రీవై ప్టవపల్లాపన చాలదా 
నింపుల విజ్ఞాన మేడ చే దెలియ నెంతవాండ 
యింపుగా నీకథ విను టిడియే చాలదా ॥ నీవు 


కై వల్యమందు నీతో కాణాచి యాడ నాకు 
్రీవేంకట్నాద్రిమీ(ది సేవ చాలదా 
యీవల శ్రీవేంక కేళ ని సిచ్చినవిజ్ఞానమున 
ఖ్‌ 


భావించి నిన్నుంబొగడేభాగ్యమే చాలదా ॥ నీవు! 1009 
మలహరి 
అన్నిటాను హరిదాసు లధికులు 
కన్నులవంటివారు కమలజాదులకు 11 పల్లవి 1 


ఆంవరును సమమైతే నరుహానరుహము లేదా 
అందరిలో హరియైతే నౌాంగాక 
బొందితో విప్రుని. దెచ్చి పూజించినట్టు వేరే 
పొంపగానిశునకము( బూజించంద'నా  ఇఆస 


ఇ ఆస్తి ॥ 
అన్నిమతములు. సరిమైతేను వాసి లేదా 

చెన్నగు(. బూూణాలు చెప్పుంగాక 

యెన్నంగ సొర్జాటంక మింతటాను (6 జెల్లి నట్లు 

సన్న పుందోలుం బిళ్లలు సరిగా ౬ జెల్లునా ॥ అన్ని 


గక్కున ట్రై రువిత్త(గా గాదము మొలచినట్లు 
చిక్కి నకర్మములెల్తా( .జెల(గె౯ గాక 
తక్కక (శ్రీవేంకకేశుదాన్య మెక్కుడై నట్టు 
యెక్కడా మోకోపాయ మి(క( జెప్ప నున్నదా ॥ అన్ని 4170 


న. 


౧. “బిల్లలు రేకు. 


అధ్యాత్మ నంక్షీర్తనలు 115 


ముఖారి 
ఇదియే బుద్ది నాకు నింతకం పే మఠ లేదు 
కదిసి నీబింటనం పే కాతువు నన్నును జ పల్లవి జి 


నేరిచి నడచేనం పే నే. గాను స్వతంతుండను 

నేరమి చేసేనంపే నిండును దూరు 

యీరెంటికి( గాక నేను యిసై నీకు శరణంటే 

గారవించి వపాంచుక కాతువు నన్నును ॥ ఇది ॥ 
వొక్కచో నర మరించుకుండితే జన్మాలు పెకు 

మ మ్‌క్షము యేడో వ ల్‌ 

యెక్కడిసుద్దులునేల యిచ్చట నీనామము 

గక్కన.( బేర్కొంపే దయ. గాతువుగా నన్నును జ ఇది ॥ 
తపసినయ్యేనంటే( జిత్తము క్రైవళము గాదు 

చపలసంసారి నైతే శాంతి యుండదు 

ఉపమలేల (శ్రీ వేంకటో త్తమ నీనేవ చేసి 


కపటము మానితేను కాతువు నన్నును 4 ఇది॥ 171 
రేకు 140 శంకరాభరణం 
ఆహా మేమిచెసప్పేది హరి నీమాయ 
మోహములే చిగిరించీ మొదల జవ్వనము _. ॥పల్లవి॥. 


యెంచంగ భూమి యొక్కపే యేలినరాజు లెందరో 
పొంచి వారివెంటవెంట( బోవదాయను 
అంచలసూర్యచందద్రులనే ౧ గగెకుడుకల 
ముంచి కొలచీ పోసీవి మునుకొని కాలము ॥ ఆహా ॥ 


౧. 'గడెకుడుకలి కాలమును కొలచెడి కొలప్కాత కాపచ్చునేమోం అర్థమింకను 
విచార్యము- 


116 థ్రీ తాళ్లపాక . అన్నమాచార్యుల 


దేవలోక మొక్క'పే దేవేందు లెందరో 
కైపళమై యేలంగ నొక్కరిదీ గాదు 
ఆవటించి పంచభూతాలనేటిశాఖలు వెళ్లి 
సావధానానం బెరిగీ సంసారవృతము ॥ ఆహా ॥ 


యిచ్చట నీ వొక్కండవే యిటు నీదాసు లెందరో 
తచ్చి యెంత 'నేవించినా. దనివిలేదు 
నిచ్చలు శ్రీవేంక కేశ. నిధానము నీభక్రి 
యెచ్చినాండ వింతటా నీడేరీ జన్మము ॥ఆహా॥ 172 


ముఖారి 
ఏరీతి నెవ్వరు నిన్ను నెట్టు భావించినాను 
ల 
వారివారిపాలికి వరదు(6డవౌదువు ॥ పల్లవి ॥ 


చేరికొల్చినవారికి. జేపట్టుగుంచమవు 
కోరినుతించినవారికొంగు పై 6డివి 
మేరతో( దల(చువారి మేటినిధానమవు 
సారపువివేకులకు సచ్చిదానందు(డవు ॥ ఏరీ ॥ 


కావలెననేవారికి కొమధేనువవు మరి 
'నేవనే సేవారికి చింతామణివి 
నీవే ౧ గతెన్నవారికి విఖిలరకకుడవు . 
వావిరి శరణు వేండేవారిభాగ్యరాళివి ॥ ఏరీ ॥ 


నిన్ను( బూజించేవారివిజపరతత్వ మవు 
యిన్నిటా నీదాసులకు నేలికెవు 
యెన్న6(గ (శ్రీవేంక'పేశ యిహపరములకును 
పన్ని కాచుకున్నవారిఫలదాయకు(డవు // * ఏరీ ॥ 178 


౧. గఠి_.అన్న =గతెన్న. వలా 


ఆధ్యాత్మసంకీ_ర్హవలు 


వరాళి 


ఇతరుల దూరనేల యెవ్వరూ నేమి నేతురు 
మతి వారూ(6 దమవంటిమనుజులేకౌక 


చేరి మేలు నేయ గీడుసేయ నెవ్వరు గర్హలు 
ధారుణిలో నరులకు దైవమేకాక 
సారెం దనవెంటవెంట( జనుదెంచేవా రెవ్వరు 
బోరున, జేసినపాపపుణ్యాలే ౫5 


తొడ(గి పొగడించాను దూషించా ముఖ్యులెవ్వరు 
గుడిగొన్న తనలోనిగుణాలేకాక 
కడుంగీర్హి నపకీర్రి గశ్వైడివా రెవ్వరు 
అణాల అవి లు 
నడచేటితనవ_ర్రనములేకాక 


ఘనబంధమోకొలకు( గారణ మింక నవ్వరు 
ననిచిన జ్ఞానాజ్షానములే కొక 
తనకు శ్రీవేంక కేకు, దలపించేవా రెవ్వరు 
కొనమొద లెటింగినగురుందే కాక 


దేసాళం 


అక్కటా నే విర్మలు(డనయ్యే దింక నెన్నండో 
చక్క నన్ను దిద్దుకోనే సర్వేశ్వరా 


నేనే మంచివాండనై తే నిండుకోదా జ్ఞానము 
కానీలే యింకా నేమేమిగడ మోకాక 
ఆనుక సుకృత్నినెతే నలవడదా విరక్తి 
కానరానితప్పు లెన్నీగలవో కాక 


117 


॥ పలవి॥ 
ఉం 


॥ ఇత ॥ 


1 ఇత ॥ 


॥4ఇతి॥ 174 


11పలవపి:;। 
ళం 


4 అక్కు 


18 థీ శాళ్లపాఠ అన్నమాచార్యుల 


నామననే చక్కనై తే నాకు. (ఐత్యక్షము గావా 
చేముంచి నేరమేమి సేసికినోకాక 
అముక మోక్షొధికార్‌ నైతే నెదురుగా గాదా 
కామితార్జులు భోగించ6 గలుగందోలు(గాక ॥ అక) 


బొలే నామేను పవిత్ర మైతే సేవ గొనవా 
యేలాగున్నదో నీచిత్త మెజ(గంగాక 
యీలీల (శ్రీవేంక "పళ యెదుటనే వున్నా(డవు 


యేలుకొవి చేపట్టి యీడేర్చవుగాక ॥ అక్క ॥ 1705 
శ్రీరాగం 
చొచ్చితి నీకు శరణు సుద్డు లింకనే(టికి 
కచ్చుపెళ్లైన్వరివల్లా( గలిగే దేమీ ॥ వల్లవి 


పుట్టక మునుపెజంగ పుట్టుగు మీ(దెఅ6గను 
యిశ్టై యప్పటి యెలుక యేడ కెక్కీవి 
పవ్చై మదనుభూతము పరసిపోయను బుద్ధి 
వటిపెదతనాలను వచ్చేదేమీ ॥॥ చొచ్చి ॥ 
స 


రానివి రప్పించ(గ నేరను వచ్చే వాంపనేర 
తానకపునాన్వత౦ంథత్ర మెందా(కా వచ్చును 
అనుకున్నది ముదిమి అథ్రై జారె శాంతము 
నే నెంత విజ్ఞవీ6గినా నిండే దెమీ ॥ చొచ్చి ॥ 


యిష్పుడు నే నెవ్వ(డనో యెక్కడ నీ వున్నాండవో 
కప్పిననావుపాయాలే కార్య మిచ్చీవి 
నెప్పున శ్రీవేంక పేశ నీయెదుట( బడ్డపని 
తప్పక యీడే ర్తుగాక తలపో నేదేమీ ॥ చొచ్చి! [176 


అధ్యాత్మ సంకీర్తనలు 110 


కన్నడ గౌళ 
“చేసిననావిన్న పము చిత్తాన( బెట్టుకొమ్మీ 
వేసరించి యిప్పుడే నే వేంయకొంటింజుమ్మీ 


॥ పల్లవి ॥ 
ముందె నాపుణ్యఫలములు నీ కిచ్చితినంటి 
కందువ6 గోరగవి సంకల్పించితిన 
యిందు మజచి తిప్పినా యిన్ని నీకె ౧ నెలవు 
సిందవేసి నన్న నింక నేరము లెంచకుమీ ॥ చేసి ॥ 
నిన్నేకావి యితరుల నే గొబవనొల్ల గంటి 
వున్నతి( బర దవ్యూ లొల్లనంటి 
అవ్నిటా నేనే మఠి యప్పటిమా కే యంచు 


సన్నల నన్నందుజు నొచ్చమని దూరకుమీ ॥ చేసి ॥ 


నానావుపాయాల నాండే శరణంటి 
పూని నీసాకొ.మునే( బొడగంటిని 
నేను మత్తుండనై వున్నా సీవే తలం తెలుపుకో 
కోనేటి శ్రీవేంక కేళ కొసరించుకోకుమీ ॥ చేసిజి 77 


రేకు 14! శుద్దవసంతం 


దీనరకీకు( డఖిలవినుతుండు దేవదేవుడు రాముడు 
జొనకీపతి. గొలవు(డీ ఘనసమరవిజయు(డు రాముండు ॥ పల్లవి ॥ 


హరునితారక(ఐహ్మమం,తమై యమరినయర్థము రాముడు 
సురలం గాచి యసురల నడ (చివస్తూర్యకులజుడు రాముండు 
సరయువందును ము క్రి చూరలు జనుల కొస(గెను రాముండు 
హూరియె యీత.డు వారిఎంచుల 


కాదిపురుషు(డు రాము(డు ॥దీనః॥ 
నే. ఛంవశేప 





120 శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


మునులరుషులకు నభయమొస(గినమూలమూరితి రాము(డు 
మనసులోపల( బరమయోగులు మరుగుతేజము రాముడు 
_పనిచి మీందట్మిబహ్మపట్టము బంటు కొస€గెను రాముడు 
మముజవేషముతోడ నగజకు మంత్రమాయను రాముడు ॥ దీస॥ 


బలిమి మించినదై వికముతో భక్రసులభు6దు రాముడు 
నిలిచి తనసరిలేనివేలుపు నిగసమువంద్యుండు రాముడు 
మెలుపు (శ్రీవేంకటగిరీంద్రముమి6ది దేపుండు రాముండు 
వెలనె వావిలిపాటిలోపలివీరవిజయు(డు రాముండు :$దీన॥ 178 


బౌళి 


తెలిసినమాటలు నీసముఖంబున దీకొని ని న్నడుగక పోదు 
సులభు(డ వన్నిట ప్రాణనాథుండవు చొప్పుగ నానతి యియ్యం 
గదే ॥పల్లవి ॥ 
నీవే బలవంతు(డవో నీకం యే( గర్మము బలువో 
శై వనముగ నే నెంచిచూచితే కర్మముకంటె బలువుండవు 
భూవలయుంబుల ప్రారబ్దంబులు భోగించవలెనని యంటివా 
వావిరి నిమై తే సీదేవత్వమునకు వెలితగదే ॥ తెలి॥ 


ఐనాంగాని తోంములోపల నది నీం యాజ్ఞని తలంచితిమా 
నేను నీళరణు చొచ్చిసమీందట నీవే షరిహరించంగవలదా 
కౌనిపించె నా కి౦ఠ నొకబుద్ది కర్మముపై నెప మటువేసి 
పూనుచు( గాలక్షేపంబునక్రై భువిని వినోదము గాంటోల. ॥తెలి॥ 


యెందా(కా జీవులతోడుత నీ వేలాటంబులు జరపెదవు 
అందరికిని నీవే తలిదం[డివి అయి రక్షింపుచునున్నాండవు 
కందువ దెలినెను శ్రీవేంక పేశ్వర కర్ర వెట్టు చేసిన మేలు 
చందమాయ నిది దగవౌ నీకును సంతోషించితి మిటు నేము 


॥ తెలి॥ [70 





అధ్యాత్య్మసంకీ ర్తనలు 121. 


వగాళి 
ఏమని పొగడవచ్చు నిటువంటిది నీమాయ 
కామించి (బహ్మాదులను( గప్పీ నీమాయ ॥ పల్లవి ॥ 
దిచ్చెనరూపులు పెక్కు. ౧ పడెచ్చుల వేసినట్లు 
నిచ్చల ఎనినుచున్నది నీమాయ 
తచ్చి వారివారిరతి తమతమకే తెలియ 
పచ్చిగా భోగింపించీ ధంపతుల నీమాయ ॥ ఏమ ॥ 


మటథి తొలునాటిభోగాలు మరునాటికీ వింతగా 

నెఅపుగాల. దమకించీ నీహూమ 

విణుచగానిదుఃఖము వెస స్మదవోయితేనే 

మఖఅపించి నవ్వించీ మహిలో నీమాయ ॥ ఏమ ॥ 
పట్టరానిజవ్వనము పరసిపోతే ముదిమి 

నెట్టుకొల్చి వుబ్బండచీ నీమాయ 

గట్టిగా శ్రీవేంక పేళ ఘనుఃడవై ననీదాసుల 


పట్లకుండా6 జేయుము బలినెనీమాయ ॥ ఏమ: [180 
నాట 
ఎంత కఠినమో పృాదయ మిది 
చెంత జాొతండేసీరి గాంటోలు ॥ పల్లవి ॥ 


అమర. బురాణములందు నరకముల- 
బచమములు చదివియు( గలంగవు 
యమకింకర ఘోరాక్ళతు లటు విని 
(భమసి యించుకా భయపడ నేను ॥ ఎంత ॥ 





౧. పడెచ్చుజావడియచ్చు.. ౨. నివిజి+-ఉన్నది 


122 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మనుజులనారుణమహితకర్మముల- 
అనుభవములు గని యలయను 
వొనర ౧ మహో్యగయహోరా(త్రంబులు 
చనుచుండంగా జడియను నేను ॥ ఎంత ॥ 


కలషరౌొ,దదుఃఖముల కించుకా 
కలంగను చీరికి. గై కొనను 
యెలమిని (శ్రీవేంక పేళుండ నాపాల( 


గలిగి కాచితివి గాసిల నేను ॥ఎంత1॥ 10! 
రామ్మకియ 
పాటల్లా నొక్కచో నుండు భాగ్య మొక్కచో నుండు 
యీటువెటి పెదళనా లెంచ! దినిబేదు ॥ పలవి ॥ 
లు ద్‌ షు! 


సరవి( గలకాలము( జదువుచుండు నొకడు 
గరిమ నీకృ'. నిన్ను( గను నొకండు 
ధరం [బబయాసముతోడ6 దపముసేయు నొకండు 
శరణుచొచ్చి నీకు. జనవరౌ నొకండు ॥పాపె॥ 


వొక్క(డు మాపుమోచు నొక్కండు గొలువునేయు 

వొక్క(డు పొగడీ త్యాగ మూరకే యందు 

వొక్క( డాచారము "నేయు నొక్క(డు మోక్షము గను 

యెక్కడా సీకల్పన కేమినేయవచ్చును ॥పాటె॥ 
భావించ నటుగాన ఫలమెల్లా సనీమూలము 

యేవలనైనా నీవు యిచ్చితే( గద్దు 

జీవులు నిన్నెజ(గక చీంకటి దవ్వ(గనేల 

, శ్రీవేంక "పేశ్వర విన్ను 'సేవించేదే నేరుపు పాపె॥ 182 


౧. మహో(గ-+-అవహో ర్యాఠంబులు =మహో[గయహోర్మారంబులు, ఇట్టివి కొన్ని 
వి్యితనంధులు గలవు, లేక *మహో[గి. అని సంటోధనమా? 


ఆధ్యాత్మ సంకీ _ర్తనలు 


రేకు 142 రామకియ 
అందుకల్లా లోను గాక అప్రే యెచ్చరి కెతోడ 
పొందుగా హరి. దల(చేపురుషుండే ఘనుడు 


చలములు పుట్టించ సారె సుచ్చరము రేంచ 
కలుగు నానావిధకొారణములు 
తలంపులు భవయించ తగువేడ్శ లొనరించ 
పలుమా రెదుట నిబ్బు బహురూపాలు 
తగపవుయి దిద్దించ తగ నలమటః బెట్ట 
తగులు సినేకబంధ[ఎలెల్లాను 
పగసాధింపించ నప్పటి నుపాయాలు నేర్ప 
నిగిడివచ్చు ౧ ననేక నెపములెల్లాను 


౨ తేరకే మేనలయించ దేః మెల్లా నావటించ 
వూరకే తోంచు ననేక వుద్యోగాలు 


కోరి (శ్రీవేంక యేర్వరు. గొలిచి నిశ్చింతు( డైెతే 
॥ అందు ॥ 18) 


ఆరయ మతిలో నిండు నాన దాలు 


మాళవిగాళ 
నేరంగల దొక్క టె నిశృలబహ్మవిద్య 
వారివారియంతర్యామే వచ్చి సపెరరేంచీని 


వొక్కరు నేర్పంగవద్దు వొగి సంసారధర్య్మము 
దిక్రై. పుట్టించిన్నపకృతియ నేర్చీని 
గుక్కక 3 జంతులు చన్నుగుడుప నేరుపవద్దు 
చక్క6గా ననాదివాసనలే నేర్పీని 


[28 


॥ అందు ॥ 


॥ అ.దు॥ 


॥ పలివి ॥ 
ఏ. 


॥ నేరం 4 


౧. “అవేకనెవములు అనేకసార్లు వంటివి. ఈ చిల్సర దోషములు మా వాజ్మయ 
మునకు భూష. ౨. *శేర శకేమే నలయించి పూము,పా. 8. “జంతూలు” రేకు. ; 


124 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఆంచ నెవ్వరు నిదవొమ్మని బుద్లిచెప్పవద్దు 
0౧ ౧0 
మించి వారితమోగుణమే కప్పీని 
కొంచక భుజియించునుని కోరి యచ్చరించవద్దు 
పెంచినతనయా.కలే పిలిచి తెచ్చీని 


అవై పనివాటల అలవాటు చూపవద్దు 
యెసట్టైనా తనజాతే నేయిపించీని 
వొట్టుక (శ్రీవేంక కేళుం డున్నాండు కోనేటిదండ 
పట్టికొలిచినవా రే భాగ్యవంతు లిలను 


కళంకరాభరణం 
అది నే నెజంగనా అంతలో (భమతుంగాక 
మదనజనక నాకు మంచిబుద్ది యియ్యవే 


యెంత లోకానుభవము అంతయు విఠానష్షి 
కొంత్రి నా దబహ్మాచింత కోటిలాభము “ 
వింత్రై నజనులతోడివినోదము నిష్పలము 
చెంత సజ్జనసంగతి చేరినయా దాయము 


నానాదేశవార్తలు నడుమ. జింతామూలము 
పూనివపురాణగోష్టి పుణ్యమూలము 
ఆనినకృషివా ణిజ్యాలన్ని యు( దీరని వెట్టి 
మాననియాచార మాత్మకు6 బడ్డపాటు 


పలుచుట్టరికములు బట్టబయలుతగుళ్లు 
చెలంగునాచార్య నేవ జీవన్ముక్తి 
బలిమి (శ్రీవేంక పేశ పరగ రెండువిధాలు 
నిలుకడయినవాండవు నీవే యిన్నిటికి 


॥ నేరం ॥ 


॥ నేరం॥ 184 


1; ఆది ॥ 


॥ అది ॥ 


॥ ఆది ॥ 185 


అధ్యాత్మనంకీ ర వలు 125 


దేవగాంధారి 
ఒక్కడే మోక్షకర్త వొక్కకే *రణాగతి 
దిక్కని హరి. గొల్చి బదికీరి తొంటివారు 4 పల్లవి ॥1 


నానాదేవత లున్నారు నానాలోకము లున్నవి 
నానావతా లున్నవి నడచేటివి 
జ్జానికి6 గామ్యకర్మాలు జరపి పొందేదేమి 
ఆనుకొన్న వేదోక్తాలై నా నాయంగాక ॥ ఒక్క ॥ 


వొక్కండు దప్పికి6 (దావు వొక్క.డు కడవ నించు 
నొక్క-( డీందులాడు మడుగొక్కటియందే 
చక్కజ్హానియెనవాండు సారార్టసు వేదమందు 
తా -- ఢఖ 
తక్కక చేకొనుంగాక తలకెత్తుకొనునా ॥ ఒక్క- ॥ 


యిది భగవద్గీతార్థ మిది యర్జునువితోను 
యెదుటనే వుపదేశమిచ్చెం గృష్టుండు 
వెదకి వినరో (శ్రీవేంక కేశుదానులాల 
(బిదుకుర్గదోవ మనకు పాటించి చేకొనరో  ॥ ఒక్క ॥ [86 


భెరవి 
రా 
నను. జూచి హరి నీవు నవ్వకుందడేవా 
పవిమా లెంత బయలుపా(కీ నామనసు ॥ పల్లవి ॥ 


మననుకు గోచరమా మాటలకు గోచరమా 
కనుంగొన వసమా నీఘనరూపము 
విను వెదకుచున్నాండ వీవెక్కడ నే నెక్కడ 
జను(డ నింతె యెంత సాహసము నాది ॥ నను€ * 


126 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వున్నచో పెజటు(గుదునా వోయీ అంటే( బలికేవా 
యెన్ని తెలియందరమా యిట్టి నీమాయ 
అన్నిటా నీకొలువు సేయ. గడ6ంగుచున్న వాండ 
యెన్నటిపొందు నీవు నా కెంత దిట్టతనమో ॥ నను€॥ 


వాకిలి" గానవచ్చునా వంచించి ౨ చొరవచ్చునా 
రాకపోక కబ్బునా పరమపదము 
శ్రీకి ంతుండ ప్రత్యకిమై శ్రీవేంకట్నాది యిదె 
- క్రైకొంటి నీక్సృప నెంత గట్టువాయతనమో _ ॥ననుల॥ 187 


లభిత 
ఎన్నటికి జీవు( డింక నీడేరేది 
పన్నుకొనేటిచింతలే బలిసీ(గాని ॥| పల్లివి ॥ 


కలను వివేకులు కలదిటు ఎర్మము 
కలండు దైపము నేండు గావలె నంటే 
వలవనిసందేహాన వట్టిజాలింటొరరేటి= 
అలపో(త లేమిటికో ఆడంబడీ.( గావి ॥ ఎన్న ॥ 


వున్నవి వేదశాస్తాాలు వున్నది విశ్వాసము 

వున్నవా( డాచార్యుండు వుపదేశించ 

తిన్నుందానే మోసపోయి తత్వము నిశ్చయించక 

మిన్నక చంచలమే ల* మెరసీ(గావి ॥ ఎన్న ౫ 
యివిగో పుణ్యనిధులు యిదిగో సంకీర్తన 

వివరింప వీ డిగో శ్రీవేంక కేశుండు 

భవములచే (భమని బహుసంగతులచేత 

యివల నామన సిప్పు దెటింగీ(గాన ॥ ఎన్న ॥ 188 
౧. “వాకిటలే గొవచ్చు. ౨. 'టోరవచ్చునాపూ,ముపా 


అధ్యాత్మసంకే ర్తనలు 12 


అాళీ 


రేకు [48 గుజ్జరి 
ఎఇన్నియు నడుగవే నేనే మఅచితి నఎ హరి నీకే తెలిసినవి 
మన్నించి నా కీజన్మ మొసంగితిఎ షర్మగాయ మన్మథుం. 
డొంకడు ॥ పల్లవ ॥1 
పలుజన్మంబుల నే( (దాగినచనుంబాలు గొలచితే నెన్నానో 
తలిదండ్రులు మరియెందరో తా మెక్కడ నున్నారో 
తిలకింప6గ నాహారంబునపను తెగినకొలుచు లపీ యెన్నెన్నో 
యిల పె నే ిదికినః:'లము యెొంకని (నానెనో చ్మిత్రగు ప్పుండు 
1 బన్ని 1; 
చిను(గంగ( జినుంగంగ( గట్టుకోకలకు( జెల్లి నప త్తి దా నదియంతో 
కనక మెంతో నా కాభరణములై కాయంబులతో నొరసినది 
పెనంగ౧ రమించినకౌమినీమణులపేరు లెన్నియో తొ లిటివి 
ఘనముగ నను నిటు థోగించ6జేనకర్య మే యెటు(గు 
నివియెల్లా ॥ అన్ని ॥ 
గరిమల నే గడియించినయిండ్లు: గాణాచిచోట్లు యేడేడో 
పొరలినయిడుమలు యెందుకెక్కెనో సొదలితి భువిపై నిన్నాళ్లు 
అరయఃగ నందరి కంఠతర్యామివి అభిలకారణంబును సీవే 
నిరత పుశ్రీవేంక పేశ్వర దయగలనీచిత్త మెటువలె. ఎలచీనో 
॥అన్ని॥ 180 


మలహరి 


దై వమా నీపెరరేంపణ లివి తప్పక వున్నపి జీవులకు 
భావించి కాదనిదొబ్బి దీకొన(గ (బ్రహ్మాదుల క్రై నను వసమా 
॥ పల్లి విజి 
యెక్కడ సిద్దించు (బహ్మచరము యెగుటనే కాంతలం జూచిన వేళను 
చక్కలా మనోవ్యభిచారంబున6 జలియిం ౧చుంగాక 
చిక్కునే విరతి ధనధాన్యంబులు. చేతికి లోనయిన జూచి 
వొక్కటియై తా నండే మగ్నమునొందిం3 చుంగాకః దైవ 





ఇ. "నయ్యన' రేకు, ౧, ౨. *చుంగాక, చుంగాక ' కావచ్చు... 


128 థీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


కలుగునే తవివి బహుపదార్థములు గక్కన నంగళ్లనుం. జూచి 
కొల(దిమీఅ( గడుతరితీపులతో కోరుచు నోరూరుం? గాక 
వలముగ సమాధి యెటువఠె దొరకొను వాజవారణంబుల( జూచి 
యెలమితోడ ముంగిళ్ల నెల్ల. జరియింపించు. గాక *దైవ॥ 


యేరీతి నెలకొను నీమీ(దితల(పు యిహలోకపుసౌఖ్యము చూచి 
భారపులంపటములు పై దగిలించి పనులకు. బురికొలుపుం గాక 
ధారుణి నే నివ గెలుచుట యెన్నండు తగ శ్రీవేంకటనాయక నీవే 
గారవించి రక్షింపుము ని కిది కడునుపకారంబొంగాక ॥దెవ॥ 100 


ఆహిరి 
ఎంత మహిమో నీది యెవ్వరి కలవిగాదు 
చింతించితే దాసులకు. జేపట్టుంగుంచమవు ॥ పల్లవి ॥ 
వూరకేని న్నెవ్వరికి యుక్తుల సాధింపరాదు 
సారెకు. దర్కవాదాల సాధింపరాదు 
ఆరసి వెదకి ఉపాయముల సాధింపరాదు 
భారములేనియట్రి క భక్రసాధ్యుండవు ॥ ఎంత ॥ 


మిక్కుటపుసామర్థ్యాన మెరసి తెలయరాదు 
దిక్కరించి నేర్పులః దెలియదగాదు 
వెక్కసావన భూముల వెదకి తెిలియరాదు 
మొక్కి. నీకు శరణం కే ముందర నిలుతువు ౫ ఎంత ॥ 


చెలరే(గి తపములు చేసినా నెజ్లంగరాదు 

యిల నెన్ని చదివినా నెజ(గరాదు 

నెలవై (శ్రీవేంక పేళ నీదాసామదాసుల 

గొలిచితేం జాలు గక్కునం గృప వేతువు * ఎంత ॥ 101 
“గ డంగాక' కొవచ్చు ౨, "తలకొని పూ.ము.పా, ౩, “భక్షి కౌవచ్చు. 


అధ్యాత్మ సంకిర్తనలు 


కన్నడగాళ 
సీవు నన్ను రక్షించితే నింద నీవె6 బడదు 
భాపంచి న న్నెళ్లయినా ,ఐవకించుకొనవే 


ంతశము నన్నెంచితే సర్వాపరాధి నేను 
యెంత సీ వేమిచేసినా నంత కర్ష్యుండ 
ఆ: తటిలోకజననియైనలక్షి. జూచి కావి 
అంతరాత్మ సిన్న జూచియైనా మన్నించవే 


క8ల వనై్న్నైనా( దప్పులు కన (గొన నావఐ 
ఓ... 1 క. 
చెల(గి యందుకు. (బాయళ్చి తము లే్ఫు 
లలి నాభుజము చకలాంఛసము చూచి కాని 
అల నానోరిష.౦(క మైనా( జూచి యేలుమీ 


మతిని న్నెలింగేనం కే పెదోన్మత్తుండ నేను 
గతి యేది నాటు శ్రీవేంకటగిరనాయక 
సతతము నీబిరుదు సారెకు. జూచి కాని 
(పతిలేనినిదయయైైనా భావించి చేకొనవే 


దేసాళం 
ఇందరి్శబదుక..౨ను యీశ్వరువి కేతిం దే 
యెందూ సుజ్జనులు నిన్నే యెశింగి కొలిచిరి 


విను( గను6గొనలేక నీచేం3 దెలియక 
మమజులదృష్టమని మది నెంతురూు 3 
అనిశము సీసృషి యిట్లని విశ్చయించరాక 
లట ళం 
తనర6 గొందరు తమతమకర్మ మందురు 
౧. “చేతివే కావచ్చు. స్‌ 
౪01 2-59 


1289 


1 నీవు ॥ 


॥ నీవు ॥ 


॥*నీవు!॥ 102 


180 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మహి నీలీల లెంచక మహిమలు దెలియక 
బహుగతి జగత్తుస్వభావ మందురు 
నిపొతమై నీ వింతటా నండుకుండుట చూడక 
తహతహ. గొందరు యింతా మిథ్య యందురు ॥ ఇంద ॥ 


భావములోన నిన్ను భావించవసముగాక 
ఆవల నరాకారమని యందురు 
(శ్రీవేంక పేళ నీవు చేరి యెదుట నుండంగా 


దేవుండు మనవా(డుగా తెలిసితి మందురు ॥ ఇంద ॥ 190 
రేకు 144 . సాళంగనాట 
ఏమని తలంచవచ్చు నిటువంటినీచి త్రము 
దీమసాన నీభావము ఇలియ దెన్వరికి ॥ పల్లవి ॥ 


రవిచం[ద్మగహతారకములకు( దెరువు 
వివరించ నున్నదా నీవే యధారముగాక 
పవనునికి భువికి పదునాల్లులోకముల- 
కవల వేరొకచోట నాధార మున్నదా ॥ ఏమ॥ 


తిలకింప( గులాచలదిగ్గజ శేషాదులకు 
నిలువ జోటున్నదా నీవే యాధారముగాక 
నలుదిక్కులకు గగనమునకు మేఘాలకు 
వ్‌లిది సీయధార మేకాక వేర వున్నదా ॥ ఏమ ॥ 


అనంకబ్రహ్మాండముల కళ్ల నీరూపములకు 
వెనకముందున్నదా నీవే యాధారముగాక 
వినుతి కెక్కిన(శ్రీవేంక పేళ నీకు నీవే 
మనికె నయాధారము మథఠి యెంచ నున్నదా  ॥ ఏమ॥ 104 


ఆధ్యాత్మనంకీర్రనలు 181 


పొడి 


విష్ణుండే యింతానని భావించుపే బుద్ది 
వె షవు(డె యాచార్య నేవ సేయు పే బుది ॥ పలవి ॥ 
విత్తాలి . దధ. గడ 


కొండవంటితనలోనికోవము రే(గ వచ్చితే 
దండనే యెచ్చరి వూరకుండు పే బుద్ది 
మెండుగా బరకాంతల ౧ మీ(దితమి వుట్టితేను 
“౨ అండుకాచందుకు (భమయకుండు మే . బుద్ది ॥ విష్ణుం॥ 


ఆశ్షై యెవ్వరయినా గృహారామాదుల పై నాస 
వుట్టించి తే వానివెంటం బోనిదే బుద్ది 
చుట్టపుసమ్మంధాన సోకితే పరదాధలు 
చుట్టుకోక లోనుగాక జునుంగుటే బుద్ది ॥ విష్ణుం ॥ 


తప్పదింతా దై వికమే తసవద్దనున్నవారి 
దప్పులువట్టనిదే తగినబుద్ది 
యెప్పుడూ శ్రీవేంక పేళుం డెదలోన నున్నవాండు 


చొప్పెత్తి యాతనిమూరర్తి చూచుపేబుదగి. ॥విష్తుం॥ 185 
వాతి అజాయ ర ణ 
కన్నడగొళ 
సకలమైనవారికి సహజ మిది 
అకటా యెొట్టు గల్చించి ఆడించేవు దేవుడా || పల్లవి ॥1 


తనియ కొరులచక్క(దనమే చూచుంగాని 
తనభావము తనకు( దల6పు గాదు 
చొనిపి యౌవ్వనపుసుద్దులే చెప్పుంగాని 
' పొనింగి తనవయసు పోవుట దెలియదు 4సక ॥ 


౧. *మీ(ద తమిపుట్టితేను" అనుబ సవాజము, ౨. అండుకాచి+-అందుక్కు 


182 థ్రీ ళొళ్లపాక అన్నమాచార్యుల 


దారుపొషాణబుదులు దె వముపె6 బెటు(గాని 
0౧ 6౬ త్‌ నే 
యీరీతినే తనదేసా మెంచుకొనండు 
వూరిలోనిమాటలెల్లా వుగ్గడించంబోవుంగాని 
కారణపుతనజన్మకథలు దడవండు ॥ సక ॥ 


వేడుకతో నిక్షేపాలు వెదకంగోరు(గాని 
ఆడనే ఆత్మవికేప మది వొల్లండు 
వీడక (శ్రీవేంక పేః వెలయ నీదాసులకు 


తోడందోడ( దెలుపుచు తోడయి రక్షింతువు సక ॥ 106 
భెగఏ 
శ యా 
ఇంతకంటే నే మున్నది యెంత దలపోసినాను 
చింతదీర సీసేవ నేయుపే కలది 11 పల్లవి॥ 
ఉపకొరముగ దేహ "౫; ":౫తి విటు నాకు 


ఉపమించి నే( ₹ేఎశంపకార మింక నేది 

యెపుడూ నీధర్మమున నీటు నీరుణస్టుండనై 

(పపన్నుండనె నేను (బదుకు పే కలది ॥ ఇంత ॥ 
రు 


వేవేగ వెట్టి, జేయగ ::సే%ం చేసితివి 
యీవికి నే మారుపమా రిచ్చే దెక్కడ నున్నది 
యీవల నీకుం గీలర్హిగా విష్లే సీయాధీనుండనై 
భావించి ' భయము లేక _బదుకుటే కలది ॥ ఇంత ॥ 


జడులలో, గూర్చక యాచార్యువిలో((తోం?) గూర్చితివి 
నడ పేటిసీసరవికి నాసరవి యేమున్నది 
యెడయక (శ్రీవేంకటేశ నీకు బంటనై 
ఐడివాయ కిట్లా నే ఐదుకు'సే కలది ॥ఇంత॥ 10? 


_ అధ్యాత్యసంకీ_ర్రవలు 1800 
ముఖారి 
వెలుపల వెదకితే వెస నాత్మ( గనునా 
పలుమారు నిదే యభ్యాసము గావలెను ॥ పల్లవి ॥ 


యిన్ని చింతలు మజచి యిందియాల. గుదియించి 
పన్ని వుండినహృదయపద్మ మందును 
యెన్న నంగుష్టమా,త పుటీళ్వరుపాదాలకింద 
తన్న నణుమాతముగ6 దళలంచ(గవలెను ॥ వెలు ॥ 


పలుదేహపుంగాళ్ల( బరువులు వారక 
బలు దేకాపుటింటిలోపల చొచ్చి 
చలివే(డి. బొరలక సర్వేశుపాదాలకింద 
తలకొన్నఆన్ను6 దాన తిలంచ(గవలిను ॥ వెలు! 


కైకొన్నభక్రిత' నిక్సపు!ఃరణాగతితో 
చేకొని విన్నపుూు లు చేసుకొంటాను 
యేకాంతాన శ్రీవేంక టేశ్వరుపా దాలకింద 


దాకొనీ తిన్ని( దానే తల(చ(గవలెను ॥ వెలు ॥ 1/08 
శ్రీరాగం 
ఇంతేకాని తెలిసితే నెన్వరూ.( గర్హం గారు 
బంతినే వీని కెప్పుడు( (బికృతి గారణము ఖః పల్లవి ॥ 


యివిగో గుణాలు మూదే యిః[దియాల( గూడుకొని 
భువిం [బాణులనెల్లాను పూచి ససులుగొనేవి 
కపిసి కర్మములె ఘనలోకాల. దిప్పేవి 
అవలం బుట్లుగులకు నప్పటి. దెచ్చేవి * ఇంతే 


[184 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పంచభూతా లివియే పరగ జీవులకెల్లా 
దించరాక యెప్పుడును దేహాలయ్యేవి 
అంచెల( గంచములో, బదార్థమురై వుండినవి 
తెంచరానిపాళములై తీపులంబె స్రేవి 


మనసొక్క సే ౧ జంతులమర్మ ములు రేలేది 
తనుభో గములలోన( దనిపిచ్చేది 
అనయము శ్రీ వేంకటాధిప నీమహి మిది 


నిను. గొల్బినదాసుల నర వేర్చేరి. 1ఇంతే॥ 100 
రేకు 145 దేసాళం 
భావించలే రెవ్వరును బమయలువా€కేరుగాని 
నీవే గుటుతు మాకు సీరజవాభా ॥ పల్లవి ॥ 


కై వల్య మెట్టుండునో నీక్కపుళ్తాన మెట్టుండునో 
రా శ ఖో లు 
దైవిక మెట్టుండునో తలంచరాదు 
జీవన మెట్లనుండునో చిత్త మేరీతినుండునో 
ఆవిధ మెవ్వరి కిట్టట్రనంగరాదు ౪ భావి ॥ 
జ్ర టబ 


వేదము లెట్టుండునో విరతి యెట్టుండునో 
ఆది నంత మెట్టుండునో అరయరాదు 
భేద మనే దెట్టుండునో అభేద మది యెట్టుండునో 
సోదించి యెవ్వరికిని చూడ6గరాదు 11 భావి ॥ 


ఫల మెట్లానుండునో భ క్తి యెట్లానుండునో 
తెలివి యెట్టుండునో సోధించ6గరాదు 
యిలపై (శ్రీవేంక పేళ యిటు నీశరణుచొచ్చి 
నిలుకడ్రై వున్నారము సీకృప యిఃకను 11 భావిః। 200 


౧. *జంతూల ' రేకు. 


అధ్యాత్మ నంకీర్తనలు 185 


గౌళ 
ఒడంబరచుకొంటిని వుపేంద్ర నిన్ను విపుడె 
చిడిముడి నీసేవకే నెలవుచేసుకొమ్మీ 1 పలవి ॥ 
రం 


కన్నుల నేం జూచేదెల్లా కమలాక్ష నీపాదాలే 
విన్నవినుకులెల్లా విష్ణుండ నీకథలే 
తిన్ననినామాటలెల్లా (తివ్మికమ సీమం(తాలే 
అన్నిటా నాధావము సమర్పణను నీకును 11 ఒడ(6:1 


అహ్టై నే నడచేవెల్లా హరి నీప్రదకీణాలే 
గుట్టున నా నేంతలెల్లా గోవింద నీక్రైంకర్యాలే 
ముట్టి నేభుజించినవి ముకుంద సీప్రసాదాలే 
నెట్టన నాభోగమెల్లా సీవసము చేసితి 11 ఒడ6 1 


యిల నేం ౧ బండ(బదేవి యీశ్వర సీకు మొక్కులే 
తలంచే నాతలంపెల్లా దామోదర సీధ్యానమె. 
నలువంక శ్రీ వేంకటనాయక నీయనుజ్ఞను 


నెలవై నాభవములెల్లా నీసొమ్ము చేసితి 1 ఓడల! 20! 
కన్నడగొళ 
నిన్ను నమ్మి విశ్వాసము నీపై నిలుపుకొని 
వున్నవా(డ నింక వేరే ఉపాయ మేమిటికి 11 పల్లవి 1 


గతియై' రషింతువో కాక రక్షించవోయని 

మతిలళోనిసంశ యము మటి పిదిచి 

యితరులచే ముందర నింక నెట్టాదునోయవి 

వెళలతోడం దలంచేటివెఅ పెల్తా విడిచి 11 విన్ను 1 
న వడచచవవవుడుకావవవ. స్వార్థమన “వడి ధాత్వవవ్రయోగమ. 


180 ్రీ కాళ్టపొక అన్నమాచార్యుల 


తిరమైననీమహిమ తెలి సేవాండన _ 
గరువము ౧ తోడివుద్యోగము విడి 
వెరవున నీరూపు వెదకి కొనరేననే _ 
గంమ నలపు నాస్టికత్వముసు పిడిచి 11విన్ను!। 
(ధువమైననాచేంతము తోడు దెచ్చుకొనేననే 


అవల నన్యులమీ(దియాస విడిచి 
ఏవరిం చల మేల్మంగవిభుండ శ్రీవేంక పళ 


తవిలితి నాపుణ్యమంతయి సిం _డిచి ॥ విన్ను ॥ లై02 
లలిత 
భ్రమయకవుండే దే పరమార్ధము 
నెమకితే నన్నిటాను నీవే వు.డుదువు ॥ పల్లవి ॥ 


వసుధతలతో( బురుషులవనితలరూపులు 
'వెస మాయయంత్రిపువెరదొన్ములు 
ముసరి యొండొంటికి నూహించేమోహములు 
అసురునురయ్యేఇం్మదియా వేళములు ౪,భమ ॥ 


తగినతనులో చక్కందనాలు వయసులు 
పగటుర క్ర మాంసాలపగిపూర్జులు 
జిగి నిందుకుగా. బుప్లేచిత్తవికారములు 
నిగుడుచు బియలువన్నినయట్టివురులు 1 భమ ॥ 


లలి మీరి యన్యోన్యవిలాసములు భోగములు _ 
వలవనిమొయిలులేనివానజల్లు 
యెలమి ఫ్రీవేంక "పేక యివెల్లా నీదొసులకు( ॥ 
దెలిపి (బబ్రహ్యానందము తిరముగా నిత్తువు ॥ (భమ 1 ఓ208 
౧ 'తోడ _ కావచ్చు. వ్యస్తన్ధలములలోకూడ _చేతాతోడ-మీంద-వలన అను 
వావిస్టై బ్య? వర్ణము ఈ వాబ్బ్మయమున తరచుగ క నువట్టుచుండును. 


అధ్యాత్మ సంకీర్తనలు 


పాడీ 
దై వముతోడిదే తనతగులు 
జీవు( డీది యెటి/గితే చిక్కనీదు తగులు 


కన్ను*౭6 జూచినంలిన కలుగును దగులు 
మిన్నకి మాటలాడితే మిలా6 దగులు 
పన్నుగా నవ్వి తేను పొదువొనుం దగులం. 
యెన్నైనా నూర బాండితే నేసి లేదు ఆగులు 


వీసులొగ్గి ఏ: (బోతే విశ్వ మెల్లాం దగులు 
లి లా 
ఆన సలావొనాొన ఎ టుకొసు6 దిగులు 
పూవు రోొకలపొందుల పొంగొప. తగులు 
మోనాన నూరకుందతే మొగియిదు తగులు 


కరయిణించి యేమిచ్చినా గట్టియవును( దిగులు 
దొరితనాన మించితే తొడరును తగులు 
ధరణి భ్రీవే.కశేజుం దలంచి యేకాంతాన.__ 
నిరవె వూరకుండితే ననయదు లగులు 


సామంతం 
ఇందరూ జీవుచే యెంచి చూచితే. 
నందులో ధావము అవియే వేరు 


అంతట. జూచిన యాహారగి దలు 
జంతురాసులకు సహజములు 
సంతోషంబును సాత్వికగుణమును 
శా.ంతచితుఅకు సహజములు 


187 


;పలసి।; 


॥దెవ॥ 


॥;దెవ॥। 


॥1దెవ॥ 204 


'పలవి॥ 


॥ ఇంద ॥ 


ళ్‌ 
188 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మనసున(గలకా మ(క్రోధంబులు 

జననశీలులకు సహజములు 

వినయంబును ఘనఏిజ్ఞానహు స= 

జ్జనుల 'కెప్పుడును సహజములు ॥ ఇంద ॥ 
విడువనియాసలు వేవేలుచింతలు 

జడులకు గం(నెం దును సహజములు 

బడి (శ్రీవేంక టపతికొలవుందపము 


జడియవిదాసులసపాజములు ॥ ఇంద ॥ 205 
రేకు 146 శింకర' భరణం 
కలది యీమూ ర్తివల్ల గతి గనవలెను 
యిల నిందు నమ్మటుంటపే యెందు మరి లేదు ॥ పల్లవి ॥ 


కంటిమా బ్రహ్మమును వేంకటపతి. గనినట్టు 
కంటిమా అవతారాలు కతలెకాక 
కంటిమా హృదయములో. గలిగినదై వమును 
కంటిమా ౧ వైకుంఠము కడవారై నాను ॥1కల॥ 


తెలిసీనా జ్జానము యీ దేవునిమహిమవళె 
తెలిసీనా వేదాలు సందేహ మేకొక 
తెలిసీనా మాయ యిది యొంశ చదివినా 
తెలిసీనా ముందరితెరువు వెదకితే ॥కల॥ 


చిక్కీనా మనను యీ శ్రీవేంక కేశ్వరువలె 
చిక్కీనా ధ్యానము వట్టిచింతలేకాక 
చిక్కీనా అనాదినుండి చిగిరించీకాలము 
చిక్కీనా పెద్దలు చె స్పేజితమైనశాంతి ॥కల ॥ 200 
చద వైపంళముకడవారై నాను = "వైకుంఠము దగ్గర మున్నవాళైనా” అను 


నర్ధమున (ప్రయోగించిరే మో? లేక కడవారైనా == తుదిమెట్టు నందుకొన్నవారైవా “వైకుం 
ఠము కంటిమా” అను రీతిగా (ప్రయోగించిరే మో? 


అధ్యాత్మ నంకీ ర్తనలు 


నాట 


అందరిబోనా నెక్కుడు హనుమంతు6డు 
కందువ మతంగగిరికాడిహనుమంతు(డు 


కనకకుండలాలతో కౌపీనముతోడ 
జవీయించినా(6డు యీాహనుమంతు.డు 
ఘన,పకాపముతోడ కఠినహస్తాలతోడ 
'పెనుతోంక యొ త్తినాండు పెద్దహూనుమంతుండు 


తివిరి జలధిదా(6టి దీపించి లఅంకయెల్లా 
అవలయివల నేనె హనుమంతు(డు 
వివరించి సీతకు విశ్వరూపము చూపుతా 
(ధ్రువమండలము మోచె దొడ్డహనుషుంతుండు 


తిరమైనమహిమతో దివ్యతేజముతోడ 
అరసి దాసుల6 గాచీ హనుమంతుడు 
పరగ (శ్రీవేంక కేళుబం.టై నేవింపుచు 
వరములిచ్చీ(. బొడవాటిహనుమంతు(డు 


సాళంగనాట 
ఈక(డు తారకబహ్మ మిత(డు మాదేవుండు 
కౌతుకానం జెప్పే విన(గదరే వోజనులు 


రాముడు యిందీవరశ్యాము,డు నానాసార్వ= 
'భౌముండు షోడళకళాసోముండు 
దోమటిరాక్షసులను తుత్తుమురు నేసినాండు 
కామితఫలములిచ్చి కాచినాండు సురల 


180 


॥పలవి,॥ 
్డా 


॥ అంద ॥ 


1 అంద జ 


॥ ఆంద ॥ 207 


॥పలవి ॥ 
రగా 


1 ఈత( ॥ 


140 ఛ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


- సం నీలమేఘవర్డుండు దానమున వి- 
స్తీస్ణుండు ౨వాహగ సుపర్డుండు 
అర్షైవము దా(టి రావణాదుల గెలిచినాండు 
నిక్టాయించి చెప్పరాదు నే6 డీకనిమహిమ ౧ ఈత( ॥ 


వరుండు సీతకు పరాత్పరుడు 3 కోదండదీష్షొ- 
గురు(డు దివ్యామోఘళరు. డిత(డు 
నిరతి (శ్రీవేంకటాాదినెలవై యుండేటివాండు 
సరి భరతలక్ష్మణళ(తుఘ్నసహితుందు 6 ఈత(. 208 


(శ్రీరాగం 


ఇదియే కావలెనని తాం గై కొని యిచ్చగించువాండే ఘనుండు 
వదలకురో హరిదాసులమం మిది వర్ణించెద నోవివేకులాలా ॥పల్లవి॥ 


దేవు(డుగల(డని ల, చెలియుశే జన్మఫలంబు 
తావుగ ."8వి నెప్పు/ (౧ దలంచుకే తనభాగ్యము 
ఛీవైప్ల- “ధర్మము న చెలంగుటయే వైభవము 
దేవతకు ఏరంబులన్నియు మానినదియే సుకృతంబు ॥ ఇది ॥ 


కామ్మకోధము లుజ్జగించుటయే కల్యాణానుభనము 
చేముంచి పాపము సేయకమానుటే చెప్ప(గ లాభము 
నేమముతోడుత విరక్రు(డగు'కే నిర్మలానందము 
వేమరు నాచార్య నేవ నేయుటే విచారింప6గ దాంచినధనము *ఇది॥ 


(ప్రకృతివికాంములకు( జొరకుండు పే పరమమైనసాత్వికము 
సకలబంధముల( బెడంబాసినదే స్మామాజ్యపదము 
(పకటింప(గ నలమేలుమంగఖును పతియగు (శ్రీ వేంకటనిభుని 
అకలంకు(డై కొలిచియుండుపేయనంశమహిమాతిశయంబు ॥ఇది॥200 
౨. “నువర్ణవాహను.”* డనుట సహజము. “న్లీర్ణ, వర్ణ శబ్ధముల్యప్రాస యతి- 
(వభావము కాలటోలు. లేక ఆపితాదిగణమనియా? 
8. చూ: 1పథమ సంపుటమ్ము'పాట; 814. 


ఆధ్యాళ్మసంకీ ర్తనలు 141 


కేదారగౌళ 
ఇదియే ఉపాయ మి(క నాకు నిందులకం పె నుటి లేదు 
మది సితనిదాసులదాసు(డనై. మహిమలతో. గడుమెజ నే(గాక 


॥పల్లవి॥ 
కడచతినా నాజన్మములు గక్క.న మానిసినై నంతనే 


విడిచితినా పాపము నేయక వేవేలుచదివిసయంతనే 
అడ(చితినా సంసారవారధి అఖిల వేవతల.( గొలిచినయంతనే 
బడిబడి హరనామము నుతించి నే( ౧ బావనమయ్యే(గాక 


1ఇది॥ 
గెలిచితినా యాోమాయను నే గెరలి తపంబులు నేసినంతనే 


తల(గితినా నరకములు చారక ధరయెల్లా ౨ నేలినంతనే 
తెలిసితినా తశ్వరహస్యము తిరముగ కులజు(డనయినంత నే 
యిలలో శీపతి శరణుచొచ్చి నేనిన్నిట( బుణ్యు,డ నయ్యేంగాక 


॥ఇది॥ 
వదలితినా నాదుర్లుణములు వరుగ జుట్టాలు గలిగినంత నే 


పెదకితినా ము క్తి;1*రము' “ద్య లెజింగినేర్చినంతనే 
యిదివో శ్రీవేంక పేకుండు నాకును యేలికమై మన్నించ6గను 
పదిలముగా నాతివినేవచేసి వధినూనందు(డ నయ్యే(గాక 
॥ఇది॥ 210 
రేకు 147 ని*శుంప 
ఎటు దోరయఏపష:. 9 నెంతటివారికె నాను 
"పట్టి స్‌ వుంటే 0 ,డికింతుపుగాక ॥ పల్లవి ॥ 
మాలతనమువంటిది మతిందగులు(గామము 
ఆలరి ముట్టువంటిది అంటు((గ్రోధము 


కేలి నొదిగించునెంగిలివంటిది లోభము 
వాలాయించి నెందుండ్రే నా వచ్చును లోకులకు * ఎట్టు ॥ 


౧. ' పావను(డయే?6 గొక * కొవచ్చు, ౨. * నేలికినంతనే” పూ,ము.పా. 


142 థ్రీ ళొళ్లపాక అన్నమాచార్యుల 


చుట్టి మద్యమువంటిది చొక్కించు మోహము 
వట్టిమాంసమ్తువంటిది వయోమదము 
పుట్టిన్మభమవంటిది పొదిగినమచ్చరము 
వుటిపడి నోరూరించు నూరకే (ప్రాణులను 

గోడమణ(గువంటిది గుట్టుతోడి సంసారము 
వీడనికట్టువంటిది 'వేడుకయాస 
యీడనే (శ్రీవేంక కేశ యేలితిని నీదాసుల 
జాడదప్పనియ్యవు యీచందము జీవులది 


వరాళి 
మహి నుద్యోగి గావలె మనుజు(డై నవాండు 
౧స్రహజివలి నుం దేమీ సాధింపలేడు 


వెదకి తలంచుకొంటే విష్ణుండు గానవచ్చు 
చెదరి మజచితే ౨సృష్షి చీంకటా 


పొదలి నడచితేను భూమెల్లా మెట్టి రావచ్చు 


నిదిరించితే[ గాలము నిమిషమై తోంచు 


శ్రేడుకతో6 జదివితే వేదశాస్త్రసంపన్ను(డౌ 
జాడతో నూరటండితే జడు(డౌను 
వోడక తపసియైతే వున్నతోన్నతు(డౌ 
కూడక సోమరియైతే గుణహీను( డౌను 


మురహరు. గొలిచితే మోకము సాధించవచ్చు 


వెరవెజ(గకుండితే వీరిడియొను 


శరణంజపే శ్రీవేంక పేశ్వరుండు రక్షించును 


పరగ సంశయించితే 9 పాషండు(డౌను 


భావము. ౨, “($వి” రేకు, ౨, *పాషణ్ను” రేకు, 


1 ఎటు | 
ట్‌ 


॥ ఎట్లు ॥ 211 
రలు 


॥పలవి ॥ 
న్‌. 


॥ మహి ॥ 


॥ మహి॥ 212 


౧. సవాజీజు సహజమైనవాడు “పుట్టినవాడు పుట్టినస్టే ఏపనీ లేనివాడు” అని 


అధ్యాత్మసంకీ _ర్తనలు 


కేదారగాళ 
తనతో నుండినహరి( దా6 గొలువం డీదేపి 
యెనలేక శరణం జే నిత6డే రక్షించును 


కోరి ముదిమిమానుపుకొనేయాస మందులంటా 
వూరకే చేందులుదిన నొడంబడును 
ఆరూఢి మంథతసిద్దుండనయ్యేననేయాసలను 
'ఘోరపుందాట్లకు గక్కున నొడంఐడును 


యిశ్సై యకీణి(. బంపు సేయించుకొనేయాసలను 
వొట్టి జీవహింసలకు నొడ6బడును 
దిట్టకనమున. దా నదృళ్యము సాధించేయాస 
జట్టిగ భూతాల( బూజించ(గ నొడ(బడును 


చాపలపుసిరులక్రై శక్తి గొలిచేయాసను 
వోపి నిందలకునెల్లా నొడ6బడును 
యేపున శ్రీవేంక పేళుం డేలి చేపట్టినదాంకా 
ఆ(పరానియాస నెందుకె నా నొడ(బడును 


ధన్నాసి 
దేవ నే నీయాధీనము దిక్కు దెస నాకు నీవే 
'సేవనేయకుండినా రక్షించ నీకు భారము 


ఆడివచ్చినవిడ్డని నపరాధిం జేసి తల్లి 
వోడక యన్నము వెట్టకుండవచ్చునా 
వేడుకకాండు చిల్కకు వింతమాటలెల్లా నేర్చి 
ఆడినస్టే యాడితేను అదలించవచ్చునా 


140 


*4పల్ల వి॥ 
ణా 


॥తన ॥ 


॥తన॥ 


॥తన॥ 218 


॥ పలవి 11 
ఉరి 


॥ దేవ ॥ 


[గక శ్రీ తాళ్లపాక అన్నమౌచార్యుల 


౧ ఒక్కినావు తొడుకు మేసి వచ్చేసంటా గొల్లండు 

దుగుక కావక పోందోలనచ్చునా 

యెకే.. గుజ్జము గోళిగె నెనసి పెకొంపే రౌతు 

తక్కక దావి( జీకటితప్పు గొసవచ్చునా ॥ దేవ ॥ 
పతి బెండ్లాడినయాలు పక్కనుండి న్నిదించితే 

కోతికి కొలానుభాగి గొనవచ్చునా ? 

తతి నోంప్‌కి రాక తావాసు6డై వండినా 


గతియె భ్రీవేంక పేళ కావకుండవచ్చునా ॥ దేవ .: 214 
రామకియ 
ఇటువంటివెల్లా నీకే యిస్టే సెలవు నేసితి 
తటుకన నీవనేనిధానము చేకొంటిని ॥ పల్లవి ॥ 


కామించితి నాత్మ నిన్ను6 గలసి భోగించుటకు 
వేవురు. (గోధించితి నీవిరోధులపై 
నేమమున ౨ లోభించితి నీషు్యత్రమన్యుల కియ్య 
ఆముకొని మోహించితి హరి నీరూపునకు ॥ ఇటు ॥ 


యెంబకతో మదించితి యి 'స్లే సీదాస్యమున 

మటీ సిన్నాల్లనిచదువు మచ్చరించితి 

తలీ( జలపట్టితి సీతప్పనీళక్రియందు 

'వెజవక ని న్నాల్లవివిధుల నిందించితి . ॥ ఇటు ॥ 
కలకర్మములెల్లా నీకై ంకర్యములందు వెట్టితి 

బలుమమకారను నీపె6 జేర్చితి( 

యెలమి శ్రీవేంక పేళశ యిన్నిటా నన్నేలితివి 

విలిచినకాలమెల్తా సీనేవే చేసితి ॥ ఇటు ॥ 216 


నట 


అధ్యాత్మ సంకీ రనలు 


మాళవి 
కలశాపురముకాద, గాచుకున్నాండు 
వలసినపరాలిచ్చీ వాయునందినుండు 


మాయాబిలముచొచ్చి షుగుడి యంబుధిలోని _ 
చాయాగవాము!( జంపి చయ్యిన దాంటి 
ఆయెడ లంకిణి. గొట్టి ౦౩లో జానకింగని 
వాయు వేగానవచ్చినవాయునందను(డు 


కడగిదరిగుండిన8 ఎవులత*( గూడుకొని 
వడదీరంగా మధుసనము చొచ్చి 
ఐడి రామునికి సీతాపరణామమెల్లా. జెప్పె 
వడిగలవా( డిత;డు వాయునందిను(డు 


రావణాదిరాక్షసుల రామునిచే సాధింపించి 
ఆపిభుని సీతం గూర్చి అయోధ్య సుంచె 
(శ్రీవేంక కేకు. గొల్చి శిష్టరతీణమున క్రై 
వావిరి నిలుచున్నా(డు వాయునందను(డు 


రేకు 148 బౌళిరామ్యక్రియ 


వసుధ జూడ. విన్నవానివల నున్న నాండు 
'వెస నన్నివిద్యలాను వెలసె వీట్రలుండు 


పరగ నేడునూటడెబ్బదియేడుగురిచేత -_ 
నిరవె పాడించుకొన్నా€ డీవిట్లలుండు 
మా అ ఇ 
సరస నై దులకలిండ్ర జవ్వనపుగొల్లైతల 
మరిగించుకొన్నవా(డు వం! యీపిట్టలు (డు 


౪01 2-610 


*చళి 4 


॥కఠల॥ 


-॥5ల॥ 216 


॥ పల్లవి ॥ 


వను: 


116 శ్రీ శాళ్ళపాక అన్నమాచార్యుల 


బత్హితోడ తనమీ(దపాటలు వాడితేను 
యిత్తలమోమై తిరిగె సీవిట్టలు(డు 
హత్తి తన్నాల్నకపోంగా నందరి మేడ౧ దేవళ్ల 
మె తి పాదాలందు( జూపె నిత(డే విట్టలుండు 
గట్టిగా 6 బుండరీకు(డు కడు వేడుక ( బెట్టిన _ 
యిటిక పీ(టపె నున్నా( డీవిటలు(డు 
న జు రా ఇ అ 
అటి తానే (శ్రీవేంకటాది. బాండురంగమున 
యట 


॥ వసు ॥ 


యెట్లు గాల్చినా వరము లిచ్చీ విటలుండు ॥వసుః 217 
లు ల థ్‌ 


మూళవి 
ఇత;డు ొమునిబంటు యితని కెవ్వ 'రెమరు 
చతురత మెరనె నిచ్చట హనుమంతు(డు 


ఆకాస(3 మంతయు నిండి యవ్వలికి( దోంక చాంది 
పెకొని పాతాళానం బాదాలు మోపి 
కై కొని దశదిక్కులు కరముల. గబళించి 
సాకారము చూపినా( డిచ్చట హనుమంతుడు 


కొంచక సురలు రోమకూపముల విహరించ 
ముంచి ధువమండలము మొగమై యుండ 
యెంచంగ లోకములెల్లా యెడనెడ సండులుగా 
చంచుల మెరసీనా( దీచ్చ ,ట హొనువముంతు(డు 


గరిషు రఏచందులు కర్ణ కుండలములుగా 
ధరణి మేరువు కటి సము గాంగా 
ఇరపుగ శ్రీవేం: కేళువిసే నెవట( డ్రై ష్గీ 


: కొతె( 1 


1292364 


బరనె ఫచ్చట నిదె పెద్దహనుషంతుండు ॥ ఇత6:: 2108 





గం మెడ చేవళ్ల' పూ.ముపా, మేడ దేవప్ల= పెద్ద పెద్ద గోవుఠరాలు, భవనాలు 


గలిగిన దేవతలు కావచ్చు. 


అధ్యాత్మసంకీ ర్తనలు 147 


పాడీ 
రాము(డు లోకాభిరాము(డు కై 9లోక్య జ నే 
ధాముండు రజరంగథీము(డు వాండె ॥ పల్లవి॥ 


వరుండు సీతకు ? ఫలాధరుండు మహోగపు- 
శరుండు రాక్షససంవారుండు వాండే 
స్థిరండు నర్వగుణాతరుండు కోదండదీష్ష 
గురుండు నేవకళశుభకరు.డు వాడే *4రాము( 4 


ధీరుండు లోకైకవీరుండు సకలా- " 
ధారుండు భవబంధదూరు(డు వాండే 
శూరుండు ధర్మవిచారుడు రఘువంళ-_ 
సారుఃడు బహ్మాసాకారుండు వాండే ॥ రాము(॥ 


బలు(డు యిన్నిటా రవికులుండు భావించ నిం 
ర్మలు(డు నిశ్చల ( డవికలుండు వొండే 
వెలసి (శ్రీవేంకట్నాది విజశగరములోన 
తలకొనెం బుణ్యపాదతలుండు వాడే * రాముం॥ 210 


సాళంగనాట 


శరణు శరణు విఖీషణవరదా 
శరధిఐబంధన రామ సర్వగుణస్తోమ 1 ॥ పల్లవి 8 


మారీచసుబాహుమదనర్దన తాటకాహర 
క్రూరేంద్రజిశ్తులగుండుగండా . 
దారుణకుంభకర్ణ దనుజ * శిరచ్చేదక 
వీరసకాసరామ" విజయాభిరామ ॥శర 4 
వఫలాధరుండు 'కాబోణ,. త. "5 శిరచ్చేదక ం "కేప్‌, 


శిరస్‌ళజ్ఞ్రము అకారాంత తమ కలడు గదా, “విచకర్త శరాన్‌ (దొజీః అధః పాదం 
రజోవమాన్‌ * ఆని వయోగము.. దీనితో “రజన్‌” భబ్దముకూడ అకారాంత మెనది. 





శీర భీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వాలిన్నిగహ స్నుగీ వరాజ్యస్థాపక 
లాలితవానరబళి లంకాపహార 
పాలితసవనాహల్యపాపవిమోచక 
పౌలస్ట్యృహరణ లామ బహుదివ్యనామ 


శంకరచాపభంజక జానకీమనోహర 
పంకేజాక్ష సాకేతపట్టణాధీశ 
అంకితబిరుద (శ్రీవేంకటాదినివాస 
ఓంకారరూప రామ వురుసత్యకామ 


_ రామ్మకియ 
శ్రీవేంక 'కేశ్వరుని సింగారము వర్డించితే 
యేవిధానం దల(చినా యిన్నిటికి( దగును 


కరిఠాజు(గా చినచ్యక్రమువట్టినహ నము 

కరితుండమని చెప్పంగా నమరును 
వరములిచేేయిటినరదహ సము కల్కఎ 
స్రళాల వ ఎ 

తరుశాఖ యిని పోల్చందగు సీకును 


జలధింబుట్టినపాంచజన్యహ స్తము నీకు 

ట్‌ పాక్‌ 
జలధితర6(6గయని చాటవచ్చును 
బలుకాళింగునితోంకపట్టి :కటిహ స్తము 
పొలుపై ఫణీంగు(డని పొగడ(గందగును 


నలిననా _స్తంబుల డ. మసున్న నీయుర- 
నలుమేలుమ గ కర వ"ందగుసు 


విలు శ్రీవే.కబగిరిపై నెలకొల్న .నిన్ను = 


' సలరి ,4,వేంక పేకు. డనందగును 


॥ళర॥ 


॥ళర॥ 220 


॥పలపఏ॥ 
ళం 


న! శ్రీవేం 1 


॥ భ్రీవేం॥ 221 


అఆధ్యాత్మనంకీ రనలు [140 


దేసాళం 
సంట వండుకొనేవారిభాగ్యము లిటమీద-_ 
నంటిముట్టి వెదకితే నాతుము లోనంన్నది ॥పెలవి ॥ 


వేదములలో మొలచె వేదాంతాల. గొనసాగ 
గాదిలి (శ్రీహరిభ క్రికల్బ్పలత 
పోదియెక్కె వై రాగ్యబోధలచే( బలుమారు 
పాదుకొని వేరువారె పంచ సంస్కారాలను ॥పంట॥ 


అల్లుకొనె మునులలో నంటెను. బురాణాల 
చెల్లుబడి శాస్త్రాల, జిగిరించెను 
చల్లంగా ( బూవులు వూచె సత్కర్మవిదులను 
మెల్లనే నీడలు నిండె మించి సుజ్ఞానమున ॥ పంట ॥ 


పరమయోగముల( బూ(పలు. విందెలు వు 
పరగె సురలనేపందిటియందు 
యిరవె శ్రీవేంక పేళు, డిందుకు ఫలమెనా(డు 
€ాైా రా 


గురునేవలను దొరకును వివేకులకు ॥ పంట ॥ 222 
రేకు 140 శంకరాభరణం 
మతంగపర్వతమాడ మాల్యవంతమునీడ 
అతిళ యిల్లిన పెదహనుమంతు. డిత(ండా ॥ పల్లవి ॥ 


యీత(డా రామునిబంటు యీత(డా వాయుసుతుండు 
ఆతతబలాథ్యు. డందు రాళ( డీతండా లం 
సీతను వెదకి వచ్చిచెప్పినయా* (6 డికండా 
ఘాతలలంకలోని రాక్షసవె రి యిత(డా ॥ మత౦॥ 


150 థీ శాళ్ల...-క అన్నమాచార్యుల 


ఆంజనాసుతు( డీత(డా ఆక్షమర్షను( డీత(ండా 
సంజీవనికొండ దెచ్చె సారె నిత(డా 
భంజీంచె. గాలనేమివి పంతమున నిత(డా 
రంజిత్సపతొపకపిరాజసఖు( దిత(డా 


చిరజీని యీత(డా జితేర్యదియు డీత(డా 
సురల కుపకారపుచుట్ట మీతండా 
విరతి (శ్రీవేంఠటాదదిని విజశగరములో _ 
నరిది వరములిచ్చీ నందరికి నిత(డా 


కాంటోది 
ఏమని విన్నవింతు నిదివో నాభాగ్యము 
కామించి మీశరణంటి( గమలారమణా 


కలది యందరిక్రై తే. గర్మఫలము 
కెలన నాక్రై తే నీకృపాఫలము 
అల సురలకు మథితామృతము 
నెలకొన్న నా కైతే నీనామామృతము 


సకలాత్మల| బదుకు సంసారమూలము 
ప్రకటించ నాక్రై తే నీపాదమూలము 
వెకలిలోకులరతి వీధివీధిని నా_ 
(తికరణరతి సీదివ్యభావవీధిని 


రంగుగ బాంధవ మందరకు బంధుజనులందు 
సంగతి నాకు నీభ క్రజనులయందు 
అంగవించి (శ్రీవేంకటాధిప న న్నేలిలివి 
చెంగట నాధ్యానము సీశ్రీమూ _ర్తియందు 


* మతం ॥ 


॥(మతం॥ 220 


॥వలవి॥ 
గా 


॥ ఏమ ॥ 


॥ ఏమ ॥ 


॥*ఏమ॥ 224 


ఆధ్యాత్మ సంకీర్తనలు 


పాడీ 
ఇహపరసాధన మీతల!పు 
సహజజ్ఞానికి సత మీతలంపు 


సిరులు ముంగిటను జిగి. దడ6ంబడంగా 
హరిని మఅవనిది యది దలపు 
సరి గాలత అెదుట సందడిగొనంగా 
తిరమయి [భమయనిదే తలపు 


ఎవొడలి వయోమద ముప్పళశిల్లినను 
అడంచి మెలుగుట లది దల6పు 
కడ(6గుచు సుఖదుఃఖములు ముంచినను 
జదీయని నామస్మరణ మే తలపు 


మతి సంసారపుమాయ గప్పినను 
అతికాంశ( జొరని దది తలంపు 
గతియైై, శ్రీవేంకటపతి గాచిన 
వ. 
సతతము నితని;రణమే తలపు 


శంకరాభరణం 


1రణన్నవిఖీషణు( గరుణ( గాచినవాండు 
పరికింప( దారకటహ్మమా యీరాము(డు 


ఆలికై విల్లువిటీచి వాలికై యమ్మువేసిన- 
యా లా స్ట €.. 
వాలుమగ౭టిమిగలవా(డా వీ(డు 
జాలను జలధిగట్టి కేలను మోక్షమిచ్చి 
'యేలెను ఐజటాయువును యీత.(డా రాముడు 


151 


॥పలపి ॥ 
లూ 


| ఇహ ॥ 


ఇహ ॥ 


|) ఇహ ॥ 2805 


1 పల్లవి ॥ 


82 థీ తాళ్లపాక ఆన్నిమా చార్యుల 


మింటికట్లు దెగనేసి యంటి పగసాధించి 
దంటరాకుమారు(డు తా నీశూరుండా 
బంటుగా వాయుజు. నేలి నంటు స్నుగీవుతో6 జేసి 
కంటకరావణవైర ఘను(డా యారాము(డు ॥1ళర॥ 
రాకాసుల మర్దించి కాకాసురు నటు గాచి 
మెకొన్న జానకీరమణు. డిత(డా 
ఈము | 
యీకడ శ్రీవేంకట్నాది నీరవై తాను నున్నాండు 


దీకొన్న(ప్రతాసపుందేవుండా యీ౮ాముండు ॥ళర ॥ 226. 
సాళంగనాట 
౨ మిన్నునేలా నొక్కమైనమేటితేరు 
కన్నులపండువయిన(శ్రీకొంతుని తేరు ॥ పల్లవి ॥ 


జలధులమీ(దను చక్కగా నేంగెను తేరు. 
బలిమి గులాదుల్నపై6 బారెను తేరు. 
"పెలుచులంకముంగట సేరెలువారెను తేరు 
చెలంగె దిగ్విజయప్పుశ్రీహరి తేరు మిన్ను ॥ 


రమణ. గుండిననగరము చుట్టుకొన్న తేరు 
తిముగుచు రుకుమిణి( దెచ్చినతేరు 
సమరములో జరాసంధుని. దోలినతేరు 
ఆమరుల వెను బలమగుళౌరితేరు ॥ మిన్ను 1 


వొట్టి నృగాలవాసుదేవుని భంగించినతేరు 
బెట్టుపౌం్యడ్రకునిపై దాడి వెట్టిన తేరు 
అజ్జై ్రీవేంక పేక. డలమేలమంగం గూడి 
పట్టిమేలుచు నెక్కిన పరమాత్ము తేరు . * మిన్ను ॥ 22? 


౧. చూ. ఇదే రాగములో కొంతపదబంధభేదము భావఖేదము గలిగిన తేరుపాటి 
సంఖ్య 118. 


టఅధ్యాత్మనంకీ ర్తినం. 158 


సాళంగనాట 
సింగారాల మించీ నరసింహదేవు(డు 
చెంగట నున్నాండు నరసింహ దేవుండు ॥4పలవి॥ 
సురలు ౧ జయ వెట నసురలెల మొంవెట 
ే హో గా [క 
సిరితో మెల(గీ నరసి.హ దేవుండు 
ధరణి ౨వంపెట( (బితిధ్వన లు మిన్నులు ముట్ట 
లట అం ట 
శిరనెత్తై నలి నరసింహదేవుండు  4సింగా॥ 


కాంచన దై త్యుండు 3 దొరకాలువనెత్తురు వార 
_ చించెను గోళ్ల నరసిం: దేవుండు 
పంచల. బంకాలు మీరీ భవనాళయేరు వార 
చెంచతల./ గోరీ నరసింహదేవుండు సింగా ॥ 


దిలిమి పె వె నక్క. పహ్లాదు. డై మొక్క. 
రారా లా ర్తి 

చిలికీ. గరుణ నరిసింవాదేవుండు 

అలరి (శ్రీవేంకటాాది నహోబలముమీ(ద 


చెలువమే చూపీ 'నరసింవా దేవుండు ॥ సింగా ॥ 228 


రేకు 1560 నాట 


ఈ దానవారితోడిపగ ధరించరాదు మీకు 
కౌనుకిచ్చి శరణవి కప్పము లియ్యరో ॥1 పల్లవి || 


భమసి వార్చిబిడ్డాను పాతాళము దూరినాను 
సమముంపక మానడు ళ్యతులార 
రమణ భూమిచొచ్చిన (బహ్మాచే వరముగొన్న 
తమి జంపక మానడు దై తేయులాల 6 దాన॥ 


౧. 'జయజయ ' పూ,ము,పా. ౨, దంపెట్ట. =*ఓపెట్ట'ి == ఆరచుటి కాబోలు. 
“జయపెట్టు' వలె “ఓపెట్టు' అనునది నేటికిని వ్యనవోరమున గలదు, 

౩8. 'దోర' కావచ్చు. దోర==' ఎజ్జనెన* కౌవచ్చు. ౪. ఇందు దశావతార 
సమన్వయము గలదు, 


154 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


రాసిమిన్నులో దా(గిన రాచమూకలలోనున్న 
కోసివేసీ. దల లరికుమతులాల 
ఆసం ,దికూట మెక్కి నా ఆచక్రవాళమంటినా 
తోసి సాధించకపోండు దుర్మతులాల ॥దొన॥ 


సకుల మా(టుననున్నా సరి నెందెందు వోయినా 
రతి 'మెట్టక మానడు రాకొసులాల 
యితడు (శ్రీవేంక కేశుం డెదురులేదితనికి 


గతియని మొక్కరో వోకపటులాల ॥ దాన॥ 220 
సాళంగం 
భోగించం బుట్టినసొమ్ము పొంచి ౧ పరానకేలోప్పు 
(శ్రీగురు(డ "నీవే దయ నేతువుగాని ॥ పల్లపి ॥ 


యీరెండుచేతులే యిన్ని పాపాలకు నోపు 
వూర కే పుణ్యము నేయనోపవుగాని 
౨మారుకొ నీరెండుగాశ్లే మాపుదా(కొ. జుట్టనోపు 
యేరీతి దేవ నీగుడి కేంగ నలసు. గాని ॥భోగిం.. 


కన్ను లివి రెండే మిన్నుగలంతా. జూడనోవు 
ఉన్నతి నాసాగ్ర 3 దృష్టి కోపవుగాని 
అన్నిటా రెండుపెదవు లధరామృతాన కోపు 
సన్నల మోక్షమ్ముతోవ జపించవు గాని 1 భోగిం ॥ 


యీవీనులురెండే విశ్వమంతా నాలించనోపు 
వోవల శాస్తాాలకైతే నోపవుగాని 
శ్రీవేంక పేళ నీవే చిత్తాన జ్ఞానమిచ్చితే 
భావించి జీవు(డిన్నిటా (బదుకనోపు(గాని *భథోగిం॥ 200 
౧. పరినకు+ఏల+ఓపు, ౨, '“మారుకొని శెండు గాశె' పూము.పా. 
*“మారుకొని+-ఈ రెండు కాశ్తే* రెండవ చరణము రెండవ పాదమున తవ్ప అంతటా 
ఈ రెండు" * ఇవి రెండు" అనియే వున్నది. ౨. “దిష్టి” రేకు. 


అధ్యాత్మ సంకీర్తనలు 
ముఖారి 
పరము నిహము ౧ పంటవండినయట్టు 
యిరవుగా( దానే యెట్టయెదుట నున్నాండు 


ముంచినమహిమలెల్లా మూ ర్తివంత మెైనట్టు 
కాంచినవరములు సాకారమెనట్లు 
అంచె సృంగారరనాన కంగములు వచ్చినట్లు 
యెంచంగ (శ్రీవేంక పేళు డెదుర నున్నాండు 


చెల(గి ఆకాళానరకు చైతన్యము వచ్చినట్టు 
అల దయోాసింధువు (పట్యకమైనట్టు 
మొలచి సుజ్ఞానము 'మోసులెతత్తివుండినటు 
యెలమి శ్రీవేంక పేళు( డెదుట నున్నాండు 


పరగ నానందము తివింబించినయట్టు 
సురలభాగ్యము వొడచూపినట్ట 
వురుతై యలమేల్మంగ నురమున నించుకొని 
యిరవై శ్రీవేంకటేశు. డెదుట నున్నాండు 


భైరవి 
పరమాత్ముండు నర్వపరిపూర్ణుండు 
సురలకు నరులకు చోటయియున్నా(ండు 


కన్నుల6 గంటానే కడు మాటలాడుతానే 
చన్ను (గానివానివలె దాంగియున్నాండు 
అన్నియు వింటానే ఆళ్షే వాసనగొంటానే 
వన్నెలనూనెకుంచమువలి నున్నాండు 


15్‌5్‌ 


॥పర ॥ 


;పర.॥ 


*పర॥ 20! 


॥ పలివి ॥ 
మ. 


॥ పర ॥ 





౧. పంట +- పండిన, 


156 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


తనువులు మోచియు తలపులు దెలిసియు 
యెనసియునెనయక యిట్లున్నాండు 
జెనకి మాయకు మాయై జీవునికి జీవమై 
మొనసి పూసలదారమువలె నున్నా(డు ॥ పర 


వేవేలు విధములై విశ్వమెల్లా నొకబె 

రా యి వ. 
పూవులువాసనవలె( బొంచియున్నాండు 
భావించనిరాకారమై పట్టితే సాకారమై 


(శ్రీవేంకట్నాదిమీంద థ్రీపతై యున్నాడు ॥ పర ॥ 202 
హిందోళవసంతం 
'మూండే మాటలు మూడుమూండ్లు తొమ్మిది 
'వేండుకొని చదువరో 'వేదాంతరహస్యము ॥ పల్లవి ॥ 


జీవస్వరూపము చింతించి యంతటాను 
దేవుని వైభవము తెలిసి 
భావించి _పకృతిసంపద యిది యెలుంగుకే 
వేవేలువిధముల వేదాంతరహస్యము ॥1మూండే ॥. 


తనలోనిజ్ఞానము తప్పకుండా( దలపోసి 
పవితోడ నందువల్ల భక్తి నిలిపి 
మనికిగా వై రాగ్యము మటవకుండు కే 
వినవలసినయట్టి వేదాంతర హన్యము ॥ మూండే ॥ 


వేడుకతో నాచార్యవిశ్వాసము గలిగి 
జాడల ళరణాగతి సాధనముతో 
కూడి (శ్రీవేంక కేశ్వరు. గొలిచి దాసు(డౌశకే 
వీడన్యిబహ్మానంద వేదాంతరహస్యము ॥మూండే ॥ 280 


అధ్యాత్మ సంకీర్తనలు [ఫ7 


సామంతం 
ఇట్లానే యోగలక్య మెటు(గుకొంటే ఫలించు 
యెట్లయినా గురువాక్య మేమరకు(డీ ॥ పల్లవి ॥ 


కాంత( దలచుకొం పేనే కామ్మోదేకము వుట్టు 
యింతలో( గూడెనా యేడకేడ సూతము 
చింతకాయతొక్కు. చూచితేనే నోరూరు 
యెంత కెంతదవ్వు యేడకేడ సూత్రము ॥ ఇట్లా ॥ 


వీనుల మంచిమాటలు వింకేనే సంతోష ముబ్బు 
యేనిజము గనె నేడకేడ సూత్రము 
ఆనించితే నాలుకనే ఆరురుచులు( దెలిసీ 
యీనెపమున నేడకేడ సూత్రము ॥ ఇట్లా ॥ 


ముక్కుకొన. (బాణ ముండి ముందువెనుకకు వచ్చి 
యెక్కడ ౧ మోచున్న దేడ కేడ సూతము 
చిక్కి. (శ్రీవేంక పేశు(డు జీవుల కంతర్యామి 


యిక్కు వెటి(గితే నీడ కిదే సూత్రము ॥ ఇట్లా ॥ లిరి4 
రేకు 101! దేశాక్షి 
ఎంచి చూడరో ఘనులార యిందీవరాతు(డు రక్షకుడు 
సంచితముగ వితవిశరణంబే సర్వఫలపద మిందరికి 4 పల్లవి ॥ 


హరి( గొలువనికొలువులు మి యడవింగాసిన వెన్నెలలు 

గరిమల నచ్చ్యుతు వినవికథలు భువి గజస్నానములు 
పరమాత్మువకి/గానితపంబులు పొతాశములనిధనములు 
మరుగురువికి (గావిపూవులపూజలు మగ(డులేనిసింగారములు ॥ఎంచి॥ 








158 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వై కంఠుననుతియించనివినుతులు వననిధి6. గురిసినవానలు 
ఆకమలోదరు( గోరనికోరికె లందనిమానిఫలంబులు. 
(శ్రీకాంతునిపై( జేయనిభక్తు లు చెంబుమీ(దికనక పు(బూ(త 
దాకొ. విష్ణునితెలియనితెలువులు తగ నేటినడిమి పైరులు ॥ ఎంచి 


వావిరి. గేళవునొల్లనిబదుకులు వరత. గలపుచింత పండు 

గోవిందుని కటు మొక్కనిమొక్కులు గోడలేనిపెనుచితములు 
భావించి మాధవుపైలేనితల(ంపులు పలు ౧ మేఘములవికొరములు 
శీవేంకటపతికరుణ గలిగితే జీపుల కివియే వినోదములు 1 ఎంచి! 205 


గుజరి 
న! 
శ్రికరణశుద్దిగం జేసినపనులకు దేవుండు మెచ్చును లోకము మెచ్చును 
వొెకిటి కోటిగుణితంబగుమార్షము లుండ6/%౫6 (టయాసపడనేలా॥పల్లవి॥ 


తనమననే పరిపూర్ణమైస ౨ గోదావరి గంగా కావేరి 
కనకబిందుయమునాగయాది3 ముఖ్యక్షేతంబుల సంతతము౯ా' 
దినకరసోమ్మ్యగహణకాలముల తీర్థాచరణలు 'నేసినఫలములు 
తను(దానే సిద్ధించును వూరకే దవ్వులు దిరుగంగ మటి యేలా ॥్రిక॥ 


హరి. యను రెండకరములు నుడివిన నఖిలవేదములు మంత్రములు 
గరిమ ధర్మశాస్త్రపుంణాదులు [క్రమమున జదివినపుణ్యములు 
పరపహతపోయోగంబులు మొదలగు బహుసాధనములసారంబు 
పరిపక్వంటై. ఫలియించంగా బట్టబయలు వెదకంగనేలా 1 తిక ॥ 


మొదల శ్రీవేంకటపతికిని. జేయె త్తి మొక్కి నమాత్రములోపలనే 

పదిలపుషోడళదానయాగములు పంచమహాయజ్ఞంబులును 

వదలక సొంగంబులుగా( జేసినవా(డే కాండా పలుమారు 

మదిమదినుండే కాయ క్లేశము మాటికి మాటికి. దనకేలా ॥త్రిక॥286 
లో “ర్ల” కుఐదులు ణ్నజా అనియున్నది, ౩, పూ.ము, పృాళో “ముఖ్య తప్పిపోయి 
నది, ఇది లేకున్నచోయతి భంగము. 


ఆధ్యాత్మసంకీ ర్రనలు 


ముఖారి 


ఆతందే యజమానుండు ఆదినారాయణు(డు 
ఆతనిబంట్లము మాకు నన్నిటా * నిశ్చింతము 


యేలికెగలబంటుకు యెొక్కడిది విచారము 
పాలించేమగండుగలపడతి కేడ చింత 
కోలుముందై తండ్రిగలకొడుకు కేది తొడుసు 
యీలీల హశిడాసువి కెక్కడికోరి'కెలు 


బలుదుర్గమువానికి భయ మేమిటా లేదు 
కలిమిగలవానికి కడమ లేదు 
యిల క్షేత్రవంతునికి నెందూ _దర్శిదము లేదు 
అల (శ్రీపతిబంట్రకు నలమట లేదు 


పట్టినముదుంగరపు(ప్రధాని కెదురు లేదు 
కుట్టిచాతనివారికి. గొంకు లేదు 
నె లన (శ్రీవేంకటా(దినిలయు సేవకులము 
గుట్టతోడ (బదికేము గుటి మాకు నతండే 


గుండ్యకియ 
మససులో మర్మమై మరల బారుచునుండు 
పొని. (గువడ్డమదము పోవ6ంగనీదు 


0 పేనే ఏషమెక్కు 'దిష్టముగ వ్‌షలత 
కంటేనే వలపెక్కు6 గాంతలను 
ఆంటిముట్టి క*6గిట నలముకొంటపేంగనక 
మంటఃగలసిన [భమ మానలేదు 





౧. “ విళ్చింతయె * కావచ్చు. లేక “మనను” అధ్యాహారము కావచ్చు... 


100 


॥పలవి ॥ 
ళా 


॥ అత( | 


౧ ఆొత(॥| 


॥ ఆత: 207 


॥ పలవి॥ 
సాజ్యా! 


మన ॥ 


౨ *దరి,దము” ఇది భావ్యవధాన నిక్రేళము కావచ్చు. లేక వరవర (వమయోగమైవ 


కావచ్చు, 


1600 థీ కాళ్ల పాక అన్నమాచార్యుల 


మెట్టితేనే కణచును మెలుపుతోడుత( బాము 
పట్టితే విడ్డువనీదు పచ్చనిపై(6డి 
లట సో రు 
దట్టమై మేన సొమ్ములు తగులకొంటే(గనక 
తొట్టి వెల్లింటోయినాస తొలంగనీదు ॥ మన॥ 


ఆహారము వెట్టి తేను అజ్లై ఏడుచు భూతము ; 
ఆహారానకు( టో దెక్కు నజ్రు ప్రాయము 
యీహల శ్రీవేంక కేకు, డే కరుణీంచితేను 
సాహాయమై నచ్చు! దానే సత్వగుణజ్ఞానము *మన ॥ 286 


సాళంగనాట 


దిక్కులు సాధించంబూని దేవదుంధుభులు [మోయ 
యెక్కువతో (శ్రీవేంక వేళు, డెక్కె6 దేరు ॥ పల్లవి ॥ 


పన్నిద్దరుసూరియుల బండి కండ్ల తేరు 
సన్నుతి శేషాదిదేవాననపు( దేరు 
కన్నులపండుగైై నగరుడధ్వ జపు€ దేరు 


యెన్నంగ (శ్రీవేంక పేజ! డెక్కె నిదె తేరు ॥ దిక్కు ॥ 
మించునానా మేఘముల మేలు కట్ల తేరు 

చుంచులనక్షతాలకుచ్చులతేరు 

అంచెదేవతలే బొమ్మ లై వుండినట్టితేరు 

యెంచ6గ శ్రీవేంక పేకుం డెక్కె నిదె తేరు ॥దిక్కు ॥ 


అనై కిం దేడులోకములంతరువులై నతేరు 
నట్టనడుమను (బహ్యాండప్పుతేరు 
దిట్టయల మేల్మం గతో దిరమైవుండేటితేరు 
యి్సై (శ్రీవేంక పేశు( డెక్కె. నిదె తేరు. '॥ దిక్కు * 200 


అధ్యాత్మ సంకీర్తనలు 161 


రేకు 162 శుద్దవసంతం 
మాయ కిదె సహజము మాయను గెలువరాదు 
మాయానాథు( గొలిచితే మన్నించు నాతండే ॥ పల్లవి ॥ 


చేతికి లోశై నట్టుండు ౧ సృష్టిలోని వేడుకలు 
పోతరించి పట్టంటో తేంటోవు నట్ట పే 
ఆతుమలో వేనరి అలసి వూరకుండితే 
వై కాళపునీడవల వచ్చు వెంటవెంటను 4 మాయ॥ 


తీపువలెనే వుండు దిష్టపు(బదార్జాలు 
మేపుగొం పే మీసాలమీ(దితేనౌను 
యేపున నాస విడిచి యేరుపడి వుంపేను 
మూపునంగట్టినచ దై 'మో6పించును ॥। మాయ ॥ 


తల€పులోనే వుండు తనలోని యంతరాత్మ 
తెలుపుకోంటో తే పెక్కుదేవకలౌను 
చలపట్టి యీతనినే శరణవి కొలిచితే 
యెలమి (శ్రీవేంక కేళుం డీతండై రక్షించును ॥మాయ॥ 240 


మంగళకౌొశిక' 
దేవు. డొక్క6డే గురితెలిసినవారికి 
యీవలావల చూచినా నింక లేదు తెజంగు ॥ పల్లవి ॥ 


కోపము మానితేనే కోటిజపాలు సేయుట 
పాపము నేయకుం పేనే బలుతపము 
లోపల తా నూరకుంకే లోకమెల్లాం జరించుట 
మాపుదాంకా వెదకినా మటి లేదు తెజంగు =. 4 దేవు! 


“౧, ేశిషి" రేకు. 





162 న! అన్నమాచార్యుల 


పరకొంత నంటకుంటే వలుపుణ్యాలు శేయట, 
సొరిది నాస మానుపే సోమపానము 
సరి మోనాన నుండుపే సన్యాసము చేకొనుట 
యిరవై తే నంతకంశే ని(క లేదు తెజంగు ॥ దేవు ౫ 


పలుసుఖదుఃఖముల( బొాసివుండు పే మోక్షము 
ఆల చంచలము మాను టది యోగము 
యిలపై (శ్రీవేంక పేళుం డిచ్చిననుజ్ఞాన మిది 
టా ఖు 
యెలమి మిద్ది టోల ని(క లేదు తెజ(గు * దేవు! 24! 


, సౌరాష్ట్రం 
ఈలంచుకో వోమనస తగిన్నదిష్టము లివి 
వెలలేక తెచ్చేటివివేకము లోధనము 1 పళ్లివి ॥ 


గాలింటోయేమా6టలు లోకములోనిసుద్దలెల్లా 
గాలి(టో వెన్నండును (శ్రీకాంతునుతులు 
జాలి(ఐడేనేంతలు సంసారభో గములెల్లా 
జాలిరేనివి విష్ణువిసంతతపుపూజలు జరల(॥ 


మాయమౌ. గొన్నాళ్లకు మానుషకృత్యములెల్లా 
మాయముగానివి దై వికమహినలెల్లా 
కాయకములే ఈమళల్పితము అన్నియును 
కాయకము గాక నిల్చు. గమలాకుమన్నన ఇజతల( 8 


వుడివోవు రాంగారాంగా నున్నతకర్య్మఫలాలు 
వుడినోదు దేవునిపై నొనరుభ క్తి 
జడియు నితరులిచ్చేసకలవరములును 
జడియదు (శ్రీవేంక కేళ్వరు(డిచ్చేవరము కితల(॥ 248 


ఆధ్యాత్మ సంకీ _ర్తనలు 


సాళంగనాట 
అహోబలేశ్వరునకు నాదిమూ ర్రికి 
విహారమే పంతము వీరసింహమునకు 


చుక్కలు మొలపూసలు సూర్యచందులు కన్నులు 
దిక్కులు చేతు లెండలు దివ్యాయుధాలు 
మిక్కుటపువేదములు మించు6గొస వెంటుకలు 
రక్కసులః జెందేవిదారణసింహమునకు 


ఇ లములే పాదములు జానువులే లోకములు 
కాలచ్యక్రమే నోరు (గహాలు పండ్లు 
చాలుకొన్నమేఘములు సకలదివ్యాంబరాలు 
పాలించ్మేపతాపపుసింహమునకు 


ఆంతరికమే నడుము అశై భూమియే పిరుందు 
వంత6 గృపారసము వార్జులెల్లాను 
యింతటా (శ్రీవేంకటా(ద్రి యిరపు మహాగుహ 
రంతు లురుములు ఘోరరౌ| దసింహమునకు 


పొడి 
ఈరూవమై పున్నాండు యీత(డే పర్యబహ్మము 
(శ్రీరమాదేవితోడ (శ్రీ వేంక కేళుండు 
పొదలి మాయాదేవిపట్టినసము(ద్రము 
ఆదె పంచభూతాలుండే ౧ అళ్వత్థము 
గుదిగొన్న(ఐహ్మాండాలగుడ్ల బెఫ్టేహంస 
సదరపుబ్రహ్మలకు జలజమూలకందము 
చర. “అక్వథ్టము' రేకు. 


168 


॥।పలవి॥ 
యి 


॥ అహో ॥ 


॥ అహో ॥ 


॥ అహో ॥ 240 


॥పలవి॥ 
ఉం 


4 ఈరూ ౫ 





శ(4 ట్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


అనంత వేదాలుండేటిఅకయవటప్యతము - 
ఘనదేవతలకు శ్రీకరయజ్ఞము 
కనలుదానవమ త్త గజసంహారసింహము 
'మొనసి సంసోరభారము దాల్చేపృషభము ॥ ఈరూ ॥ 


సతతము జీవులకు చ్చైతన్యస్తూత్రము 
అతిళశయభ క్తులజ్ఞానామృతము 
('వ్రతమె శ్రీ వేంకటాద్రి వరములచింతామణి, 
తతిగొన్న మోక్షపుతత్వరహస్యము ॥ ఈరూ ॥ ర(4 


నాట 


విటేగి పారెడియట్టివీరిడియోరిపులాల 
తటి శరణుచొరరో దరడాలువెట్టరో ॥ పల్లవి ॥ 


వీండె వచ్చె గృమం డిదె చేయరో శె కై దువులు 
ణు 
- కాంగినపోట్లు రాంగ్‌ కదియకురో ! 
పోయిమీతో భీతివాయ పూరి నోళ్ల. గరవరో 
ఆండువార మనుకోరో ఆతడు దడవండు ॥ విటీ॥ 


గోవిందు(డు దాడివచ్చె గునుకుచు€ బారరో 
కావు నని మెడలం బాగలువేయరో 
_వేవేగ బిడ్డలం బేర్లు విభునికిం బెట్టరో 
వోవో యెంగిలికి( "జేతు లొగరో కించీని. ॥ విటి ॥ 


మొత్తీ (శ్రీ వేంకటేశుడు 'మూలలకు దాంగరో 

వొ గొ పంతములిచ్చి మీ రోడంగదరో 

హత్తి మీతలలు విరియంగంటోసుకొనరో . 

బొత్తగా మిమ్ము గెలిచె బొగడరో మెచ్చీని ॥విటి॥ 246 
కాన కాయ భ్నులన్నల్లన వంద మాయవతి సంతా 
విళనివి 'పెట్టరో * అనిన బాగుండునే మో. తమ్ముగెలిచి నవాని సేర్లు తమవిడ్దలకు పెట్టుట 
వరాజితలత్షణములలో నొక్కటటి. లేక బడ్డల పేర్లువిభునికి జు (ప్రభువునకు సంబంధించి 
వవిగా పెటరో ” అని కావచ్చు. అప్పుడు *విగలంి లో అరసున్న చింత్యము కావచ్చు. 


ఆధ్యాత్మసంకీర్రనలు 


రేప 158 నాట 


పొరి నీకును విశిగిపోయినదానవులు 
విరుదులుడిగి వోడబేహారులై రి 


మకుటాలు దీసి జటామకుటాలు గట్టుకొని 
వెకలిరిపులు మునివేషులైరి 
మొకములను సోమపుమొకములు వెట్టుకొని 
అకటా కొందరురిపు లాటవారైరి. 


"పేరులు విడిచి సంకుంబేరులు మెడ వేసుక 
సారెకు. గొందరు శివసత్తులైరి 
వీరపుసాములు మాని పెద్దగడసాము నేర్చి 
తోరపుంబగతులెల్ల దొమ్మరులై రి. 


నాదించ వెజచి సింగినాదా లూదుకొంటాను 
సోదించేరటా€ గొందరు జోగులై రి 


యీదెస శ్రీవేంకపేశ యిన్నియు మాని కొందరు 


౧దాదొత నీశరణని దాసరు లెరి. 


కాంటోది 
ఐనట్టయ్యింగాక హరికల్పితము లివి 
మానేటి వే(టివో మానని వేవో 


వొక్కూరు తలఃచినట్టు వొకరితల(పు రాదు 
పక్కన నందరికి బహుభావాలు 


అక్కట మొద లొకటి = అనలు(గొనలు వేరు 


యెక్కడని తగిలేది యేమి నేనేది. 
౧. “*దాదాతని శరణనీ దాపరలైరి' పూ,ము,పా." 


165 


॥ పల్లవి ॥ 


॥1పొరి॥ 


1పొరి॥ 


॥పొరి॥ 246 


జవఐనః॥ 


ఆ “వనలుంగొనలు అనుట నహజము. ఇక్కడ *ఆనలణుి యతి పానము గూడ, 


160 ఫ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


పోరుగువానిచేంత ఆపొరుగువాండు. మెచ్చండు 
నరులకర్మములు నానావిధాలు 
గరిమ నన్న మొక్కే కడుపుతనివి వేరు 
కరుణించొనన నేవి కావన నేవి. ॥ ఐన * 


కడగి దరిద్రునిమాట కలవాని కింపుగాదు 
బెడంగుజీవులపొందు పెక్కురీతులు 
కడు(శ్రీ వేంక పేశు( డొక్కండు జగత్తులు 'వేరు 


వొడి(గట్టుకొనే 'దేది వొల్లననే దేది ॥ఐనః ఓ47 
నాట 
నిండె నిన్నిచోటులను నీమపామలే 
ఆండనే మొక్కేము నీకు నాదినారసింహా ॥ పల్లవి 


కూరిమి యిందిరమీ(ద, కోపము అసురమీ6ద 
తారుకొణనవ్వు దేవతలమీ(దను 
ఆరీతి నీకొలు విపే అహోబఐలముమీ(ద 
నారుకొనె నీనేరుపు నారసింహా ॥నిండె ॥ 


కరుణ (ప్రహ్లాదుమీంద, గన్నులు దిక్కుల మీ6ద 
సరిచేతులు పేగులజంధ్యాలమీ6ద 
గరిమ సీనటనలు ఘన్మపతాపముమీ(ద 
తిరమాయ నీకోరిక దివ్యనారసింహా *సిండె ॥ 


శాంతము లోకముమీ6(ద శౌర్యము శ్యతులమీంద 
కాంతులెల్లా తనదివ్యకాయముమీ(ద 
చింతదీర వినోదము శ్రీవేంకటాదిమీ(ద 
సంతతమె నీకు( జెలె జయనారసింహా ॥విండె * 248 


ఆధ్యాత్మసఆకీ ర్తనలు 


సాళంగనాట 
అన్నిటా నీపెంపు వింత హనుమంత సీ 
వున్నచోటు విశ్చింత మోహనుమంతా, 


రామువినేనల( గాచి రావణుగర్వ మడంచి 
ఆముకొన్నఐబలవంత హనుమంతా 
గోమున జలధి దా(టి కొండతో సంజీవి దెచ్చి 
ధీమంతు(డ వై తి వింత దివ్యహనుమంత 

చుక్కలు మొలపూనలైై సూర్యమండలము మోంచె 
అక్క జపువీరూ పంత హన.మంత 
చొక్కమై మీ రుండంగాను స్నుగీవాదుల కెల్లా 
అక్కర లే దించుకంతా హనుమంతా 


జంగచాంచి చేయెత్తి సరి బిడికిలించుక 
త౨ంగము విక్కించి తింత హనుమంత 
ఎగగు(శ్రీ వేంకటాదిరాముని దేవి కిచ్చితి= 
వంగులియ్యక మొక్క.౦త హనుమంతా 


రామ్మకియ 
మగటిమిగలహనుమంతరాయ 
౧ దిగువపట్టణతణ లోని దేవ హనుమంత 


చక్క.గా6 దోంక చాంచి జంగ వెట్టి చేచాంచి 
అక్క జపుపకాపప్పహనుమంతు(డా 
రక్కసుల( దునుమాడి రాముని దేవులకు 
దిక్కై- వుంగరమిచ్చినదేవ హనుమంత 


౧. దిగువవట్టణము. దిగువకిరువతియా ? 


16! 


॥*పలవి॥ 
(లి 


* అన్ని ॥ 


॥ అన్ని ॥ 


॥ అన్ని ॥ 240 


॥4పలవి॥ 


॥మగ॥ 


1608 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కీలు* గంటు వేసుకొని కెరలి పిడికిలించి 
ఆలకించేవు దిక్కులు హనుమంతు,డా 
నేలకు మింటికి మేను నిండ. బెరిగి యథువి 
తీలుపడ(గొట్టినట్టి దేవ హనుమంతు.డా ॥।మగ॥ 


తమితోడ దాసులను తప్పక కాచేనని . 
అమర నభయమిచ్చినహను మంతు(డా 
జమళ (శ్రీ వేంక పేశుసరసపూడిగానకు 
తిమురుచు నుండేయట్టి దేవ ౨ హనుమంతా మగ ॥ 260 


శ్రీరాగం 


ఏమి చెప్పే దిది యీశ్వరమాయలు 
దీముప్రతిమకును (తిజగము గలిగె ॥ పల్లవి ॥ 


మలమూ(తంబులమాంసపుముద్దకు 
కులగో[(త్రంబులగుతి గలిగె 
తొలులుతొమ్మిదగుతోలుంది త్రికిని 
పిలువ(గ6 బేరును6 బెంపునుం గలిగె ॥ ఏమి ॥ 


నెత్తురునెమ్ములనీరుబుగ్గకును 
హత్తినకర్మము లటు గలిగె 
కొ త్ర వె్యటుకలగుబురులగంతికి 
పొత్తులసంసారభోగము గలిగె * ఏమి ॥ 


నానాముఖములనరములపిడుచకు 
పూనినసిగ్గులు భువిం గలిగె 
అనుక ్రీవేంకటాధిపుం డేలంగ 
దీనికి. బాణము తిరముగం గలిగె ॥ ఏమి ॥ £561 


౧. పూముంపా,లో *కీలుగంటుగంటు' అని ఒక *గంటి శబ్దము ఎక్కువగా 
మన్నది. తి. “హనుమంతు(డా' పూ,ము,పా, 


ఆధ్యాత్మ నంకీర్తసలు 160 


రేకు 154 బౌళి 
పురుషుండని శృతి వొగడీనట ఆపురుషు।డు నిరాకారమట 
విరసవాక్యము లొండొంటికి నివి వింపే నసంబద్ధములు ॥ పల్లవి ॥ 


మొగమున టబ్రావ్మాలు మొలచిరట ఆమూరితి అవయవరహితు(శట 
తగుబాహువులను రాజులట ఆతత్వమే యెంచ6గ శూన్యమట 
పగటున తొడలను వై జ్యలట ఆబహ్మాముదేహము బయలట 
ఆగపడి పాదాల శ్యూద్రులట ఆతనిరూపము లేదట ॥ పురు ॥ 


తనవందనమును( గలదట దైవము తను( జూడ. గన్నులు లేవట 
తనవిన్నపమును( జేయునట ఆతనికిని వీనులు లేవట 
తనయిచ్చినదే న్వై వేద్యంబట దైవమునోరే లేదట 
తనయిచ్చేటిధూపంబును గలదట దై వముముక్కును లేదట ॥పురుః 


అంతా( దానే దైవమటా యజ్ఞము లొరులకు( జేయుటట 
సంతతమును.( దా స్వతంతు.డటా జపములవరముల చేకొంటటి 
చింతింప( దానే యోగియటా చేరువ సోక్షము లేదట 
పంతపుథశ్రీ వేంకటపతిమాయలు పచారించిన వివియట ॥ పురు ॥ 2862 


ళక0కరాభరణం 


ఏకాత్మవాదులాల యిందు కేది వుత్తరము 
మీకు లోకవిరోధ మేమిట( బాసీ నయ్యలాల ॥ పల్లవి ॥ 


పాప మొక్కడు సేసితే పాపులే యిందరు( గావలదా 
యేపున వొకరిపుణ్య మిందరికి రావలదా 
కోపించి యొక్క డసురై తే కోరి యిందరు(. గావలదా 
చూప దేవు(దొక్కండై తే సురలిందరు( గావలదా ॥ ఏకౌ ౫ 


170 శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


వొక( డపవిథత్రు డ్రై తే నొగి నిందరు( గావలదా 
వొకండు శుచై వుండితే వోడ కిందరు. గావలదా 
వొళనిరతిసుఖ మంటి యిందరును వొనర. బొందవలదా 
వొకవిదుఃఖ మందరు వూర( బంచుకోవలదా 4 ఏకా ॥ 


ఆకడ నొకండు ముక్తుండయితే నం:వరును6 గావలదా 
దీకొవి యొక(డు ౧బంధు(. డయితే యిందరు£ గావలదా 
చేకొని (శ్రీవేంక టేళశు( జేరి దాసులయి యుండేటి- 


లోకప్తమునులను( దెలసుకోవలదా ॥ ఏకా ॥ 258 
కళంకరాభరణం 
దేవుండుగలవారికి దిగులు( బజింతయు లేదు 
్రీవిభుండే అన్నిటా రకించుంగనక ॥ పల్లవి ॥ 


యేలికగలబంటుకు యేవిచారములేదు 
వోలి మగండుగలాలికి వొప్పమి లేదు 
పోళమి( దండి గలప్ముతుని కంగద లేదు 
మేలుగా( బండినభూమికి. గరవు లేదు ॥ దేవు ॥ 


బలముగలరాజుకు భయ మేమియు లేదు 
కలిమిగలవావి కక్కర లేదు. 
యిల నాచొరవంతుని కేపాపమును లేదు 
తలంపు(బుణ్యముగలఆతనికి( జేటు లేదు * దేపు॥ 


గురువుగలవావికి, గొణంత యేమియు లేదు 
పరముగలవావికి భ్రాంతులు లేవు 
యిరవై థ్రీవేంక పేశు, డిన్నిటా మాకు( గలండు 
అరయ దాసులము మా కడ్డాంకే లేదు ॥ దేవు ॥ 254 


. ౧. “ఐద్దండయితే' అనుట సఐబేమో? లేక ఐద్ధార్ధములోనే “బంధు” బ్దమా? 


ఆధ్యాత్మసంకీ _రృనలు 


కేదారగౌళ 
౧కమాలారమణ నీక ల్చితపుమానిసివి 
తమితోడ నాదిక్కు దయం జూడవే 


అరీతి బాహ్మణుండ ననుపేకాని దేహము 
కోరి యాచారమునకు( గొలుపదు 
"పేరు వై స్తవు(డననేపెదరిక మే కాని 
తి ౧ 
సారమైనమననులో జ్జానమే లేదు 


చదివితినవియెడి” చలపాద మింతే కాని 
ఆదన నందులోని అర్హ మెఅ6గ 
పదరి సంసారమనే బహురూపమే కాని 


చతురు(దనాన నందు సమర్జుండ( గాను. 


దేవ మీభక్తుండననేతేజ మొక టె కాని 
చేవమీర నిను. బూజించ నేరను 
(శ్రీవేంక కేళ నీచేతిలోనివాండ నేను 
భావించి మతి యేపాపము నెజ(గను. 


కాంటోది 
ఇన్నాళ్లు నందునందు నేమి గంటిని 


అన్నిటా +రణు చొచ్చి హం' నిను గంటిని 


ఆంగనలవస6 జిక్కి ఆలయికలే కంటి 
ఐంగారువెంట( దగిలి [భమ గంటిని 


ముంగిటికేత్రాలంటి ముంచి వెట్టి సేయ! గంటి 


అంగపునన్నే చూచి ఆంతరాత్య6 గంటి 
౧. “క్రమలారమణుని' పూ,ము.పా. 





[71 


॥ పలివి ॥ 
మ. 


41కమ॥ 


4$కమ॥ 


॥5మ ॥ 2505 


॥ పల్రవి ॥ 
ఈ 


॥ ఇన్నా ॥ 


[172 థీ తాళ్ల పాఠక అన్నమాచార్యుల 


చుట్టాల, జేరి చూచి సుద్దులవావులు గంటి 
మట్టులేనివయసుతో మదము గంటి 
వట్టికొామములు సేసి వరుస మాయలు గంటి 
పట్టి నొరాయణాయని భక్రి నిన్ను( గంటివి 


వింతచదువులవల్ల వేవేలుమతాలు గంటి 
సంతకర్మములవల్ల సాము గంటిని 
యింతట శ్రీవేంక పేశ యిటు నాజీవభావము 
చింతించి అందులోన నీశ్రీపాదాలు గంటి. 


రేకు 165 సొమంతం 
సొరిది మమ్మిశ్తే దయ(జూతువుగాకా 


॥1 ఇన్నా ॥ 


జ ఇన్నాః 256 


వెరసి మరి యెక్కడా నేమి విన్నవించే మి(కను ॥పల్లవి॥ 
ం ఉం 


తలచితి నీరూపము తగిలితీ సీపాదాలు 
కలసితి నీదాసులగమిలోనను 
చలివానె భవములు సడిదీరె. గర్మములు 
యెలమి నీమహిమలు యేమిచెప్పే మి6కను 


నీముదద్రలు ధరించితి నీగుణాలు వాగడితి 
చేముట్టి పూజించితి శ్రీయంగాలు 
తామసములెల్లా నూడె తతివచ్చె సాత్వికము 
గోమున మరేమి నిన్ను కొసరే మి(5ను. 


తిరుమణి ధరించితి తీర్థపసాదాలు గొంటి 
విరివై ననీకథలు వీనుల వింటి 
పరగ శ్రీవేంక పేళ పరము నిహము. గంటి 
ఆరసి యితర మేమి ఆళపడే మి(కను. 


॥సొరి॥ 


॥ సొరి ॥ 


జసొరి॥ 257 


ఆధ్యాత్మ సంకీ ర్తనలు 


వరాళి 
శ్రీపతి నీవు సిద్దించుకే సిద్దులన్నియు 
పె'పె సీశరణమే పరమపదంబు. 


పరమాత్మునిపై నాత్మ(ప్రవేశింపజేయు కే 
పరికింప( బరకాయ(ప్రవేశము 
గరిమ నాహృదయాకాశమున( దలంచుపే 
గిఠవై యబ్బ్చినయట్టి భేచరళ్వము 


మంచిపషరమహంసనామము ప్రాణులచే వింట 
చంచులవినేటిదూర(శ్రవణము 
కాంచి నీరూకోము ఆరుకమలాల ధ్యానించుట 
యెంచ6గ దూరగమన మింటిలో నౌట 


పావధానమె లోచూపు సర్వథా నిన్ను( జూచుట 
తావులనే అనిమిషత్వము చేరుట 
(శ్రీవేంక పేశ్వర సీనేవకుండై. నిలుచుపే 
వేవేలుతత్వజ్ఞానవిధుల నిలుచుట 


దేసాళం 


అంతరంగములో నున్నహరియే గతిగాక 
చింతించి మొక్కితే( దానే చేకొని రడించును 


పుట్టించినకర్మ మే పోషించకుండునట 
బెట్టుగా మననే మజపించునట 
పజ్హై నమేనే ఆసల బతిమాలింపించునట 
చుట్టములెవ్వరు మెంచిచూచిన( (బ్రాణికిని 


[178 


॥॥ ్రీప 4 265 


౪ అంత 11 


174 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


పక్కన విత్తినభూమి పంట వండకుండునట 
యెక్కడా మాయే భ్రమయింపించునట 
అక్కరతో. జేసినపుణ్యమే కట్టివేసునట 
దిక్కు దెస యెవ్వరు యీదేహి6 గరుణించను ॥అంఠ ॥ 


ఆసలంబెక్షేపాయమే అటమటమౌొనట 
'నేనేసంసారమే జ్షానిం జేయునట 
'వేసరక యింతకూ శ్రీవేంక పేక, డేలికట 


మోసపుచ్చేవారెవ్వరు ముదమే జీవునికి ౪ అంత ౫ 200 
దేసాళం 
ధరణి నెంద రెన్నితపములు చేసినాను 
హరికృపగలవాండే అన్నిటా( బూజ్యుండు ॥ పల్లవి ॥ 


మితిలేనివిత్తు లెన్ని మేదినిపై ( జల్లినాను 
అణాల. న్‌ రా లా 
తతితోవి త్తి నవే తగ( బఐండును 
యితరకొాంతలు మథఠి యెందరు గలిగినాను 
పతి మన్నించినదే పట్టపుదేవులు 1 ధర ॥ 


పాలుపడి నరు లెన్నిపాట్లం. బడి కొలిచినా 
నేలికె చేపట్టినవాండే యెక్కుడుబంటు 
మూల నెంతధనమున్నా ముంచి దానధర్మములు 
శాలిమితో నిచ్చినదే దా(పురమై విల్చును ధర 4 


యెన్ని కెకు6 గొడుకులు యెందరు గలిగినాను 
యిన్నిటా ధర్మపరుండే యీడేరును 
వున్నతి( జదువు లెన్ని వుండినా (శ్రీవేంక పేక 
సన్నుతించినమంత మే సళమై ఫలించును * ధర ॥ 2060 


ఆధ్యాత్మసంకీ ర్తనలు 


దేవగాంధారి 
అన్నిటికి మూలమని హరి నెంచరు 
పన్నినమాయలో వారు బయలు వా€కేరు 


(పకృతిబోనులలోపల( జిక్కి జీవులు 
అకట చక్కనివార మనుకొనేరు 
సకలపుణ్యపాపాలసంధిజన్మములవారు 
వెకలిసంసారాలకే వేడుకపడదేగు 


కామువియేట్ల దిగ(గా రేటిదేహులు 
దోమటితమబదుకే దొడ్డద నేరు 
పామిడికోరికలకు దించ్సైనవారలు 
గామిడితనాల( దామే కర్తల మనేరు 


యితరలోకాలనెడియేంతపుమెట్లపాణులు 
కతల మోక్షమార్గము గంటిమనేరు 
తతి నలమేల్మంగపతి(శ్రీవేంక కేశ్వర 
మతకాననున్నవారు మారుమల నేరు 


దేసాక్షి 


ఎంత సోదించి చూచినా యెన్నెన్ని చదివినా 
వింతల్రై ననీమూర్తి వెసం దెలిసేమా 


లోకములో సమ్ముదములో(తు చెప్పంగరాదట 
ఆకాశ మింతంతని యనరాదట' 
మేకొని భూరేణుపులు మితి వెట్టంగరాదట 
శ్రీకాంతు(డ సీమవామ చెప్పిచూపవళమా 


170 


॥ పరివి॥ 
న్‌ 


4 అన్ని 41 


॥1 అన్ని 41 


॥ అన్ని ॥ 26! 


జ ఎంత 4 


174 -శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


అల గాలి దెచ్చి ముడియగా( గట్టంగరాదట 
వెలయ! గాలము గంటువేయరాదట 
కలయ నలుదిక్కులకడ గానంగరాదట 
జలజాక నీరూపు తలపోయ(గలనా 


కేవలమైననీమాయ గెలువనేరాదట 
భావించి మనసు జక్క-6బిట్టరాదట 
దేవ యలమేల్మంగపతివి నీశరణే గతి 
(శ్రీవేంక పేళ నిన్ను. జేరి కొల్వవశమా 


రేకు 156 శంకరాభరణం 


సీచిత్రము నాభాగ్యము నే నెంతటివాండను 
యేచి నీవు రకించేదే యెక్కుడుపుణ్య మింతే 


పాటించి నీభావము పట్టవళమా తలంచి 
'మేటినామనసు నీకు మీ(దెత్తు టింతే 
నూటికైన నీనామము నుడుగ(గవళమా 
మాటలు నీనెలవుగా నుట్టుపెట్టు టింతే 


వేవేలై ననీకథలు విన(గ నాతరమా 
సోవగా వీనులు తావు చూపుట యింతే 
దేవ నీసాకారము గదిష్టిచనావశమా 
పావననుగా నందులో. బనిగొను టింతే 


గట్టిగా నిన్ను( బూజించ( గమ్మటి నావసమా 
నెట్టన నామేను నీకు నేమించు టింతే 
పట్టపల మేల్మంగపతివి థ్రీవేంకపేళ 
ద్‌ 
జట్టిగొనుకొరకు సీశరణను టింతే 


॥ ఎంత ॥ 


॥ ఎంత ॥ 262 


*పలవి॥ 
జ 


॥నీచి ॥ 


*నీచి జ 


॥నీచి॥ 288 


అధ్యాత్మ సంకీ ర్తనలు 177 


గొళ 
నమ్మావలెంగావి యెన్న౦డు సందేహము లేక 
యిమ్ముల దేవుండు ఫరమిచ్చు పేమరుదు ॥ పల్లవి ॥ 


మగనిపై బిత్తి నేసి మందిలోకా లెక్కేరట 
౨ తగుదండకోల వట్టి ఆత్వగతి గనేరట 
పగటున నొకవేరు వట్టి పాము ఐశ్హేరట 
తగిలి హరిదాసులు ధన్ఫు లౌ పేమరుదు * నమ్మ ॥ 


యేలికెకు ధనమిచ్చి పొతథోగా లండేరట 
కేలం గద్తివూవి పగ గెల్బేరట 
గాలి లోలో( బూరించి ఘనసిక్తు లయ్యేరట 
యేలీల హరదాసులు యీడేరు సేమరుదు ॥॥ నమ్మ ॥1 


దిక్కుల యజ్ఞాలు చేసి దివిజ లయ్యేరట 
మొక్కి. విపుల నర్చించి ముంచి సిరు లందేరట 
పక్కన నలమేల్మంగపతి (శ్రీవేంక కేళ్వరు( 
జక్కన గొల్బినదాసులు జ్హాను లౌ కపేమరుదు ॥ నమ్మ ॥ 264 


ముఖారి 
నీకేల యీగుణము నీ వేమి గట్టుకొంటివి 
యీకడ లాలించితే మే మిటు నిన్ను( గొలుతుము ॥ పల్లివి ॥ 


మాటలకు లో(గానిబహ్మమనంటా దాఃచి వాంచి 
మాటాడకుండేవుసుమ్మీ మాతో నీవు 
సీటున మనసులో నిలుపరావివాండనంటా 
పాటించి మాకు( బొడచూపకుంకే గతి యేది 4వీకే॥ 
౧. *తగ్గుదండ కొలవట్టి” పూ.ము,పా, 
౪01 2- ౯12 


178 థీ తాళ్లపాక అన్నమాచార్యిల 


(శుతులకు. బట్టరావిచోద్యప్కుబహ్మమనంటా 
మతకాన( జిక్కక మానేవుసుమ్మ్యీ 
_ పతివి నీం గంభీరము బయటంబడీ వంటా 
౨ ఆతిగోప్యాన వి న్నది యెష్టైటింగేము వీకే * 


మాయవన్నుకొనినవుమ్మడి.బహ్మమనంటా 
యేయెడనై నా భమయించేవుసుమ్మీ 
పాయపుటల మేల్మంగపతివి శ్రీవేంక కేశ 
యీయెడ నీశరణంటి మిన్నిటా మమ్మేలుమీ ॥నీకే॥జ 266 


3 దేసాక్షి 


కోటాన(గోట్లాయ కోరి3ెలు జన్మములు 
కూటువ గూడి రాట్నపుగుండ్ర లై నారయ్యా ॥1 పల్లవి ॥॥ 


మిన్ను పెనున్న జీవులు మన్నుపై ( బ్రవేశించి 
అన్నద్వారమున దేహము మోంచి 

_ మున్నిటిదానఫలా లిమ్ముల భుజించి యప్పటి 
తిన్ననికర్మములు గాదెల€ టో నేరయ్యా ॥ కోటా ॥ 


యిరవు మజచి మఠి యెరవులకా(పిరేల 
సురలు నరులమంటా( జొక్కిచొక్కి 
సొరిది లోక మురెల్లా( జొచ్చి కాలగతులను 
పొరి నాయుష్యము గొల్బిపోయుచున్నారయ్యా  ॥ కోటా ॥ 


దండగా(గ౯ ఒఉరుమలకొండ యొక్కి. నుజ్ఞానులు 
పండినమనసుతోడ బత్తి నేసి 
అండనే (శ్రీవేంక టేకు నలమేల్మంగను. గొల్ని 
విండునిధానములై నిల్చినారయ్యా కోటా * 206 
ద గంథింమ భావ ప్రధాన వట్టలు కావచ్చు. ఏ. “అలిగోవ్యావ మన్న 
విన్ను అని “వున్ని వదమును అధ్యాహరము చేనికొవవలె కాటోలు. 
8, “దేసాళంి పూ.ము,పా. 


అధ్యాత్మసంకీ రృనలు 


భూపాళం 
మొదలనే యెచ్చరికెతో మోసపోక యేపొద్దూ 
వెదకి హరికథటే వినుచుండవలయు 


వెలందులసుద్దులు వీనులను ఏంయేను 
'పెలుచు(జూపుల6 జూడ. (బేమ వుట్టించు 
మలసి యాచూపులు మనసున దగిలించు 
తలంపు మాటలాడ. దమిరేంచును 


మగువలతోడుత మాటలాడదొరకొంకే 
నగినగి సంసారాలవనంటు గల్పించు 
తిగిలిననవ్వులు తనువులు సోంకింపించు 
మిగులా( దనుసోకులే మించి వలపించును 


సతులతో మోహము సంపదలు పోరించు 
అతిసంపదలు దేహి నజ్డాని( జేయు 
తతి నలమేలుమంగపతిశ్రీ వేంక చేళుండే 
గతియని కొలిచితే ఘనుని(గా( జేయును 


ముఖారి 


ఇందువల నేమిగదు యినుపగుగిళి ౦తే 
ఉం ది అణగి 
యిందిరారమణు నేవే యిరవై నపదవి 


సతులతో నవ్వులు చందమామగుటుకలు 
మతితలపో౦క లెండమావులనీళ్లు 
రతులలో మాటలు రావిమానిపువ్వులు 
తతి విరహపుకాంక తాటిమావినీడ 


170 


॥ మొద ॥ 


॥ మొద ॥ 


* మొద॥ 2087 


జపలవి ॥ 
లి 


జఇందుణ 


180 (ఫీ శాళ్ళపాక అన్నమాచార్యుల 


లలనలజవ్వనాలు లక్క పూసక పురులు 
నెలకొని నేనేబ తి నీటిపె వా(త 
టి రా 
చెలువపువినయాలు చేమకూరశై త్యాలు 
కొలందిలేనిననుపు గోడమీ(దిసున్నము ॥ ఇందు ॥ 


వడంతుల వేడుకలు పచ్చివడ(గండ్లగుళ్లు 
కడుమోవితీపు చింతకాయకజ్లము 
బది నలుమేలుమంగపతి (శ్రీవేంక కేశ్వరు(- 
డడరించినమాయలు అదములోనీడలు ॥ ఇందు ॥ 268 


రేకు 157. బౌళి 
సత్యము సేయం౧గవచ్చును సర్వెళ్వర యీిమాటకు 
నిత్యము సీవే యెఆబు(గుదు నేనేమీ నెజంగంజుమీ ॥ పల్లవి ॥ 


సులభు(డవాదువు వొకమరి చూడగ దుర్ల భు(డవౌదువు 
తల(పింతువు మఅపింతువు తగ6 (బాణములోనుండి 
పలికి౦ంతువు అక్షరముల పరగ నవే వాయింతువు 
వెలయ(గ నీవే వెలిగా వేరొకటి నేం జేయ(6జుమీ [సత్య ॥ 


చొనర(గ(౬ బూజలు గొందువు వొక్కాకిపరి మానుగు వటు 
కను మూయింతువు నిదురల( గడు మేల్కొలుపుదువు 
ఘనముగ సజ్టాని( దేతువు కరుణతో జ్జానిం జేతువు 
నను6 బుట్టించితి నీవే నా కాపని గాదుసుమీ ॥1 సత్యః 


నాలో నుందువు వొకపరి నగి (శ్రీవేంకటగిరి నుందువు 
_పాలింతువు లాలింతువు భవమీడేరింతువు 
పోలింప గంసారి జేతువు భువి సీదాసుని. జేతువు 
కాలము( గర్మము సీవే కపటము నే నేరంజుమీ । సత్య ౪ 200 


ఆధ్యాత్మ సంకీర్తనలు 181 


రామ్యక్రియ 
వారి వారి భాగ్యములు వాసి వున్నవి నొసళ్ల 
ధీరతతో నేది మేలో తెలసుకోరో ॥ పల్లివి ॥ 
అస్లే కొందరు మకము అన్నియు నేకమని 
“ఫట్టవర్దనము నెత్తి (బెట్టి చూపిరి 
జట్టే కరు జీవులు జంగమే లింగముగాని= 
పుట్టుగెల్లా భష్మమని పూసుక చూపిరి 1 వారి॥ 


_కొంద రేమియును లేదు కొట్టంగొన లయమని + 
అంది వటిలలాటళూన్యము చూపిరి 
కందువ గొందరు లక్ష్మీకాంతు( డంతరాక్మయని 
ముందే నామము శ్రీచూన్షమును( బెట్టి చూపిరి ॥వారి ॥1 


చెల(గి దిష్ట మిపుడు (శ్రీవేంక కేశుండు 
౧ అల మేలుమంగపతి యై యున్నవాండు 
౨యిలవీర నీదాసుల కిట్టిభాగ్య రేఖలు 


వలసినవారి కెల్లా వాసినా. డితి/డు ॥వారి॥ 270 
లలిత 
విచార మెన్నండు లేదు వీగీడి జీవులకును 
పచారించేరు (బదుకు బహ్మనాటనుండియు ॥ పల్లవి క 


పొద్దువొడచుటయును పొరి. గూంగుటయె కొని 
'అద్దుకావి మిగుల(గ నందేమి లేదు 
వొద్దిక, మిట్టుటయును వుడు గ (జూచు టెకాని 
కొదీతోడి 6 గాలమేమి గురియై నిలువదు *॥ విచా॥ః 





లఅమంగవతి,, రేఖలు "వకుర గల భావము అంత క సగ్రవాముగ లేదు 

౨. *అలమేలు,...వాండు" వరకుగల భాగమును *కలవారు యిలలోవీరి ఆని 
పూ.ము.పా. వరిష్కర్తల భావముగా తోచుచున్నది. “కలవారు" అనునది ఆధ్యాహార్యము, 
“యిలవీరని" విభజించి చూపినారు. “ఆలమేలు....వాండు వరకు గల భాగము “శలవారు 
యిలవీరజ్యూ “వీరే వీదానులు" అని అన్వయముగా తోచుచున్నది, “వీ దానులకు" విథ క్రి 
అతుకుట లేదు. కొని “యిల వీర అని” * ఆవి" వదము గూడ అధ్యాహరించుకొన్నలో 
అర్థము న్యగ్రవాము సంగతము అగునని తోచుచున్నది. 


182 (శ్రీ తాళపాక అన్నమాచార్యుల 


అన్నము భుజించేదియు నా6కలి గొనేదెకాని 
యెన్నికకు( జెప్పిచూప నేదియు లేదు 
ఇన్నిటి! దిరిగాడే:: ఇంటికి వచ్చేదే కాని 
పన్ని తననిలుకడ భావించ లేదు 4విచా॥ 


జవ్వనము మోచేడియు సరి ముదుసేదే కాని 
తప్వ కట్టుకొనే దేది దాంచే దేది 
నివ్వుతా నలమేల్మంగనాయిక శ్రీవేంక పేళ 


రవ్వల నీ వేలికవు రక్షించు మి(కను విచా! 27! 
శంకరాభరణం 
౧ ఇంతకంటే నేమిసేనే మిదే మా మానసపూజ 
సంతతము నీవు తొల్లే సర్వసంపన్ను(డవు | పల్లవి ॥1 


అంతర్యామివై నమీకు నావాహన మదివో 
అంతటా విష్ణుండ మీకు నాసనము వేసినది 
పంతపు(కోనేరే మీక( దిలుమారు నర్హ్యము 
చెంతనే గంగాజలముచల్లే మీ కు( బాద్యము ॥ ఇంత ॥ 


జలధు అన్నియును నాచమనియ్యము మీకు 
అల యా వదుణజల మిదియే స్నానము 
పలనుగా మీమహిమలే వస్త్రాఛభరణములు 
అల వేదములే మీకు యజ్ఞోపవీతములు ॥ ఇంత ॥ 


ఇరవుగ. గుద్ది తొల్లిచ్చినదే మీకు గంధము 
ధర మాలాకారునిపూదండలే మీకు పువ్వులు 
ఉరుగతి మౌొనులహోమమే మీకు ధూవము 
తిరమైనమీకు రవితేజమే దీపము ॥ ఇంత.॥ 


౧. పాటలో పంచదళోపచారములే కలవు, * నీరాజనము” తప్పిపోయినది. 


ఆధ్యాత్మ నంకి _రృనలు 


నానామృతములే మీకు నై వేద్యతాంబూలములు 
వూనినభ క్రి షోడశోపచారములు 
అనుక శ్రీవేంక పేళ _అలమేల్మంగపతివి 
తానకపుజపముబే తగ మీకు నుతులు 


(శ్రీరాగం 


రాజీవనేత్రాయ రాఘవాయ నమో 
సౌజన్యనిలయాయ జానకీశాయ 


దశరథతనూజాయ ౧ తాటకదమనాయ 
కొశికసంభవయజ్ఞగోపనాయ 
పళుపతిమహాధనుర్భంజనాయ నమో 
విళదభార్గవరామవిజయకరణాయ 


భరితధర్మాయ శూర్ప్చుణథాంగహరణాయ 
ఖరదూషణాదిరిపుఖండనాయ 
౨ తరణిసంభవ నై న్యదక్షకా.య నమో 
విరుపమమహావారినిధిబంధనాయ 


హశరరావణాయ క సంయమినాథవరదాయ 
ఆతులితాయోధ్యాపురాధిపాయ 
హితకర శ్రీవేంక పేశ్వరాయ నమో 
వితతవావిలిపాటివీరరామాయ 


లలిత 
భోగము నేను నీకు, "భోగివినీవు 
(శ్రీగురుండ విన్నిటాను చిత్తగించు నన్నును 


188 


ఇ ఇంత ॥ 272 


॥పలవి॥ 
న. 


౪ రాజీ ॥ 


జ రాజీ ॥ 


* రాజీ॥ 278 


“౧. సంస్కృతక్షీర్తనలో “తాటకి అను తత్సమపదము వింత “తాటకా కావచ్చు 
“తర .....కాయ జన్నుగ్రీవవైన్యాధిపత్యము? ౩, *నంయ్యమి'" రేకు 


శేగ్ర4 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు 


చక్కనిజన్మ పుసంసాంవృక్షమునకు 
పక్కున(వ గృఫలము నీవు వాపంచ:గా 
మక్కువ: గర్మమనేటిమత్తగజమునకును 
అతత ఓ 
యెక్కినమావటీంశవు యెంచంగ సీపు భోగ: 


నెట్టన దేహమనేటి సర్మలరాజ్యమునకు 
పట్ట మేలుచుండినభూ పతిని స్ట్‌ 
దిట్టమైనచి త్రమనేం తేజిగుజ్లమునకు 
వొట్టుక రేవంతు(డవు వుపమింప నివు భోగ! 


సంతతమైనభ క్రిచం్యద్రో దయమునకు 
రంతులం జెలంగుసమువమవు నీవు 
చెంకల శ్రీవేంక పేళ జీవుండ నేమేడలోన 
ఆంతర్యామిప నీవు అంకెల6 జూచినను 14భోగ: 876 


కౌసల్యానందనవామ కమలా షకులరామ 
భాసురవరద జయపరిపూర్ణ రామ ॥ పల్లవి ॥ 


మునుస దశరథరాము(డవై తమ్ములు నీవు 
జనించి తాటక6 జంపి జన్నము గాచి 
వెనుకొని హరువిల్తు పిరిచి సీళ6 బెండాడి 
అనుమతి పరశురామునిచే గె కొంటివి కౌ 


.“సుప్పనాతి శిక్షించి సొరిది రుషుల గాచి 
అప్పుడే ఖర దూషణాదుల6 గొట్టి 
చొప్పుతో మాయామృగము సోదించి. హరియించి 
కప్పి హనుమంతు బ౧ంటు(గా నేలకొంటిఏ ॥ కౌస॥ 


- ౧. లేజీగుజ్లముజ= 'ఉత్తమాళ్వము” కావచ్చు. లేకున్న పునరుక్తి. 


అధ శత్మసంకీర వలు 185 


ణా 
సొలసి వాలి నడంచి స్నుగీవు. గూడుక 
జలధి బంధించి లంక సాధించి 
వెలయ రావణు గెల్చి విభీషణుని మన్నించి 


వెలంగితి వయోధ్యలో శ్రీవేంక పేళుండా ॥కౌస॥ £?5 
గౌళ 
గట్టిగా. దెలునుకొంే కన్నదే కంటి గురువు (తు?) 
దట్టమై సుజ్జానము తినలోనే వున్నది ॥ పల్ల వి ॥ 
మ (వ! గా 


బయలే పంటలు వందె బమలే పాండి విదికె 

బయలు ప్రపంచమై (భమయించెను 
_ బయటనే (ప్రకృతియు బయటనే జీవులు 

బియటనే బ్రవ్మాము పరిపూర్ణమాయె ॥ గట్టి॥ 
ఆకసము చూలాయ నాకసము రూపులాయ- 

నాకసము సంసారమై యలవడెను 


ఆకసాన దివియును నాకసాన లోకములు 
“ఆకసాన (శ్రీహరి యవళారమందెను ॥ గట్టి ॥ 


అంతరంగ మే భోగము అంతరంగమే యోగము. 
అంతరంగ మే అన్నిటి కావాసమయ్యె 
ఆఅంతరంగాన శ్రీ వేంకటాధిపు. డున్నవాండు 
అంతరంగాన మోక్షము అతడే యొవంగెను ॥ గట్టి 4876 


గౌళ 
ఆతురబందుగుండవు హరినారాయణ కృష్ణ 
మాతల. పెటింగి నీవే మన్నించితి విపుడు .॥ పలవి ॥ 


౧. “గురుమ* ఈ వాబ్బయమున చఛాలచోట్ల కలదు. ' పెద్దరికము” 'కేజము 
ఇత్యాదిగ అర్థములు కౌనచ్చు. చూ. సంపు, 25 పీఠిక పేజీ 12, 


186 శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


గురుకుమారుల( దెచ్చుకొవి రకించినయట్లు 
ధరలో గజరాజు మద్ధరించినట్లు 
గరిమ. జెరలుమాన్సి కాంతల. బెండ్లాడినట్లు 
సిరులతో మము. దెచ్చి సేవలు గైకొంటివి ॥ ఆతు ॥ 


నేరుపుననే రుకుమిణి దేవి. దెచ్చినయట్లు 
ధీరత మునిప్ముతుల( దెచ్చినయట్లు 
భారమైనయహల్యశాసము మానిపినయట్లు 
గారవించి మము నే(డు కరుణ. జూచితివి 1 ఆతు ॥ 


లంక సాధించి సీతను లలి. జేకొవినయట్లు 
తెంకికి ననిరుద్దునవి. దెచ్చినయట్లు 
0 గ్‌] 
అంకెల (శ్రీవేంక పేళ అజ్లై నీదాసులమని, 


పొంకముగ మాపాలిటం టొస.గి యేలితివి ॥ ఆతు ॥ 277 
శంకరాభరణం 
వేదములు నుతించ(గ వేడుకలు దైవారంగ 
ఆదరించీ దాసుల మోవాననారసింహుం(డు ॥ పల్లవి ॥ 


నెజులజడలతోడ నిక్కు (గర్జములతోడ 
కుజుచకొమ్ములతోడ కోజలతోడ 
వుజక సిరి. దొడపై నుంచుక సింహాననాన 
మెఅసీ( (బతాపములు మేటినారసింహుండు 4 వేద । 


విడుపమీసాలతోడ విట్టూరుపులతోడ 
మిడిగుడ్డతోం దెల్లవి మేనితోడ 
వొడలసొమ్ములు వెట్టి వొడ్డోలగమై వుండి 
కడు మంచివరాలిచ్చీ ఘననారసింహుండు * వేద, 


అధ్యాత్మ నంకీర్తనలు 


చిలుకుగోళ్లతోడ నెలవినవ్వులతోడ 
ఐలు? జిహ్వతోడ యోగప కైముతోడ 
అలరి (శ్రీవేంఠటాది నహోబలగిరివి 
అల ౨ (పహ్లాదువి( గాచె నాదినారసింహుడు 


శ్రీరాగం 
సకలలోక నాథులడు జనార్బను( డిత(డు 
శకయోగివంద్యునిసుక్ఞాన మెంత 


మరునితండ్రికివి మఠి చక్క(దనమెంత 
సిరిమగనిభాగ్యము చెప్ప నెంత 
పురుషో_త్తముఘనత పొగడంగ వింక నెంత 
గరిమ జలధిశాయి గంభీర మెంత 


వేవేలుముభాలవానివ్మిగహము చెప్ప నెంత 
భూవల్లభువివోరుపు పోలించ నెంత 
వావిరి బబహ్మాతండికి వర్షింప రాజస మెంత 
యేవల్ల జ(్రాయుధుని కెదురెంచ నెంత 


అమితవరదునికి బొదార్యగుణ 'మెంత 
విమతాసురవై రివిక్రమ మెంత 
మమతల నలమేలుమంగపతిసొబ గెంత 


అమర (శ్రీవేంక పేకుఆధిక్య మెంత 


సామంతం 


కోటిమన్మథాకార గోవింద కృష్ణ 
పాటించి నీమహిమలే పరటబహ్మము 


౧ "జింహ్వూ" రేకు ౨. “(వ్రంవ్నోదు' అని రేకు, 


187 


॥ వేద॥ 276 


1 పలవి॥ 
లా 


4$సక।। 


॥సక్ష॥ 


సక ॥ 270 


॥ పల్లవి ॥ 


౩. * గాంభీర్య * కావచ్చు. లేదా ధర్మ(వధాన నిర్తేళశము కొనవచ్చు. 


188 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఆకాశమువంటిమేన నమరేమూ ర్రివిగాన 
ఆకాళనదియే నీకు నభిషేకము 
మేకొని నీవే నిండు మేఘవర్జుండవుగాన 
నీకు ౧ మేఘపుష్పాలే పన్నీరుకాపు 

చందు(డు నీమనసులో జనించె నటుగాన 
చందదికలు క్మపకాపై సరి విండెను 
ఇందద్రనీలపుగనుల యిలధర 6డవుగాన 

_ తిందలేవియీపెచూపే తట్టుపును/గాయను 


లక్మీపతివిగాన లాగుల నీవురము పై 
లక్మీ యలమేలుమంగే లలి నీతాళ 
సూక్మమై శ్రీవేంక పేక చుక్కలపొడవు గాంగ 
పక్మనక్యతములే యాభరణహారములు 


రేకు 150 పాడి 
చంచలపడంగవద్ధు సాం సారె గోరవద్దు 
పొంచుకున్న దై వమే బుదులు నేర్చీని 
ట్‌ ద 


లోకరక్షపండు నాలోననే వున్నా. డిదే 
నాకు నభయములిచ్చి నన్ను( గాచుమ 
శ్రీకాంతు డీతండే నాచిత్తములో మలసీని 
దొాకొని శుభములెల్లా( దానే వొసంగును 


పరమపురుషుండు న్నాపాణనాథు(డై నాండు 
పరగ నాపాలివా.డై (బఐదికించును 
ధరణీళు( డీతండే నాదాపుదండై. కడంగీవి 
విరతి నేపొద్దును మన్నించును మమ్మెపుడు 
౧. "మేళుపపుష్పాలే " పూ.మ,పా. 


కోటి ॥ 


॥కోటి॥ 


॥ కోటి 280 


॥పలవి॥ 
న ళంి 


॥ చంచ ॥ 


* చంచ ॥ 


అధ్యాత్మ సంకీర్తనలు 189 


(శ్రీవేంక కేళుండు నాజిహ్వ( దగిలి వున్నాండు 
పావనుసీ6 జేసి నాకు ఫల మిచ్చును 
గోవిందు. డీస్వామి నన్ను. గొలిపించుకొన్నవాండు 


యీవలనావల నాకు సిహపరా లిచ్చును చంచ ॥ 28! 
రామ్మకియ 
నెట్టన శ్రీనతిమగనికి శరణు 
టి వ 
దిట్టయె సర్వళు(డ్రైన వేవునికి కరణు ॥ పల్లవి ॥ 


చెల6గి జగత్తులకు జీవులకు (6 (బాణమై 
నెలవై వుండేయాతనికి శరణు 
తెలివై మజపై దేహాలలో స్మూతమై 
వలనై రకీంచేయట్లివానికి శరణు ॥ నెట్ట ॥ 


చక్క(గా వేదములకు సకలశాస్త్రములకు 
నెక్కొని గుజుత్రై నవానికి శరణు 
దిక్కు దెసయి స్వతంతుండయి తేరినఆదిమూలమై 
అక్కజపుమహిమలయాతనికి శరణు ॥ 11 నెట్ట ॥ 


యిరవుగం గరుణించి యిహపరాలొసగేటి.__ 
విరతి(శ్రీవేంక టేళునికి శరణు 
గురువై తల్లిదం[డియె గుణము సుజ్రానము= 
ఓ... ళ్‌ రా శ్‌ ఖ్‌ 


లెరవులేకయిచ్చేటియీతనికి శరణు ॥ నెట్ట! 282 
మాళవి 
౨ పురుషులకు పురుషుండవు పురుషోత్తమా 
పురుడు లే దింక నీకు. బురుషోత్తమా * పల్లవి ॥ 


౧, ఇందు దశావతార సమన్వయము గలదు. 


100 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పొలసులాడకు నీవు పురుషోత్తమా 
బులిసి లో(గ(గనేల పురుషోత్తమా 
పొలమురాజవు నీవు పురుషోత్తమా నీ6 
పొలంకు వదే కందబిమున( బురుషోత్తమా 


పొడవులకు. బొడవైన పురుషోత్తమా బిరుదు 
పుడిసిళ్ల. జల్లితివి పురుషోత్తమా 
పుడికి సతింగైైకొంటి పురుషోత్తమా 
పొడమె( జీ(కటితప్పు పురుషోత్తమా 


బాటకపుజుద్దిగలపురుషో _త్రమా 
పోటి = గుజ్జిపుంబసల పురుషోత్తమా 
మేటి (శ్రీవేంకటముమీ6ద నొసంగే విదివో 
పూటవూ6టవరాలు పురుషో తమా 


సామంతం 


అన్నిటికి మూలమని హరి నెంచరు 
పన్నినమాయలో వారు బయలువాంకేరు 


ప్రకృతిటోనులలో పల జిక్కి జీవులు 
అకట చక్కనివార మనుకొనేరు 
సకలపుణ్యపాపాలసందిజన్మములవారు 
వెకలిసంసారాలకే వేడుకపడేరు 


కామునియేట్ల దిగగా రేటిదేహులు 
దోమటితమబదుకే దొడ్డదనేరు 
పామిడీకోరికలకు వింస్లై నవారలు 
గామిడితనాలం దామే కర్తలమనేరు 


౧. ఈ పాదములో ఈ *నీి పూము,పా. తొలగివది, 
తి, “గుజప్పంి రేకు, పూ,ము,పా, 


॥ పురు ॥ 


॥ పురు ॥ 288 
4 పల్లవి ॥ 
॥ అన్ని ॥ 


శ అన్ని జ 


ఆధ్యాత్మ నంకీ ర్తనలు 


ఇతరలోకాలనెడియే(తపుమెట్లప్రాణులు 
కతల మోక్షమార్షము గంటిమనేరు 
తతి నలు మేలుమంగపతి శ్రీవేంక కేళశ్వర 


191 


మతకౌన నున్నవారు. మారు మలసేరు ॥ అన్ని ॥ 284 


వరాళి 
౧ ఏ(టిజాణతవనమే యేమే నీవు 
కోటియైనా యౌ(టది కక్కూరితికి. జొచ్చునా 


వరుసకువచ్చి యావనిత గాచుకుండ6గా 
యెరవులసన్న6 బతినేల పిల్చేవే 
తెరమజంగున నొక్కెతకు మీ6దెత్తినమోవి 
యిరవుగ నీకది యెంగిలిగాదా 


పొంద్రైనయాపె యింటిలో బోనము వెట్టుకుండంగా 
విందు నీవేల చెప్పేవే విభువికిని 
ఆందాకె మనసు పెట్టినటు వంటికా (గిలి. 
కిందటనే వాడి మిగిలినదిగాకా 


సేస వెట్టినమగువ చెజంగువట్టుకుండంగా 
ఆనతో నీవెట్లు గూడి యలరితివే 
యీసరినే (శ్రీవేంక కేశు6 డిప్టై నన్నుగూడె 
వోసరించితే బువ్వము వూరంబొత్తుగాదా 


ముఖారి 
3 ఇంతిజవ్వనవనాన నిన్నియు నెలకొనెను 
వంతులవాసులతోడ వలరాచపౌ(జులు 


॥పలవి: 
గా 


॥ ఏటి 4 


॥ ఏటి ॥ 


4 ఏటి ॥ 2805 


౧పలవి॥ 


౧, ౨, ఇందరనున్నచింత్యము. 8. ఇవి శృంగారసంకీర్తనలలో నుండదగినది, 


102 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కుతిలాలు మాని సరి. గూచున్నవి చూడవే 
సతియురముమీ6దట చ్మకవాకాలు 
గతిగూడ గుంపుగట్లి కాపురము నేసీ నవే 
మితిమీరి శిరసుపై మే(టితుమ్మిదలు 


కలికి జనాలతోడ( గడుమించీ(గదవే 
జలజాకీ మోముననే చకోరములు 
పలుకులలోసనే పాదుకొనె నిపు డిళ్సై 
చెలరేగి మోవిమీ(ధ చిలుక మొత్తములు 


తగు(శ్రీ వేంక టేళ్వరుదండ నిల్చీ. జూడవే 
మగువనడ పులనేమంచివాంసలు 
మిగుల రతివేళను మెరసీ( దా మిన్నిటాను 
పగటు6గు త్తికలోన పావురములు 


రేకు [60 భైరవి 
ఎవ్వరినేర్పులు జెప్ప నిందు నేది 
రవ్వ సేయక జీవుల రకించవయ్యా 


తలపోసి తలపోసి ధ్యానము నేతును విన్ను 
యెలమి నింతని నిశ్చయింపలేరు 
పలుమారు నీగుణాలు పైకొని నుతింతురు 
కొలందివెట్టుచు మీగుటుకు లెంచలేరు 


పొదిగి పొదిగి విన్ను. బూజలెల్లా6 జేతురు 
యెదుట నీశశ్రీమూ ర్తి యెజంగలేరు 
వెదకి వెదకి సారె విందురు నీకతలెల్లా 
పదిలపునీళ_క్రి పట్లంగలేరు 


* ఇంతి 4 


॥ ఇంతి ॥ 


॥ ఇంతి ॥ 2800 


॥ పల్లవి ॥ 
ళం 


॥ ఎవ్వ * 


॥ ఎన్వ ॥ 


ఆధ్యాత్మ నంకీర్తవలు 


నిక్కి విక్కి చేతులెత్తి నీకు మొక్కుదురుగాని 
మక్కువ నీమహిమ నమ్మంగలేరు 
యిక్కడ శ్రీవేంక పేళ యిటు నీకరుణచేత 
తక్కక విన్ను సేవించి తనియలేరు 


మాళవిగొళ 
ఇన్నిటికి( (బేరకుండు యీశ్వరు( డింతే 
పన్ని యీతనిం దెలిసి బదుకుకే జ్ఞానము 


మనసున(బుట్టినిమంకు(గామ(క్రోధాలు 
పనిలేవు తనకం పే( బాపమ:టదు 
పవివి తొడమ నూడి పండు తీ(గె నంటదు 
జనుల కెల్తాం (బికృతిసహజ మింతే 


చేతులార€ జే సేటిచేకొన్నకర్మానకు 
ఘాకతల( గ్నర్హం గానంపే కట్టువడండు 
ఆతల నబక ముంచినట్టి వేండి చెయ్యంటదు 
జాతి " దేహము మో:చినసహజ మింతే 


వాకుననాడినయట్టివట్టిప ల్ల దాలనెల్తా 
దాకొవి పొరయనంకే తప్పులే లేవు 
పైకొవి శ్రీవేంక పేశుబంటుకు వళకు లేదు 
వై కమైనహరిళ క్రిసహజ మింతే 


సాళంగనాట 
జయ జయ నృసింహ సర్వేశ 
లయహర వీర (ప్రహ్లాదవరద 
౧. “దేవోము'” రేకు, 
౪01 2- ౯13 


193 


౪ ఎవ్వ ॥ 287 


॥పలవి ॥ 
యి 


॥ ఇన్ని ॥ 


ఇఇన్ని॥ 


॥ ఇన్ని ॥ 286 


॥ పల్లవి ॥ 


4 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మిహిరశశనయన మృగనరవేష 

బహిరంశసలపరిపూర 
ఈ ణు 

ఆహినాయక సింహో సనరాజిత 
దిహళగుణగణ (పహ్ల్హాదవరద 

చటులపర్మాక్రమ సమఘనవిరహిత 
నిటంన్మేత మౌన్సిపణుక 
కుటిలదై త్యతతికుక్షివిదారణ 
పటువజనఖ (పహ్షాదవరద 

శ్రీవనితాసం[శిత వామాంక 
భావజకోటి(ప్రతిమాన 
శ్రీవేంకటగిరిశిఖరనివాస 
పావన ౧ చరిత (పహ్లాదవరద 


సామంతం 
శి ఎంత వలచితివయ్యా యింతికి 
చెంతనుంపే లే౧ం3నవ్వే నేసపాలుగావా 


చెలి నీపై జిగురాకు చిదిమివేసితేను 
వల౮ జడిదమని వంచించితివి 
వెలయంగ పిరహప్పవేళ వాండెక్కుంగాక 
మెలుపున గదిసితే మె త్తనేకాదా 


దిసరుహోక్షి పుప్పొడి (పేమ నీపై. జల్లితేను. 


వసంతునిచొక్కనుచు వసివాదేవు 


వెసం దెరమరంగ్రెతే వేగమే నామెక్కుంగాక 
రా 


రసికత నొద్దనుం కే రజమేకాదా 





॥।జియ ॥ 


॥ జయ ॥ 


॥ జయ ॥ 289 


॥ పలవి ॥ 
రా 


॥ ఎంత ॥ 


౫ ఎంత ॥ 


న 
౧, “చెరిత” రేకు, ౨, ఇది శృంగార కీర్తనలలో నుండదగినది. 


అధ్యాత్మ సంకీర్తనలు 1905 


అలమేలుమంగ సురటప్టే నీపై విసరితే 
మలయావిలు వేండంటా మాటువెశ్లేవు 
తలంచి (శ్రీవేంక పేః దవ్వ్వైతే వేండెక్కుంగాక 
చలపట్టి కూడితివి చలనేకాదా 4 ఎంత ॥ 200 


(శ్రీరాగం 
౧ ఎంత లేదు సీబత్తి యెర(గరా యిందరును 
దొంతింబెస్హేవు ౨ సఏియాలు దొరకుదా(కాను ॥॥ పల్లవి ॥ 


పొరుగాపెపైవలపు పూసేవు నామీ6ద 
వరుసల వద్ది కాపె వచ్చుదా(€కాను 
సరుస నావంక నీవు చక్క6 జూచే వప్పటిని 
అరసి యవ్వలిపొందు అదనొదా(కాను ॥ ఎంత ॥ 


కడవారిపొందు నాతోం గసి వుచ్చుకొనే విస్లే. 

అడరి వారితో మాట లంముదా6కొను 

నడుమ నప్వులెల్లాను నవ్వేపు యీ వేళను 

వుడివోనియట్టికా( గి లొనరుదా(€కొను ॥ ఎంత ॥ 
పోరచివనితమారు పొదిగేవు నన్ను విశ్లే 

చేరి యాసె నిన్ను(గూడి చెలంగుదా(కా 

యీరీతి (శ్రీవేంక కేక యిజ్లై నన్ను( గూడితివి 


కోరికి లస్నియును జేకూరుదా(కౌను ॥4ఎంత ॥ 2091 
శుద్ధవసంతం 
3 ఇవిగో మీమహిమలు యేమని పొగడవచ్చు 
జవళి నెంచిచూచితే సరిబేసివంటివి ॥ పల్లివ్‌ ॥ 


ద ఇది ళృంగారకీ ర్తనే.. ౨. *వటియాలు' పూ.ము.పా. రేకు, ౩. ఇదీ శృంగారక్షీర్తనే 


106 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు 


అంగనలచూపులు ఆరతులవంటివి 
కుంగక నీవు కొలువై కూచున్న వేళ 
చెంగట లే/తనవ్వులు పేసపాలవంటివి 
కొంగులువట్టుచు నీవు కొసరేటివేళ ॥ ఇవి ॥ 


కాంతలపలుకులెల్లా కప్పురాలవంటివి 
అంతలో నీవు సరసాలాడేటివేళ 
బంతిమోవులయీవులు పాలకూళ్ల వంటివి 
మంతనాన నుండి నీవు మన్నించే వేళను 1 ఇవి॥ 


వెలందులకాంగిళ్లు విడిదిండ్రవలటివి 
చలముల నీరతులు సలిపేవేళ 
యెలమి (శ్రీవేంక చేశ యి-ఫైె నన్ను( గూడితివి 
లు 


తల(పులవంటి వన్నీ తమకపువేళను 4 ఇవి॥ 2092 
రేకు 161 లలిత 
= ఎట్టిదో మీమాయావిలాసము యెటి/గిన నెణంగనీదు 
అజ్రె మాగురుననుమతినే (పత్యక్షమవై తివిగాని ॥ పల్లవి ॥ 


కరుణాకరా మిమ్మును. గవి తెలియ(గలేను 

ధర మీమహిమలు వినివిని తగ నరుదందుదును 

నరహరి నీవు నాలో నుండగ నమ్మక పురాణకథలందు 
అరయ॥గ మీచరితలు చెప్పంగ నాసతోడ మిము( దలంతును॥ ఎట్టి ॥ 


జగదీశా మీనామంబులు జపించనలయుదును 
వెగటుగ నీచిత్రసృష్టి చూచి మిము వెదకుదు నింతటను 
నగధర మీవె భక్తి పేయంగ మనంబున నొడ(ఐడను 
పగటున మీరిచ్చువరములకొర'కే పలుమారు మీకు 


౧. భక్తునిళ క్తిలో (వభమసోపానము, 


అధ్యాత్మ నంకీ ర్ల్గనలు 197 


(శ్రీవేంక'పేకా నీమూరితి చింతించి చేపట్టంగలేను 
'దేవుండ వనియెడువిశ్వాసమున కే తిరముగ.( గొలిచెదను 
(శ్రీవనితాధిప వేదాలు మిమ్మును. జెప్పగా నే తర్కింపుదును 
వేవేలుపరుషలు సేవింప(గ నీవే కర్తవని నిశ్చయింతును ః ఎట్టి1208 


లలిత 


అతవి నడుగవో చిత్రగుప్త నాయందలియౌ(గాము లన్నియును 
ఆత(డే మీ కుత్తరము చెప్పెడిని యన్నిటికిని మము దడవకుమీ 


౪ పల్లవి ॥ 
కరచరణాదులు నాకు( గల్పించినయతడే 
గరిమల నావుభయకర్మసంఘములకు( దా( గర్తా 
సరుగ( (బాణము ౧లొసంగి చైతన్య మతండే 
పరగ(6గ నాయపంాధంటులు పరిహరించ6 గర్తా 1 అత ॥ 


రమణతో నను. బుట్టించి రక్షించేయత(డే 

అమర6గ నన్ను వపహించుక నావళుకంతయు! దీర్చగ దాం గర్తా 
ప్రమదమున నాయంత రా త్మయైపాదుకొన్నయత( డే 

మమతల మీలోకము చొరకుండా మాంటలాడుకొన౦ దానేకర్తా 1అత॥ 


యెప్పుడు. బాయక దాసునింగా నేలకొన్నయతండే 
తప్పక యిహము(ంబరమునిస్ని వొరులు దడవకుండ( జేయ6ంగ6 
గరా 
నానీ 
చెప్ప(గ నాపాలిదేవరా శ్రీవేంక కేశుం డతండే 
అప్పణిచ్చి మిము సమ్మతి నేయుచు నటు మము గావ6గ 
దానే కర్త ॥ అత ॥ 204 


లలిత 


అవధారు పరాకుసేయకు మపరాధముగా నెంచకు 
వివరింప(గ నీవే గతి విష్ణండ మన్నించంగదే. ॥పల్లవి॥ 


౧. *లొనంగిని కొవచ్చు. 


శేరి థీ తాళ్లపాక ఆన్నమౌచార్యుల 


నాకునాకే సీసన్ని ధానము గల్పించుకొని 
చేకొని విన్న పములెల్లా. చేయుచున్నాండను 
కాకు సేసి నన్ను వీ. డెంత గట్టువాయయనక 
్రీకాంతా సీ వింతట నుందువు చిత్తగించి వినవే. ॥ అవః॥' 


చూచిచూచి నీమూరితి నాసొమ్ముగం జేసుకొని 
చేచేత నాలో ధ్యానము సేయుచునున్నా(డను 
కాచుకొని వీనీకి నాకూ6. =గారణ మేమనక 
యేచోటా నీరూపమే హరి యెదలో నుండంగదే ॥ అవ 


కోరికోరి నేనూరక నీకొలువుగడించుకొని 
చేరి నీవూడిగములు సేయుచునున్నా(డను 
యీరీతులు (శ్రీవేంక పేళశ్వర' యివి యేంటిసలిగెలనక 
నారాయణ స ర్వేశ్వరుండవు నన్ను నేలంగదవే ॥ అఆవ॥ 2905 


లలిత 
ఎట్టు సియలగలవాండవో యిక వీచేతిది నాపునికి 
నెటిన నీదాసు.డనె తిని వీచి తం వింకను ॥పలవి ॥ 
య్‌ ను అజ్‌ ఉ 


సారెకు. గొలుపు నేతు చనవులు నీ విత్తువోయనుచు 
నేరకున్నా€ బాడుదును నీవు మెత్తువనుచు 
వోరిచి వుపవాసములుండుదు నొగి దయదలంతువోయనుచు 
చేరి వాకిలిగాచుకుండుదు చిత్తమురావలెననుచు ॥ఎట్టు 11. 


కమ్మటి నిచ్చకములు నెరపుదు _కె వసముగావళి ననుచు 
వుమ్మడి నీగుణాలు వొగడుదు వూరక మొగమోడుదువనుచు 
నెమ్మది మొక్కులు నే మొక్కుదు నేరములెంచక కొతువని . 
నమ్మి విన్ను నేం బూజింతు నను నీ వీడేరింయవని 4 ఎట్టు 


౧. “అంతట” కౌనచ్చు. ౨. కౌరణము =సంబంధము కొవచ్చు, వ్యానవోరికము. 


అధ్యాత్మ సంకి ర్తనలు 190 


ఆసతో నిను భొవింతు అన్నిట నన్నేలుదువనుచు 
వేసరక సీమం్యత్రము నుడుగుదు వేగమే వరమొసంగుదువనుచు 
రాసికి నెక్కంగ (శ్రీవేంక పేశా రక్షించితి విప్పుడు నన్ను 
వాసితోడ నే నిన్ను! దగులుదును వదలక నాపాల( గలవనుచు 
॥ ఎట్టు ॥ 206 


చక్షు [12 గౌళ 
ఇటులై తే. బుణ్యము నీకు యిది వుపకారంబౌను 
తిటుకన నీకీరితి వొగడుదురు తకలకొని యిందరును పల్లవి ॥ 


సురాసుర గంధర్వయత్తులు మిమ్ము( దెలియఃగలేరు 
పరాళరాదులు మీరూపు భావించ6గలేరు 
నరు లెరుంగుదురా మిమ్ము నారాయణ సీవే సులభుండవై 
కరీంద్రి( గాచినయటువలె( గాతువుగాక ॥ ఇటు ॥ 


సనాతనబహు వేదళాస్త్రంబులు మిము నుతింపలేవు 
అనంతయజ్ఞంబులు మిమ్ము నటు సాధించంగలేవు 
తనూధరు లెంతటివారు దామోదర నీవే అహల్యను 
వినోదముగ( గాచినయటువలె వెస6 గాతువుగాక ॥ ఇటు ॥ 


రమాసతి ౧ సీభామహిరామలు మీతల( పెజంగరు 
నమేతులై నశేషాదులు మీజాడ మీరలేరు 
తమోమయు లిందరును ధరణిధర శ్రీవేంక పేళ 
నమోనమో యని మొక్కంగా. నను( గాతువుగాక ॥ ఇటు 1207 


సామంతం౦ 
సరిగాండు వీ;డన వలదు జగమున రాజు ౨వలపినది దేవులు 
యిరవుగ నందరు లోకములోపల యిది నానుడిమాట ॥పల్లవి 
"౧”వీఠా, పూ. ము./పా. ౨. 'వలచినది" కావచ్చు 


లం0 


ల, 


థ్రీకాళ్లపాక అన్నమాచార్యుల 


జగదేక బంధుండవట సకలజీవులకును, గులుతుగ 
మొగముచూపవయ్యా మీకు మొక్కెద విదె' నేను 
తగులై నచుట్టరికము దాంచ€గ వి(కనేలా 
తిగరానిమమకారము తెలుప6గవలె(గావి ॥సరి॥ 


యితవై నప్రాణమవట యీచరాచరములకు, అభయము 
సతత మియ్యవయ్యా మాకును సన్నుతింతు నిన్ను 
మతి( బాయనికూటంబులు మానుస మరి యాలా 
జతనంబున( జొలాగబియములు జరపంగవలె.గాని ॥నరి॥ 


నెలవై నయేలికెవట సీదాసులకెల్లా, వేశలు 
దెలియంజెస్పవయ్యా మిమ్మును తిరముగ( గొలిచెదను 
బలువయిన ౧ శ్రీ వేంకటేశ పరాకు లి(కనేలా 
చెలరే(గి నీసులభత్వ మే చెలిం "వలె(గాని ॥ సరి 200 


ఎదురుమాటలాడితి నీకు అబ్బ 4 లో(గొను నీవు 
పదర౭ంగ6దగదు నీకు పంతములిచ్చితి( గావగదే ॥ వల్లవి 


మునుపే నే విన్నవించితిని విన నవధరించితివి నీవు 
వెనక వేసుకో శరణు చొచ్చితిని విడువకు నన్ననుచు 
ననుంజూచి "దేహి" యంటే “నాస్తి యనరాదు నీకు 
ఘనయాచకుండను నేను కడుదాతపు నీవు ॥ ఎదు ॥ 


వెదకి నిను వేండుకొంటిని విచ్చేసితివి మాయింటికి 
వదలందగదు నీభ క్తి యొస6గు నీవా-డను పాయకుమనుచు 
పదిలంబుగ మొక్కినచేతులు బలిమి(. గోయరాదు 
యిదివో బంటను నేను యేలినవా(డవు నీవు * ఎదు * 
* బలువయ్యిన” రేకు, 


ఆధ్యాత్మనంకీ రనలు 201 


మరిగి నీముదలు మోచితిని మన్నించితి విటు నను సీవు 
కరుణతోడ నాయపరాధంబులు కడపు కావుమనుచు 
యిరవై నీపేరు వెట్టితే నియ్యికొనక పోరాదు 
నరమ్మాతుండ నే (శ్రీ వేంకటేశ నాయకుండవు నీవు ॥ ఎదు॥209 


సామంతం 
ఎదిగతి నే నొక్కండనే యెందరి కోపుదును 
నీదయతో మవ్నించంగదవే నీరజనాభా ॥ పల్లవి ॥ 


'మోహాంధకారము యెక్కడచూచిన ముంచుకవున్నది 
దేహాభఖిమానము అందుకు. దోడు దీకొనివచ్చీని 
సాహసభూతము ఘనహింసలకే చా6పించీ. జేయి 
దాహపుటాసలు వెనకముందరల తరవులువెట్టిని ॥ ఏది ॥ 


కోపాగ్నికణములు సారెకు( జుట్టుక గుద్బితిలందొడగె 
పెపె వయోవికారంబులు చలపటుక తిరిగీని 
న లు 
చాపలగర్వము యెవ్వరినై నా సాధిఎపించీని 
తీపులధనములు ౧ మీ(దిమీ(దనే తీదీపులు రేంచీని ॥ ఏది ॥ 


భావజవిలాస మప్పటప్పటికి బలుములు చూపీవి 
'వేవేలుసంపద బెందుచూచినా వేడుక నేసీని 
(శ్రీవేంక పేశ యలమేల్మంగను చేకొను దేవుండా 
యీవేళను న న్నేలితివి నాకు నిన్నియు తగ వసమయ్యిని 
4 ఏది ॥ 800 


రేకు 160 సామంతం 


ఆనతియ్య౭ంగదవే అందుకే కొచుకున్నాండను 
పూనుకనీ వెంతనేర్పరివైనా భువి మనసుపేదను నేను॥ పల్లవి ॥ 


౧. “మీ(ద' కౌవచ్చు. 


భి? థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కొలిచేమనేబంట్లు నీకు గోటాన(గోట్లు గలరు నిన్ను 
'దెలి సేమనేజ్ఞునులు తెందేప లున్నారు 
తల(చి వరములడి గేవారలు తల వెరట్టటుకలందరు వారె 
యిల సందడిలో నాకొలువు యెటువలె నెక్కీనో ॥ ఆన ॥ 


పనులకు( బాల్బడినవారు [బిహ్మాదీ దేవతలట 
వినుతులు సేయం౧ం దొడంగినవె వేదరాసులట 
మునుకొని ధ్యానించువారు మునుతెందరై నా. గలరట 
వినయపునామనవిసనవులకు వేళ అెప్పుడు గలిగీనో ॥ ఆన ॥ 


వున్నతితోడుత నిన్ను మో౭చుటకు వున్నారు గరుండండు శోషుండు నీకు 
అన్నిటాను నీకా(గిటితోపల నలరీ నలమేల్మంగ 
యెన్నంగ (శ్రీవేంక టేశా నన్నును యేలితి వింతటిలోనె 
పన్నిననామొక్కులు నీ కేభాగుల6 జేరీనో ॥ ఆన ॥ 0! 


సామంతం 


ఇప్పుడే నే నొడ6దిడ మరవంగ(దగదుజెప్పితి యెల్ల నాండు 
నెప్పున నే౨ నెంతకల్లరినై నా నీదాసు(డనని యందురుగా 
1 పనల్లవి॥ 
మజతునో తలంతునో నిన్ను మా(టల నేతప్పు గలుగునో 
యెఅ(గక నీదాసులంజూచి యేమని పలుకుదునో 
నెఅసిననాకర్మఫలంబులు నీకు సమర్పణ సేసితిని 
మజి నామీందట నేరము తెంచక మాధవ నన్నిటు రక్షించవే 
॥ ఇప్పు ॥ 


అలతునో సౌలతునో నే నీయందు భక్తి సేతునో 3 సేయనో 
యెలమిని నీకు నివేదించక యేమేమి భుజియింతునో 
తలంచేటినామన నే నీకును ధనముగా౬ గప్పము వెట్టితిని 
పలుమరు నన్నును తగవుకు(దియ్యక పరమాత్మా నను€ 
గావంగదే ॥ ఇప్పు (1 


౨. *దొడంగీ నవె” పూ.ము,పా. ౨. “నెంతటి పూ.ము,పా. ౩. 'శాయనో” రేకు, 


అధ్యాన్యావళకీ ఈవి. వ్రత 


నేరనో నేర్తునో సీ న వ్‌ కర్యము నేమటు. ము మానితినో 
నీరూపము నే సేవించియె త్యం నే సముంానించితినో 
మేరతోడ మావారు చెప్పగా మి మ్మింతట నే నమ్మతిని 
వారి.జూచైన శ్రీవేంక పేశా వరదు/(డప్టై మము మన్నించ 
గదవే ఇప్పు ॥ 802 


ముఖారి 
సర్వేశ్వరా నీతో సరి ౧యెొవ్వరు 
పూర్వపుట'రు చెప్ప(గాం బూంచి కొలిచేంగాని ॥ పల్లవి ॥ 


చేరి వేదములు నిన్ను( జెప్పంగా వినుపేకావి 
సీరూపము దర్శించేవార లెవ్వరు 
౨ ధారుణిలో నీయవతారాలే చూచుట 
ధీరత నీమహిమలు తెలి నేవా 'రవ్వరు (1 సర్వే ॥ 


భూమివారి. జూచి నిన్ను( బూజలు నేయుటగాని 
కామించి నీతో మాటాడేఘను లెవ్వగు 
దీమసాన నసీదాసుల (దిష్ట మెరుంగుటనగాని 
యీమేర నీదె విక మెరింగేవా 'రెవ్వరు ॥ సర్వే ॥ 
ర్ల 
వరములు సీ వియ్యఃగా వచ్చి 'నేవించుటగాని 
శెరలి నీమూర్తి వెదకేవా రెవ్వరు 
అనాలో 
హరి (శ్రీవేంక పేశా నీకరుణవారౌటగాని 


అరసి నిన్ను సుద్దులడి గేవా 'రెవ్వరు గ సర్వే ॥ 608 
ముఖారి 
ఇట్టినా వెట్టితనము లేమని చెప్పుకొందును 
నెట్టన నిందుకు నగి సీవే దయ(జూడవే ॥ పల్లవి ॥ 


౧. *"యవ్వడ, రేకు, ౨. ౨. “ధారుణిలోనియవతా౮లే , పూ.ము.పా, 


204 ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పాటించి నాలో నుండి పలికింతువు నీవు 
మాటలాడనేరుతునంటా మరి నే నహంకరింతును 
నీటున లోకములెల్లా సీవే. యేలుచుండ(గాను 
గాంటటాన దొరనంటా గర్వింతు నేను ॥ ఇట్టి ॥ 


నెమ్మది. ,దిజలనెల్లా సీవే పుట్టించ6గాను 
కమ్మి నేనే బిడ్డలం గంటినంటా సంతసింతును 
సమ్మతి నీవే సర్వసంపదలు నొస(గగాను 
యిమ్ముల గడించుకొంటి నివి నేనంటా నెంతు ॥ ఇట్టి ॥ 


మవ్నించి యివాపరాలు మరి నీవే యియ్యంగాను 
యెన్నుకొందు నాతపోమపామ యిది యనుచును 
వున్నతి (శ్రీవేంక పేళ నన్ను నేమి చూచేవు 


అన్నిటా నాయాచార్యువిన్నపమే వినవే ॥ ఇట్టి ॥ 804 
వ 
ముఖారి 
ఇటు నిను( దెలియ(6గ నెంతటివారము 
తటుకన నాసల. దగులుటగాక ॥ పల్లవి (1 


నానామూ ర్తులు నగధర నీరూపు 
యేనెలవుల వి న్నెటువలె. దల(చుట 
పూవి నీభావము పొందుగా6 జెప్ప(గా 
వీనులు చల్లంగా విను పేకాక ॥ ఇటు ౧ 


'పెక్కునామములు బిరుదు లనంతము _ 
లెక్కడ గొలదిగ *నెన్నెని పొగడుట 
యిక్కు వ నేసుక యిందులో నొకటి 
పక్కన నొకిమర పలుకుటగాక ॥ ఇటు ॥ 


౧. ఎన్ని(+అని 


అధ్యాత్మ నంకీ ర్తనలు 


వేవేలు గలవు నీవిహారభూములు 
యేవిధమున నెం దెందవని తిరుగుట 
(శ్రీవేంక కేశా సీశ్చంగా రమెల్లను 
'నేవించి ముదమున( జెలఃంగుటగాక 


రేకు 164 ముఖారి 
ఎవ్వరికి యెవ్వ రయ్యేరు యిందరికి నీవే దిక్కు 
అవ్వలనివ్వల నీ వనాథనాథుండవు 


కాయకము లందరును( గార్యవశళపరులే 
పాయవినీ వకొరణబంధు(డవు 
దాయగాం గ్లెవ్వరినై నాందప్పించుకొనేవాఠే 
ళా మ్‌ 
బాయటనున్నా నీ వాపన్నశరణ్యుండవు 


అపై లోకమువారు ఆర్థకామపరులే 
జట్లిగొవి నీ వై తే సర్వదాతవు 
ళల €... 
పొట్టంబొరుగుచుట్టాలు భోజనసహాయులే 
నెట్టన నీ వైతే మాకు నిర్వాహకుండవు 


అంతటా వారికివారు ఆత్మపోషకులే 
రంతుల నీవైతే నానారక్షకుండవు 
సంతతము శ్రీ వేంక కేశా మమ్ము నేలితివి 
పంతమున నీవు భక్రపరిపాలకుండవు 


ముఖారి 
దేవ నీవు గల్పించినతెరువు లివి 
సీవారె నవారినేరుపు లివి 


2005 


॥ ఇటు 8 000 


॥ ఎవ్వ ॥ 


౪ ఎవ్వ ॥ 


॥ ఎవ్వ ॥ 06 


జపలవి॥ 


200 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
పరమశాంతునకు( బాపము రాదు 
విరతిగలవానికి వెరపు లేదు 
గురు సేవారతునకు( గోపము రాదు 


ధర సత్యవిదునకు( దప్పు లేదు ॥ దేవ ॥ 
పుట్టుబహ్మాచారికి బుద్ది చెడదు 


అజ్లై ఆసలేనివారికి అలపు లేదు 
తొట్టినసుజ్ఞానికి దుఃఖము లేదు 


గట్టియెనమౌనికి కలహ మే లేదు ॥ దేవ ॥ 
సమచిత్తునకును చంచలము గాదు 


విమలాచారునకు వెలితి లేదు 
నెమకి (శ్రీవేంకటేశ సీదాసులై కొల్చి 


[భమయనివారికి భారము లేదు ॥ దేవ ॥ 007 


(శ్రీరాగం 
వారివారికర్మములే వారి. జుట్టుకొనంగాను 
యీరీతి నీవె వారియెటుక ౧ మాల్చితివి ॥ పల్లవి 
హిరణ్యకళిపుపాటు యెజగ(డా రావణు(డు 
ధరలో హరికి. బగై తానూ. బొలినె 
విరసపుకంసుగతి వినండా దుర్యోధను(డు 
సరుగ( దానూ. బగ్లై సమసినాండు 


॥వారి॥ 
తెగి మురాసురుజొడ తెలియ(డా నరకుడు 

మొగిని పోటుకు( బోయి మొక్కపోయను 

సొగిసి *సోముకుదెస చూడరా దానవులెల్లా 

మగిడి మగిడి పోరి మడిసిరిగాక 


॥వారి॥ 





ఆధ్యాత్మసంకీ ర్గవలు 


దిలివోయినతెరువు బాణుడు విచారించ(డా 
బలిమి( దొడరి భంగపడెంగాక 
యెలమి శ్రీవేంక పేశా యెవ్వరి నేమనవచ్చు 
యెలమి నిప్పటివారూ నెల(గరేకాక 


(శ్రీరాగం 
హరి నీవాసులభాగ్య మిది యెంతని చెప్పేము 
విరివై ననీసుద్దులు వింటిమయ్యా 


నెమ్మదిని నీవనేటినిధానము గన్నవారు 
కిమ్ముల సంపన్నులై సుఖింతురయ్యా 
కమ్మటి నీభక్తియనేకామధేను వున్న వారు 
వుమ్మడి నచ్చికము లే కుందురయ్యా 


చేరి నీపై చింతయనేచింతామణిగలవారు 
కోరినట్టల్లా బదుకుదురయ్యా 
నింరపునీకృపాపారిజాత మబ్చినవారు 
బోరన సంతోసాలం బొదలుదురయ్యా 

హత్తి నీనామమనేఅమృతముగలవారు 
విత్తిమెనపదవుల నిలుతురయ్యా 
యిత్తల (శ్రీవేంక పే; ఇవ్నిటా నన్నేలితివి 
౧ సత్తుగా సీవారు నాకు( జనవిత్తురయ్యా 


శ్రీరాగ 0 


దైవమా నీ వొక్కండవే దక్కినధనముగాక 
యీవలానావలా మటి యెొంచ నే మున్నది 


౧, “సత్తు 'నత్య” శజ్ద్రభవము కొవచ్చు. 


॥ హారి ॥ 108 


॥ పల్లవి ॥ 
శ్రా, 


॥ హరి ॥ 


1 హరి॥ 


॥హరి॥ ౧00 


॥పలవి: 
గ్రా 


208 థ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


పుట్టినవారి కెల్లా పొత్తుల దీజగము 
మెట్టికాచుందేయరంగు మేదినియల్లా 
బట్టబయటిభోగాలు బంతికూటిటోజనాలు 
పట్టి తమవని యేరుపరచ నే మున్నది ॥దైవ॥ 


పంచుకొన్న భాగాలు పంచమహాభూతాలు 
పంచేందియములే పరివారాలు 
యెంచి నడచేకాలమే యిందరికి నుంబళి 
తెంచి యెచ్చుకుందు లిందు( దెలుప నేమున్నది %॥దైవ॥ 


మనోవికారాలు మాన షపుటపెలటుకలు 
నోదమాళత్రాలు వేడుకలెల్లా 
యెనలేవి(శ్రీవేంక పేశ నీమహిమ లివి 


వెనకా ముందరా విన్నవించ నే మున్నది (దైవ! 810 
శ్రీరాగం 
ఇట్టివాండవు సులభమెట్లా నైతివోకాక 
అట్టినీదయ దలంచి అరుదయ్యి నాకు ॥ పల్లవి ॥ 


యేమేమి చదువవలె నెందరి నడుగవలె 
ఆముక విన్ను( దెలి నేయందుకొరకు 
భూమిలోన నెంతేసిపుణ్యములు సేయవలె 
కామించి సీపె ఠ కిగలిగేటికొరకు ॥ ఇట్టి॥ 


యెన్నిజన్మా లెత్తవలె నెందెందు వెదకవలె 
కన్నుల నీసాకారము గనేకొరకు 
వున్నతి నెంతగాలము వ్‌గ్గి కాచుకుండవలె 
విన్నవించి నీనేవ వేండుకొ నేకొరకు * ఇట్టి ॥ 


౧, 'పొళ్తులది జగము" పూముపాా 


అధ్యాత్మ సంకీర్తనలు 


యేదేది యెజంగవలె యెట్రళ్యపించవలె 
సీదాసు(డనిపించుకొ నేటికొరకు 
సాదరాన శ్రీవేంక 'కేశ్వర నన్ను మన్నించితి- 
వేదెసం బొగడవలె యింత సేసేకొరకు 


రేకు 165 శ్రీరాగం 
చెప్పితే బాసునందురు చేసినదోసములెల్లా 
వొప్పుగొని మవ్నించ నుచితమౌ నీకు 


కమియించుకొనవే సర్వాపరాధములు 
మ మెఅ!గ కేమేమి గావించితినో 
రమణతో సర్వలోకరక్షకుండవట నీవు ,. 
తమితోడ నన్నుంగాన( దగవౌను నీకు 


పరిహరించ(గదవే బహునరకబాధలు 
గరిమల నెటువలె, గాచుకున్నవో 
అరుదుగా సురలమొ రాలించితివట తొల్లి 
ధర నన్ను వహించుకో. దగవౌను నీకు 


వెనుకొని యడ్డము రావే శ్రీవేంక పేశ్వర 
అనుభవించేకర్మము ల వేమున్నవో 
పవివడి భ_క్రపరిపాలకుండవట నీకు 
తనుభోగాలు భోగించ( దగవాౌను నీవు 


నాదరామ్మ్యకియ 


200 


॥ ఇటి॥8 8011 
టి 


1పలవి॥ 
ణి 


॥1చెప్పి ॥ 


॥ చెప్పి ॥ 


చెప్పి ॥ 812 


అత(డు లోకోన్నతు: డాదిమపురుషుండు అన్నిటాను పరిపూర్జుండు 
చతురు. డిత(డే రక్షించంగలవాండు శరణవ్నిబదుకవో వోమనసా 


౪01! 2-5౯14 


॥ పలవి ॥ 


210 థి తాళ్లపాక అన్నమాచార్యుల 


మరుతండడి(జూచిన మంచికన్నులను మరొకరి జూచిన నింపొనా 
సిరివరునా మమునొడిగిననోరను చిక్కినపేరులు యి3వౌనా 
పరమా క్షుందల(చినమనసులోపలను పరులః దలంచితే నొడ౧బడునా 
కరుణానిధిపుణ్యకథలుపినినచెవుల కడలసుద్దులు వినసమ్మతించునా 
॥ అత(॥ 


నరహరి(బూజించినయట్రికరములు నరుల నేవసేయ నరుహములా 
మురహరు శరణవి మొక్కినశిరసున మూఢులకు మొక్క నుచితములా 
వారిమందిరమునకరి గెడుపదములు అధములిండ్ర కేంగంగ నలవడుశా 

పురుషోత్తము ౧ లాంఛనము మోచిన మేసు భువిహీన ౨ వృ తికి 
బొసంగీనా ॥ అత( ॥ 


గోవిందుండే దిక్రైవ్సేండుఘునులకు కొలిపీనా దేవతాంతరంబులు 
భూవల్ల భుదెస( బుట్టినజ్ఞానము పొంది వేరొకట నిలిచీనా 
(శ్రీవేంకటపతిపై నిడినభ క్రి చెలులపై నునుపం౦గ6 దగవవునా 
దేవకినందను( డితనిదాసుల( దెలియంగ జడులకుం దరమయ్యినా 


॥ ఆత(॥ 818 
నాదరామ[క్రియ 
ఇదివో నీప్రతాపము యెక్కడ చూచినా. దానే 
యెదిటిబహ్మాండము యిమ్ముచాల దిందుకు  ॥ పల్లవి ॥1 


పవిగొంపే భువిలో నేంబదియే అక్షరములు 
కొనాడికే నీగణాలు కోటానగోటి 
యెనసి పదునాలుగే యెడమైన లోకములు 
అనిశము నీ£యెతే ననంతమహిమలు ॥ ఇది ॥1 


౧. *లాంచనము " రేకు. త “వితిక” రేప, 


ఆధ్యాత్మనంకీ _రృనలు 


మించి *నిండుకొంటే నెనిమిదియే దిక్కులు 
ఆఅంచల నీకతలై తే ననేకములు 
యెంచి చూచితే. గలవి పంచమహాభూతాలే 
ముంచిననీమాయ తుదమొదటే లేదు 


వుపమించి తెలిసితే నొక్కే జగము 
అపురూపపునినృష్టి ఆతిఘనము 
ఆపరిమితపుజీవు లణుమాతత్రులై నాను 
యెపుడు శ్రీవేంక కేశ యెక్కుడు నీదాసులు 


ఖు 


నాదరామ్మకియ 
ఎంతకత నడపితి వేమి జోలి, బెట్టితివి 
చింతించ లోకములు నీచేతివే కావా 


కౌరవుల( బాండవుల కంహము వెట్టనేల 
నేరిచి సారథ్యము నెజపనేలా 
కోరి భూభార మణంచేకొరక్రై తే నీచే చృక-_ 
మూరకే వేసితే దుష్టు లొక్కమాపే తెగరా 


చేకొవి వానరుల(గా6 జేయనేల దేవతల 
జోకతో లంకాపురి చుట్టుకోనేల 
కాకాసురు వేసినకసవే రావణుమీ(ద- 
నాకడం ఇంపువెట్టితే నప్పుడే సమయండా 

గక్కన (శ్రీవేంక కేశ కంబములో వెళ్లనేల 
చొక్క-ముగా. (ఐహ్లాదుండు చూపంగనేల 
చిక్కక హిరణ్యకశిపునాత్మలో నుండక 
తక్కించి నీవెడసితే కానే పొలీియ/డా 

౧. '* విండుకొంటేనే నెనిమిదియే ” పూ.ము.పా. 


ల! 


1ఇది | 


॥1ఇది॥ 814 


॥ పల్లవి ॥ 


4 ఎంత ॥ 


4 ఎంత! 


4 ఎంత ॥ 815 





వ? శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నాదరామ్యక్రియ 
పరులక్రై తే విదే పాపముగాదా 
పురిగొని నీవంక( దిణ్యమాయ/(గాక 


పరమపురుష నీవు పట్టినదే ధర్మము 
అరసి నీవు చెలించినదే సత్యము 
ధరలోన నీరెంటికి తంగడితో విరోధించంగ 
దొరసి (ప్రహ్ణాదునకు దోడ్రై నదే గురుతు 


నారాయణు(డ నీవు నడీపినదే తగవు 
ఆరూరి నీ వానన్నదే ఆచారము 


సారెకు. దమయన్నతో నండిపడి పెనగంగ 


కోరి సుగివు వహించుకొన్నదే గురుతు 


(శ్రీవేంకటేశ నీవు చేసినదే నీతి 
చేవతో నీ వొడంబరచినదే మాట 
కావించి తాతతో( బోర6గా నీవు చ్యకమెత్తి 
ఆవేళ నడ్డ మైనందుకు అర్హునుండే గురుతు 


రేకు 106 =... నాదరామక్రియ 
ప్రపన్నులక నిది పరమాచారము 
విపరీతాచారము విడువంగవలయు 


భగవదపచారము భాగవతాపచారము. 
దగులక దేవకొాంతరము మాని 
నగధరుఃరణము నమ్మి యాచార్యుని 
బగివాయనిదే సరమవై ష్ణ్వవము 


॥సలవి ॥ 
ణా 


జపరు॥ 8016 


॥(పప॥ 


ఆధ్యాత్మసంకీ _ర్తవలు 


దురహంకారము దుఃఖము నుఖమును( 
బొరయక ప్రాకృతులపొంత( టోవక 
దరిశనాభిమానాన ధర్మము వదలక 
పరిశుద్ది మండు పే పరమవై ష్ట్వవము 


ఉపాయాంతరము లొల్లక భి చేపట్టి 
యెపుడూ. దీర్ధప్రసాదేచృతోడ 
నిపుణత (శ్రీవేంకటనిలయు.డే గతియని 
(పపత్తి గలుగు పే పరమవైష్ణవము 


రామక్రియ 
జతనము జతనము సర్వేళున్గగ రిది 
బతుకు(దోవ యిదె బడకరము 


హృదయములోపల నీశ్వరు( డున్నాండు 
-దిలము మనసా బడకరము 
తుద నల కామాదుల. జొర నియ్యక 
పదరక కావుము బడకరము 


యెంచుకొనీ విదే యేలిక మిము ని(5 
పంచభూతములాల బడకరము 
మించినపురి తొమ్మిదివాకిళ్లను 
పంచుక వున్నారు బడకరము, 


నడుమ నడుమ. (బాణములాలా మీరు 
బడివాయకుండరో ఐబడకరము 
యెడయక శ్రీవేంక కేశ్వరునకు మీరు 
బడలక కొలువరో బడకరము 


౭8 


(పప ॥ 


॥(పప*ః। 817 


॥ పలవి ॥ 
ఉం 


॥1జత ॥ 


౫ జిత ॥ 


4$తజ॥ 816 


£4 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


భైరవి 
ఆతడే విష్ణుం డఖిలము నడ పెడి 
యీతల నెవ్వరి 'కేంటికి. జింతా * పల్లవి ॥ 


పుట్టించం బెందంగ పొడ వెక్కించ దేహుల 
గట్టిగా మా(టలాడించ( గదలించ 
పట్టి వొన గురియించ పైరులు మొ” 
తిట్ట పెట్ట నొకానొకదేవుండు గలండు ॥ ఆత(॥ 


అన్నపానము లొస6గ నాపదలు గడప(గ 
పన్ని మాయలు భువి. బచరించ 
విన్నపాలు సురలవి వివి యందరి రక్షింప 
వున్నతోన్నతుండై వొకానొకకర్త గలండు ॥ ఆత(॥ 


కాల మకయము౧నేయ కర్మను ఫలించ(దేయ 
తాళుకొవి మరపించ€ దల(6పించ 
పాలుపడి (శ్రీవేంకటపతియై వేదాలుచెప్పే- 
6... 
యేలిక యొకానొకయీశళ్వరు(డు గలండు ॥ అత(॥ 819 


ఖైరవి 
హరి హరి జగశామెలుంగ నీ వాతుమలోనే వున్నాండవు 
సురల గాచుటయు ననురల నడంచుట చొప్పడియున్నది 
నీగురుతు ॥ పల్లవి 
వేదార్థము 3 దప్పం దెలిసినవిద్వాంసునివంటిది 
పాదుగ( జదువక తర్కించ(బోవుపొండిత్యమువంటిది 
మేదిని నడపులల దెరువుదప్పి మరి మెలంగేటి ఆెరువరివంటిది 
ఆదిమూర్తి సీశరణుచొచ్చి నిను నారాధించనివానిఐబదుకు॥హరి॥ 
౧, "కాయ" రేకు ౨- “మెజంగి పూ,ము.పా. రేక, ౩, “దవ్పందెలినిని పూ.ము.పా, 


ఆధ్యాత్మిసంకీ_ర్తనలు 


215 
వట్లిజోలితో నూరక దేవరలేవిపూజవంటిది 


వొట్టుక ఫలములుబేనిపంటలకు వొడిగ క్షేయటువంటిది 
నెట్టవం గర్హధా రుండులేని జలనిధినడి మియోడవంటిది 


బట్టబయటనే పరమేశ్వర నీపైభక్తి లేనివానిబదుకు ॥హరి॥ 
పొందుగ ధర్మముబోధించెడిసత్పురుషులులేనిసభవంటిది 


చెంది శ్రీవేంకటేశ్వర నీమహిమలు చెప్పనికథవంటిది 
సందడి నన్నియు. జేసి దక్షిణలుచాలనియజ్ఞమువంటిగి 


యిందిరారమణ నీ వెళ్టుడనుచు నీన్నిటం దెలియని": ౨కు 
॥ హఏ॥ 880 
భైరవి 


అరుదు నీచెరితము హరి నే నిదియే తలంచుకొని 
_శరణంటి.( గావు మిదియ విన్నపము సరిలేరు నీకు 1 పల్లవి॥ 
పరగ నీయకారణబంధుత్వ మహల్యయందు. గంటిమి 
'రియందు నార్తరక్షకత్వము మెరయంగ6 గంటిమి 
అరసి (దౌపదియందు నాపదుద్ధారకత్వము గంటిమి 
. శరణం టె గాచుట ధర విభీషణునందు. గంటిమి 
మును భ_క్తవత్సలత్వము నీకు శబరియందు. గంటమి 
అనాథనాథుడవు నీ వగుట న్నుగీవువందు( గంటిమి 
పెనంగి నిరహేతుకపేమ పరీకితునందు. గంటిమి 
వినుం గింకరాధీనుండిని పపహ్లాదునియందు. గంటిమి ॥ అరు॥ 


'* అరు ॥ 


గోవర్థనమందు సర్వజీవదయాపరత్వము. గంటిమి 
రోవించి సాందీపునందు (వతిజ్ఞాపాలకత్వము గంటిమి 
దేవ. శ్రీవేంకకేశ్వర నీవు ద్రిష్రవరదుఃడవగుట 


తావ ననీకొనేటిదండ నొసంగేయందే కంటిమి? ॥1అరుః 821 


౧. ఈపాటిలో (ప్రతిచరణమునందునూ *కంటిమి” డీర్జాంతముగనే కలదు. 


2168 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


రేకు 167 భైరవి 
ఎంతపుణ్యమో యిటు మాకు( గలిగె 
చెంతనే నీకృప సిద్ది:చ(టోలు 


(శ్రీపతి 'మీకథ చెవులను వింటిమి 
పాపము అలణ(గెను భయ ముడిగ 
తీపుగం దులసితీర్థము గొంటిమి ఒ 
శాసము దీరెను సఫలంబాయ 


గోఏంద మిము. గనుగొంటి మిప్పుడే 
పావనమైతిమి (బతిక్‌తిమి 
తాపుల మీపాదిములకు మొక్కితి 
. వేవేలు6 గలిగెన్లు వేడుకలాయ 


(శ్రీవేంక పేశ్వర 'నేవించితి మిము 
ధావతి దీరెను తనీసితిమి 
వావిరీ ముమ్మారు వలగొని వచ్చితి 
నీవారమెతిమి నిలిచితి మిపుడు 


మలవారి 


అనంతాపరాధి నేను ఆటుగొన శరణంటిని 
యెనలేనినీగుణాలు యేమిచూచేనయ్యా 


దగ్గరి కొలుతు నాతరతమ్య మెంచుకోను 
నిగ్గువడ నిఫ్టే నిన్ను. జేరి పాొడుదు 
వొగ్గి విన్నపాలు 'నేతు వుబ్బునం జిత్త మెరగ 
యెగ్గు లెంచితే నావల్ల నెన్ని లేవయ్యా 


॥ ఎంత్‌ ॥ 


॥ ఎలిత 1 


॥ ఎంత ॥ 022 


॥పలవి ॥ 
ణు 


॥ ఆనం ॥ 


అధ్యాత్మసంకీ ర్తనలు ల? 


పాదాలంటి మొక్కుదును పరిశుద్ది చలంచను 
సాదించి కొలువవత్తు సత్వ చూడను 
యేదెసనైనా నుతింతు యెంగిలినోరని మాన 
పాదుగా విచారించితే బలుమూఢు(డనయ్యా 1 అనం ॥ 


మంచము_పె6 దలపోతు మందెమేళమనియన 
కంచముకూడర్పింతు గాదననేర 
యెంచ€ంలగ (శ్రీవేంక పేళ యివ్నిటా నీబంట నైతి 


పంచల. జూచితే నీపాలివాండనయ్యా ॥ అనం ॥ 828 
మలహరి 
అన్నిటా నీవే వుందునందువుగాన 
యిన్ని నీవు వుట్టించిన వివి నీసొమ్ములే ॥ పల్లవి ॥ 


నిలిచినరూపులెల్లా నీగుళ్లుగా. దలంతు 
మెల6గేటివై తన్యము మిమ్ముగా€ దలంతు 
యిలలోనిధ్వనుబు సీపలుకులుగా(€ దల౮తు 
క లపంచభూతా లుపకరణాలుగా( దలంతు ॥ అన్ని ॥ 


నారుకొన్నపంటలు నీనై వేద్యాలుగా. దలంతు 
నీరెల్లా నీతీర్రమపి నెమ్మి(6 దలంతు 
న. ఖి * 
ధారుణి భోగాలు పూజ్యాదవ్యాలుగా( దలంతు 
నేరిచినపనులెల్లా నీలీలలుగా(. దలంతును ॥ అన్ని ॥ 


కాల్యతయము నీగతులుగానే తలంతు 
చాలి సురల నీయనుచరుల(గానే తల(తు 
నాలోని శ్రీవేంక కేశ నాతంగడివని తల(౮తు 
తాలిమి నీదేవులను తల్లియని తల(తును ఇజఅన్ని॥ 824 


థ్రీ తాళ్లపాక అన్నమాదార్యుల 


మలహారి 
ఆందుకేపో నీప్పై నాసవుట్టి కొలిచేది 
మందలించిలి నింక వరి సీచిత్తము ॥ న. 


యిందరు( జెప్పంగా వింటి యెవ్వరికై నా విష్ణుందే 
కందువ మోత మియ్య6 గర యనగా 
ముందే వింటి నారదుడు ముంచి నిన్ను( బాడ6గా 
పొందుగ తోకములోన.( బూజ్యుండాయననుంచు ॥ అందు ॥ 


అప్పటి వింటి లోకము లన్నిటికి హరియే 
కప్పి రక్షకత్వానకు(. గర యనంా 
యిప్పుడే వింటి (ధువుండు యిటు నిన్ను నుతించే 
వుపష్పతిల్లి పట్ట మేంచున్నా(డనుచును ॥ అందు ॥ 


యిదె వింటి శ్రీవేంక పేళ (బివ్మాకు, దండివై 
కదిసి పుట్టించ6 బెంచ. గర్త వనుచు 
వదలక వింటి నీకు వాల్మీకి కావ్యము చెప్పి 
చెదర కాద్యుఅలో (బసిద్దండాయన ముచు 4 అందు ॥ 821 


భూపాళం 
అపరాధిని నే నై నాను 
కృపగలవారికి. గపటము లేదు ॥ పల్లవి ॥ 


సనాతనా అచ్యుతా సర్వేశ్వరా 
అనాదికొరణ అనంతా 
జనార్లా అచల సకలలో కేళ్వవా 
విను మరవియున్నా(డ నను దెలుసవయా ॥ అప ॥ 


అధ్యాత్మ సంకీర్తనలు 210 


పురాణపురుషా పురుషోత్తమా 
చరాచరాత్మక జగదీళా 
పరాత్సరా హరి బబహ్మా౦డనాయకా 
యిరవు నీవేయట యెతి/గించంగదే ॥ అప॥ 


నో _త్తమా శఈదినకరనయినా 
. పావనచరితా పరమాత్మా 
్రీవేంంపేశా జీవాంతరంగా 


'నేవకుండను బుద్దిచెప్ప౦గవలయు ॥ అప ॥ 026 
భూపాళం 
చెప్పవే నన్ను మన్నించి శ్రీపతి నాకు 
యెప్పుడును జింతించే నిదేపన్నై నేను ॥ పల్లవి । 


పొలసి నీరూప మెట్టు పొడచూపేవో 
యెలమి నాభాగ్య మి€5క నెట్టున్నదో 
లట 
అలరినా కేబుద్ధి ఆనతిచ్చేవో 
కలిగిననీమాయ యేగతి( గడచేనో ॥ చెప్ప ॥ 


వరుస నా కెట్లా గై వసమయ్యేనో 
యిరవై నాజన్మఫల మెట్టున్నదో 
పరగ నామతి నెట్టు పాయకుండేవో 
కరుణొనిధిఏ్‌ ని న్నేకరణి మెప్పించేనో ॥ చెప్ప ॥ 


పనివడి యెట్లా నీభక్తి యిచ్చేవో నా- 
మనసుచంచల మెట్టు మట్టుపడీనో 
యెనరేవి నాతల(పు యెటి(గి ్రీవేంక పేళ 
నను నేలితివి యెట్లా కోరిక చెల్లీనో 1 చెప్ప 4 827 


220 (ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


రేకు 168 భూపాళం 


ఇవి నేయంగ నే నలసు(డ యెటువలె మోక్షం బడి గెదను 
వివరముతోడుత నీవు సులభుండపు విస్ణుడ నిన్నే కొలిచెద(గాక 
11 పల్లవి ॥॥ 
జపయజ్ఞదా నకర్మంబులు యెంచ(గ జిరకాలఫలంబులు 
యెప్పుడు. బుణ్యతీర్థస్నా నములు యిల పాపవిమోచనములు 
ఆపరిమిత దేవకాంతరభజనలు ఆయాలోకటప్రాప్తులు 
వుపవాసాదినిీయమ్మవ్రత ములు తపోవిస్టక. గారణంబులు ॥ ఇవి॥ 


రవిచయ్యద్యగహతారాబలములు భువిలో( గామ్యఫలములు 
తవిలినపంచేం[దియని,గహంంబులు తనుధరులకు దుర్లభములు 
అవిరళధర్మార్థకామంబులు మజీ యైళ్వర్యములకు మూలములు 
అవల(గహణకాలానుష్టానము లథికఫలంబులు ఆశామయము ఇవి 


పరగ సప్పసంతానబాహ్మబతర్పణములు ఖ్యాతిసుకృతములు 
ఆరయ బు[తదారక్షేతసం[గహ మందరికిని సంసారభోగము 
హరి నరహరి (శ్రీవేంక పేశ్వరా అభిలము నొసం గెడిదాతవు 
నరుగన నీవే దయతో రక్షీంచంజాలుదు వేకాలమును మమ్మును 


॥ ఇవి ॥ 826 
ధన్నాసి 
నీవే మాకు దిక్కు. నిన్నే తలంతుము 
కావు మానేర మెంచక కరుణానిదీ ॥ పల్లవి 


నెట్టన సూర్యు ౧ లోనినెలకొన్న తేజమా 
గట్టిగా: జందద్రునిలోవికాంతిపుంజమా 
పుట్టిరడించేయజ్ఞపురుషువిప్రకాశమా 
వొట్ల్టుక దేవత లలోనుండినళ క్రీ 4నీవే 





నాము 


ఆధ్యాత్మనంకీ రృనలు 221 


సిరులు మించినయట్టిజీవులలో పాణమా 
గరిమ వేదములలో/గలయర్థమా 
పఠమపదమునందు( బాదుకొన్నబ్రహ్మామా 
చరాచరములలో సర్వాధారమా ॥నీవే॥ 


జగములో వెల నేటిసంసారసుఖమా 
నిగిడినమం[త్రములనిజమహమా 
మిగుల (శ్రీవేంకటాదదిమీందమున్న దై వమా 
ముగురు వేల్పలలోనిమూలకందమా ॥1నీవేణ 020 


_ ధన్నాసి 
సీ వెంత నే నెంత నేడు నాయగ్గలి కెంత 
దేవ నీదాసుల జూచితేనే నిన్ను( గనుట ॥ పల్లవి ॥ 


వొక్కొాక్కరోమకూపాన నొగి బ్రహ్మాండకోట్లు 
ఉక్కుమీరి ధరించుకఉన్నాండవట 
నిక్కిననీరూప మెంతో నిన్ను6 గను(గొను "బెట్టు 
అక్కజపు వేదముల కగోచరు(డవు ॥నీవెం ॥ 


యెన్నో శిరసులట యెన్నో పాదములట 
యెన్నరానిచేతులట యిట్టినీమూ ర్తి 
కన్నులం జూచుట యెట్టు కడగురు తందు శేది 
అన్నిటా మునీంద్రులకు నచింత్యుండవు ॥1నీవెం ॥ 


కోటిసూర్యు లొక్కమాటే కూడ నుదయించినట్టు 
గాటపునీతిరు మేనికాంతులట 
మేటివి (శ్రీవేంక కేశ మిమ్ము దిష్టించుట యొట్లు 
పోటిదేవతలకేలా( బొడవె నవాండవు ॥నీవెం* 080 


22 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ధన్నాసి 
నారాయణ నీపంపో నాభాగ్యమో ఇది 
"పేరుకొని పిలువనిపేరటమై వున్నది ॥ పల్లవి ౪ 


వుడిగినా. గామాదు లొక్కొాక్కవ్యాజాన వచ్చీ 
సుడిసి నడుముచొచ్చుచుట్టాలవలె 
తడవకున్నా( గర్మాలు తమ్ము( దామె 'సేయించీ 
దిడిబడి( దిరుగును ఐబంట్లవలి ॥ నారా 


చూడకున్నా దుర్గుణాలు సొంట్లు సోదించవచ్చీ 
_ వాడవాడల.( '* దల *రులవలె 
యేడ నున్నా అంపటాలు యెదుటనే పొలసీవి 
జోడువాయనీక తోడునీడలవలె ॥ నారా, 


కలంచకున్నా భోగాలు తనువుతో( బెన(గీని 
చెలరే(గి గరడిలో = జెట్లవలె 
బలిమి శ్రీవేంక పేళశ భావములో నీమూరితి 


నిలుపవే యెందుకైనా నిగిడీ నామనసు ॥1నారాః 08! 
దేవగాంధారి 
పనుల గాచుఐ యెటు బండిటోయి€డవౌ బెట్టు 
వెస నిన్ను6 దలంచితే వెరగయ్యి నాకు ॥ పల్లవి ౪ 


వరుశ నంతరియామిత్వము నవతారములు 
పరగ మూండుమూర్తులప్రభావము 
పరమపదము పరాత్పరము (బహ్మమునై 
తిరమైనయాది దేవదేవు(డవు నీవు ॥జపను ॥ 


౧. “*దలవరులువలె రేకు, ౨. *జెటువలె' రేకు. 


అధ్యాత్మసంకీ రవలు 


ఆవిశము జీవులకు సణువుక మహత్తుకు 
వెనుకొన్నమాయకు విరాట్టుకు 
పొనుంగవిమహిమలపొడవుకు. బొడవైన 
దినకరకోటికోటి తేజమవు నీవు 


సర్వశాస్త్రములలో సనకాదులలో 
పర్వినగరుడానంత | పముఖులలో 
సర్వదా మెల(గుచు జనవరదు(డవై 
వుర్వి (శ్రీవేంకటాదదినున్న దేవుండవు 


రేకు 1600 దేవగాంధారి 


ఏపొద్దూ నీచే(తలెల్లా యెదుటనే కానవచ్చీ 
వీంపు గానరాంగా దా(గేవిద్య నీదిగాక 


పుట్టినమెకానకు. బూరి 'మేయ నేరిపిఠా 
అబి పిల్లలం బెట్ట నటు నేర్ప్చిరా 
లు లా ట్‌ 
చుట్టి నీళ్లున్నచోటు సోదించ నేరిపిరా 
మట్టులేని దింతా నీమాయ యింతేకాక 


తీవెలకు( జుట్టి చుట్టి దిక్కుల! బా(క నేరిపిరా 
శావుల€ దతికాలాన6 బూవ నేరిపిరా 
౧ వేవేలపక్కొామ్మలు వెన బెట్ల నేరిపిరా 
యీవల€ జూచినా నీమహిమ లింతేగాక 


కోరి పకులు కొరులు గూండ్లువెట్టి నేరిపిరా 
సారె జాతియ్యాహారాలచవి నేర్పిరా 


యీరీతి శ్రీవేంక కేశ యిన్నియు లోకములోన 


చేరి సీవు సేసిన ౨ సృష్టి యింతేకాక 


228 


॥ పను ॥ 882 


॥ పల్వవి 11 
ళంి 


4 ఏపొ ॥ 


॥ ఏపొ 


॥ ఏపొ 4 


ననా తలత్నాతతలయా నానడం 
౧. “వేవేలవకొమ్మలు' పూ.ము.పాం వక్క +-కొమ్మలు =పక్కొమ్మల కొవచ్చు, 


౨, “(విస్టి” రేకు, 


ర! శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


దేవగాంధారి 


ఇంతకం'పే మరి లేదు యెవ్వరికి నుపాయము 
యెంక్రై నా నిదియు నీ విచ్చితేనే కలుగు ॥ పల్లవి ॥ 


హరి నీచి త్త్రమువప్రేయందుకు నుపాయము 
ధర విన్ను టోధించేనీదాసులమాంపే 
దురితములన్నిటిని తొలగించేవుపాయము 
నిరంతరమును నీనామజపమే ॥ ఇంత ॥ 


దండితోడ నీమాయ దా.పేయందు కుపాయము 
నిండుని ధానమైననీపై భ శ్రే 
అండనున్నకామాదుల నసణచుట కుపాయము 
కొండవంటినీమూ ర్తి గోరి శరణనుపే ॥ ఇంత ॥ 


పుట్టుగులు గెలిచి నిన్ను బౌందుట కుపాయము 
అజై నీరూపమైనఆచార్యుడే 
ట్‌ €... 
యిమై (శ్రీవేంక పేళ యిన్నిటికి నుపాయము 
ట 


మట్టులేనిరామానుజమత ము చేకొను కే ॥ ఇంత ॥ 884 
దేవగాంధారి 
తెలియరాదు నీమాయ తెరమర+గుపెక్కు. 
వలల జిక్కక నిన్నే కొలువంగవలయు "1 పల్లవి ॥ 


చూడంగ నీజగత్తుకు సూత్రధారివి నీవు 
జోరై మ నాడుచును సర్వంబునున్నది 
యేడ. జూచినా నీ వుందు వెవ్వరికిం గానరావు 
వోడక న్వతంత మొకరిపై వేళను “౨ 1తెలి! 


౧. “దాటి” రేకు. 


ఆధ్యాత్మ సంకీ ర్తవలు 


మజపించా( దలఃపించా మర్మజ్ఞుండపు నీవు 


గుజియై నీసంకల్పముకొలం దే యీజీవులెల్లా 
మటి నీ వీశ్వరుండపు మాంటలబు. జిక్కవు. 


కఠఅకరి నితరుల( గ్నర్హలంగా( జేతువు 


అందరిమొర లాలించి అ్టె రక్షింతువు నీవు 
కందువ (శ్రీవేంక పేశ కానవచ్చె నీమహిమ 
చెంది వరము లిత్తువు చేతికి స్థులభుండవు 
సందిడి నెవ్వరినైనా సరిగా మన్నింతువు 


ధన్నాసి 
నీవే దయదల!౭చుక నెమ్మి రక్షించుటగాక 
యీవల. గొలిచేనంకే యీడైై నవాండనా 


పరగ నేమైనా విన్నపము చేసుకొనేనంకే 
హరి నీకు నెదురుమా6టాడేవా/డనా 
గరిమ సువన్తువులు కానుక ఇచ్చేనంపే 
సరుస నీకన్నా నేను సంపన్నుండనా. 


మెలంగి నీగుణాలకు మెచ్చి నంతోషించేనంపే 
జలజాక్‌ నే నీతో సరివాండనా 
-ఐలువైన నీపరమపదము గోరేనం'కే 
వలనై నసీతోడినవంతువాండనా. 


తాలిమితో నాలో నిన్ను ధ్యానము వేసేనంటే 
పాలసు€డ నేను నీపాటివాండనా 
యేలికివి. శ్రీవేంక పేశ నన్ను గృపతోడ 
యీలీల నీమహమలు యొరి(గేటివా(డనా. 
౪0% 2- ౯15 " 


ఃి5్‌ 

4తెలి॥ 
మ 

౫ తెలి ॥ 885 

- 6 పల్లవి ॥ 

॥నీవే 2 


కనీవేన 


*నీవే॥ 086 


228 శ్రీ కొళ్లపాక అన్నమాచార్యుల 


డెవగాంధారి 
చిత్తాన( బెట్ల.. మీమాట శ్రీరదుణ మరవక 
పష'తివి న్నేమెరయుంగుదు నజాని నేను. ॥ పల్తఎ 4 
ఎలి (మ ణ్‌ 
నెలకొవి నాలోన నీ వన్నా(డవుగన3 
తలంచకున్నా నన్ను6 ఉలంచిన”(డ గ 
యెలమి నందరి సీవే యేలినవా(డవుగనక 
కొలుపకున్నా సజల గొలిచనవాంచనే ॥చితా॥ 
నక్కొాని అకొసమెల్లా సిపాచమేకిన 
మొక్కుకున్నా గను నీక. మొక్కిననా (డనే 
నిక్కి నానాక్షీరములు నీపేరులేశనక 
'పెక్కులుగ' (6 వీయనవక న్న బిలివనవాండ నే 11 చిత్రా ౫ 
వోజ నారుగమలా = నున్న 6డవుగ వ 
పు-జించబన్నై న్ను! బూజించినసవా(ండనే 
తేజపు(శ్రీ వేంక పేళ దేవ నీవే గతిగాన 
నాజొన నే మఅబఒనొ శంజన్ననొ(డినే. చిత్రా! 88 


గాండ్మకియ 
౧దాంయుకో నీపాదాల:.( దిగ చే6 జేసినపూజ లివి 
పూంచి నీకీరితిరూపప్పుష్పము ల... యయ్యా ॥ పల్లపి ॥ 
వొక్కసంకీ ర్తస బ్రాల, వొద్దికై మమ్ము రకించంగ 
అఖటో ౧౦ 
తిక్కినవి భండారాన దాం వుడనీ | 
వెషసమగునీ . మము వెలసులభము ఫల నుధికము 
దిక్కె నిన్నేలికి విశ నవ తీరఎనాఎనమయ్యా దాచు! 
మా నా త 






అధ్యాత్మ సంకీర్రసలు య! 
నానాలిక పెనుండి నానొసంకీ రనలు 
షు వాలి 
పూని నాచే నిన్మ్ను( బొగడించితివి 
వేన మాలవెన్ను(డా నిని తించ నెంతవా6ండ 
కానమ్మని నా కీపుణ్యపిం గట్టితి వింతే మశ్యూ జదాందు॥ 


యీమా. గర్వము గా. సిమహిమే కొనయాడితింగాని 
చేముంచి ఇ నాస్వాలం్యత్యము చెప్పినవా(డం గాను 
నేమానం బాడేవా(దన. నేరము రండు మీ 
శ్రీమాభవ నే నీవాసుం౫ (శ్రీవేంఠర పేకుండవయ్యా॥ వా ంచుక88 


రేకు [170 గుండ్యకియ 
హరి గోవిందా హరి గోవిందా 
ఆనంద మానంద మాతుమపను 
గురూపదేళాన వెదక(గా వెదకంగా 
గరషు నీయర్గము కంటి మోయియ్యా ॥ పల్లవి ॥ 


సరి నన్యధర్మములు మానుమంటివి 
శరణు నీకుర్యజొరుమ-టివి 
దురితము లణచేనంటివి 
పరగ మోక్షం బిచ్చేనంటివి 
హరి నీవచనము అమోషము 
నరులము నే మిది నమ్మితిమి 
పరమపద మిష్పుడే కలిగెను 
ధర నొక్కమనసుతో సుళ్నారమభ్యూ *హరి॥ 





౧. *స్వాఠం[తము” రేవ. 


228 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


యెందు నీవే గతి ౧ యనునుంటివి 
యేచి యొక్కమా!పే చాలునంటివి 
యిందరి కథయ మిత్తునంటివి 
యిది నీ కెపుడు ,వతమంటివి 
కందువ నీబిరుదుసత్య్మము 
కానిమ్మవి నేము చేపట్టితిమి 
ఆంది నీవే మాకు దిక్రైతివి 
అన్నిటా సంతోసాన ని న్నారమయ్యా హరి ॥ 


ఆసమావినవా( డెక్కు డంటివి 
అతనివెంట దిరిగేనంటివి 
- భాసురపాదరేణువు ౨ నే నంటివి 
పావన షయ్యేనని యంటివి 
మోసలేనిది నీసంకల్పము 
మొక్కే. మిందులకు (శ్రీవేంక పేశా 
ఆసపడ నితిరుల నాకు నీవే యాస 
యని నీదాసులమై యున్నారమయ్యా *హరి॥ 800 


గుండ(కియ 


ఇదివో నాసంపదా ఆస్తియు( బాస్తి నీవు ఇతరంబులు నాకు. బనిలేదు 
పదిలంబుగ నా(బతుకెల్లా నీవే పాలించ(గదే నారాయణా॥ పల్లవి ॥ 


ఉపమల నే నార్జించినఉన్న తధనంబు నీవు 
తపము 3 నేయంగా6 గలి గెడుతతృ్భలంది నీవు 
జపములవలన, గలిగెడునా తేజఃవభావమును నీవు 
కపురులదానధర్మ పరోప "రంబురి( బొందెడు మేలు నీవు ॥ ఇది ॥ 


౧.“బొనుి కేవ... ౨ 'చేనంటివి' లేకు... 8. 'శాయంగా రేకు, 


అధ్యాత్మ నంకీర్తనలు లిల్లిఫి 


పరము నాకు నివు పరాత్చరమును నీవు 
గరిమల నిలలోపలియనంతభోగంబులు నీవు 
గరుడోరగా మరసిద్దసాద్యగంధర్వప దహులు నీవు 
సురమునిపితృపూజా వేదపాఠ సుక్చితంబులు నీవు ॥ఇది॥ 


నాలుగ్యాశమంబులు నానావిద్యలు సీవు 
తాలిమి నాపంచపంళతితత్వంబులు నీవు 
ఈలీల శ్రీవేంక పేశ్వ:* యిన్సియు నీవు నా కవి యెకింగితి 
యేలితివి నాపాణంబులు నీవు యిల సర్వోపాయంబులు నీవు 
॥1ఇది్‌ 4౪ 040 


కశుదవసంం౦ 
0 


అందుకేనుమ్మీ నే( జేసేఆచారాలు దైవమా 
నిందవాయ నామనసు నీపై నిలుపవే ॥ పల్లవి ॥ 


దిట్టబయటః దోలితేను బందె మేయు( ఐసురము 
పట్టి మేపితేమ తనపనులు నేయు 
ఇై వదలితేను యెందై నా. బారు మనను 
కట్టాక నేమ స్తుండై తే కైవసమై యుండును ॥ అందు ॥ 


బడి దప్పితే బంట్లు పరదేసు లౌదురు 
౧మయెడయక కూడుకొంటే పితు లౌదురు 
విఢిచితే నిటులానే కడకు( బారు మనసు 
వొడలిలో నణంచితే వొద్దికై వుండును ॥ అందు ॥ 


చే వదలితే పెంచినచిలుకై నా మేడ లెక్కు 
రావించి గూ6ంట. బెట్టితే రామా యనును 
భావంచకుండితే యిశ్సై పారు నెందైనా మనసు 
(శ్రీవేంక టేకు. గొల్చితే చేత6 జిక్కి వుండును ॥ అందు ॥ $4! 


౧. *యడయక'* పూ.ముపా. రేకు. యతిభంగము, 


0 థ్రీ రాళ్ళపాక అన్నమాచార్యుల 


బౌళి 
జపము .( దపంయటులు సంధ్యాదివధులగ 
నెపము నోమీ(6ద వింతే సీకే ౧నెలవు 


ఫలము నిను! గోరనిపంతమువా(డా. గాను 
౨పలెననడుగ నంవవాండిను వెను 
చెలంగి నీవు కర్మము నేషులంచయలా6 జే సేటి_ 
వెంలేక తెచుకొనం 3 పేటిహా(ఎ నేను 


ఆస మానితిననేటియట+ంకౌరి నేం గాన 
వాసికి నితో బెనంగేవాందనా నేను 
వేసరకుండా( గట్లు పడిపించి యేలకోంగా 
- దాసుండనై బదికేటిధర్మపుచా(డ చేని 


జ్జాని నై తిననేగర్వాచారపువా(డా( గాను 
కానక నీపె మోపుగటనోపను 
శ 6... లు 
ఆనుక (శ్రవేంకపే* ఆతమ నీ వుండంగాను 
మోనాన నీవు మొక్కేటిమునవా(౫ నేను 


హిందోళనస:ంతం 


అందరి రక్షించేదేవు( డాదనీంచీ జీవులను 
పొందుగా రయీమేఠెరి.౫) పొగడరో లోకులు 


వనము వెట్టినవాండు వాండకండా నీరు వోసి 
'పెనచి కలుపు దీసి "ెంచినయట్లు 
పనివడి గొల్లవాండు పచ్చికపటున. బసుల 
తనియఃగ నిల్పి నిల్చి తానే మేపనట్లు 


1 ఏపలఏ! 
మ 


జప! 


"జప ॥ తీ।2ి 


॥పలవి॥ 
గొ 


: అంద ॥ 


౧. "లవ రేకు, ౨, 'వలెననెడుగి రేకు, అని]. అడుగ “అనెడుగో ఇట్టి- 


సంధు లీవాజ్కయమున కోకొల్లలు, 8. “వెట్టివాడన్న? పూ.ము.పా, ౪ 


పూ,ము.పా, 


. *“మీమే లెరింగి 


ఆ శ్యత్మనంకీ ర నలు 281 


కన్న ల్లి విడ్డం గు కమిక వెష్యయు. బాలు- 
ఎన్నామాు డి దిక్షి చినటువ విసి 
యెగ్న(గ బల్ల చలేయులిక జీఠాలు వెటి 
ము “౧ (| 


టూ 


చుక. మ..పినయిటు ॥ ఆందో ॥ 


ఎసుద వై సడ సయ మంట మాకు లిచ్చి 
పాపల వేం శాలల తోషిలనటు 
యెుంంగ వేం" శుం 20ందే సళ టింబి 
“సలా వరిం పచ్చి పల్లా పచీ సెట్లు ॥ అంద ॥ ౧48 
రేకు 1?! ధన్నాసి 


ఎగ” పేసారు సల జీవుండు 
మెజసి నిండునున్నాండు మేంటి యీదేవుండు ॥ పల్లవి ॥ 


వూరకే పర్శాకై ఎట్టుండువు దేవుండు 
సారుకొన మతిలో( దినవెనే చింత 
1, రపాన పురి ఎలుక ఆయిలీ వుండును ' 
యీరీతి మాటాడించేవా. డన్నిటా నితండే ॥ ఎఆ(॥ 


యెందు లేసయ ఫ్రేవుండు నెంచి చూచితే దేవుండు 
చెంది లోకళరీరియై చె. రే.గిని 
అందా ౫ యె”*డాను అడ గినట్ల నే యుండు 
యిందిరిం టోషించేవాండు యెప్పుడూ విత(డే ॥ ఎజ( ॥ 


చేరి = లోసుగా నెట్టుండు శ్రీవేంక పే; దేవుండు 
కో౭నవగము లిచ్చు గురుతుగాసు 
వారక ““ల,::ల్మంగవల్ల భు( డిటి దేవుండు 
యీరూపులో నుండు నిందరిలో వికండే ॥ఎఆి(* 044 


౧. *లీచ్చీ భావించినట్లు పూ,ము.పా. 
౨ “*లోనుగొనట్టుండు * పూ. ము. పా, లోనుగాని+-అట్టుండు==లో నుగా నెట్టుండు, 


ఇది వృావహారికసంధి. ఈ వాబ్బయనున పలుతావుల గలదు, 


82 థీ కాళ్లపాక అన్నమాచార్యుల 


నాట 
విష్ణుం డొక్కండే విశ్వాత్మకుండు 
వైష్ణవమే సర్వంబును 


పరమేషి నేయుబహ్మాండసృష్షియు 
న ట్‌ 
వారునిలోనిసంహారళ క్తి 
పరగ(గ నింద్రునిపషరపాలనమును 
అరసిచూడ (శ్రీహరిమహిసు 


యిల(బంచభూతములకో గుణములు 
ఆల నవ([గ్రహవిహారషులు 
తలకొాను కాల్యత్రయధర్మంబును 
ఆలరంగ నారాయణునిమహి౫* లే 


అంతట. గలమాయావిలాసములు 
పొంత బరమపదథోగములు 
మంతుకునెక్కి నమరిసమ స్తమును 
యింతయిు (్రీవేంక పేశుమహిమలే 


గుజ్జరి 
ఒకటి కొకటి లంక్రై వూరక్రై నా6 బెనగొమ 
అకటా యెవ్వరు దాంపేరయ్య నీమాయలు 


తనయెదుటి వెల్లాను తలంపులో( బారును 
మనసులోపలి వెల్లా మర్మము అంటు 


ఘనమర్మములు రేగి కాయమెల్లా. గరంగించు 


తనువుసౌఖ్య మవ్వలితనువున నంటును 


11 విష్ణు( 11 


॥ విషు(॥ 
లు 


॥విషుం॥ 845 
ణ్‌ 


41పలవి॥ 
ఉం 


ఓక ॥ 


ఎధ్యాత్మ సంకీర్తనలు 


అవ్వలి దేహభోగము ల్రే ఏర ములౌను 
మువ్వంక( గర్మాలు లోకమురై చెంగును 
చివ్వున నాలోకిములు చేరి వాలము గడిపు 
తెవ్వనీకాలము న దా, దెలిపనై ముంచుషు 


వెస నాతెలివి యొకవేళ న స్నెతిఃగంచు 
వసమై ఆయయజుకకు వవ మెత్తువు 
యెసగి నివు మెచ్చితే ౧.హజపరము లిత్ర్తువు 
మిసిమి ,శ్రీవేంకశేు మెరయి నీయీపి 


సొళంగనాట 
5రణు కరణు వేదళాస్త్రనిపుణ నిలు 
అరుదై నరామకొర్యధుర(ధరా 


హనుమంతరాయ అంజనాతనయా 
ఘనవాయుసుత దివ్యకొమరూప 
అనుపవులంకాదహన వార్జిలంఘన 
జనసురనుత కిలశాపురనివాగ 


రవతనయసచివ రావజవనాపహార 
పవన వేగబలాఢ్య భక్తసుఐభ 
భువనపూర్ణ దేహా బుద్ది ఫిశారద 
జవసత్వ వేగ కలళాపురనివాస 

సీతాళోకనాశన సంజీవశ్రై లాకర్టణ 
ఆతత(ప్రతాపళౌర్య ఆసురాంతశ 
కౌతుక (శ్రీవేంక కేళుకరుణా ఎమేశ 
శాతకుంభవర్మ్మ కలళాపురసనవాన 


288 


1 ఓక 4 


ఒక 1 రఠ6 


1 పల్లవి 4 


4$ళర॥ 


145; 


॥ళశర:: 847 


లిలి4 శ. తాళ్లపాక అన్నమాచార్యుల 
ం ణా 


బౌళింమ్మ్యకియ 
నమో నమో లక్ష్మీనరసింహా 
నమో నమో స్నుగిపనంసింహా 


వరద సుఐభ భకృపగ్సల నరసింహా 
నరమృగ వేష (శ్రీనరసి హా 
అధ నో రుష అగ షు వ త 
పరమపురుష సర్వప రిపూర్ణ్మ రసింహా 
గిడిగుటోి. పా స్నుగీవన ర్‌సి్యఎహో 


భయహర (పహ్హావపాణన నరసి. హో 
సయన్మతశారఏంద నంసి.హా 
జయ జయ సు *నిసంసు3క సరసింహా 
. న. 


అతిబృపవానిల చు సోనాసరూప నరసిం 
నతపితామహాను ఖ్య స. సంవో 
సర౭ శ్రీవేంక పేశంర దివ్వనరసి.. హా 
కితవారిభంజన స్నుగీవనరసింహా 


భెనఏ 
చిత్తగించి రీంచు శ్రీహరి నీవు 
యి త్తల మానేరములు యెన్ని లేనయ్యా 


అంగము యీ”: జాొనలు ఆస కొండణపొడవు 
యెంగిలిమేన =చార మంత్రె నా( గద్దు 


జంగి లింతే సంసారవ. సాధించేది లోక మెల్లా 


అంగడి(బడి జీవుని కలపు లేదయా 


॥1:ఎమో ॥ 


1నమో,, 


॥సెమో ॥ సీథ3 


॥పల్లఏి ॥ 


౧చిత్త 1 


అధ్యాళ; సంకీ రనలు 8౭86 


'మటి నిల్లెండువాలికె మాటలు గంపె, దేసి 
యొజుక గొంచా వుట్షా.. 'మెంచంగరాను 
గుటిలేసది బనుక: కొలంది లే... భోగము 
సెఅవపజీవున సేపట లేపయ్యా చిత 


సట్టరానిది మనసు బయి'జంవంపలి చేంత 
చుటుకొన్ని ద కిర్యము వటి" గుట్టు 
= ల్ల న్న లట 
యిక్లై యలమేం ౮గ నేలె శ్రీవేంక పేశుయ 
నట్టన నీబంటుజీవ్కు! 5 మి౫లేదఐిు ంచిత + శీ40 


రేజ 172 చతాపనాట 
ఏమ: సుతించ చ్చు నితనిరూఎ: 
భీమప్మక్రము( డిత:.డు పెద్ద ఫొనుమంతు" *ప 


చొక్క-౦గ చా(ంనాంు చెగి. దూర్చు( బడపుర 

తక్కక భుజా ..బ్బించె దిక్షిణో త్తరాలు నిండ 

మిక్కిలి (బహవ్మూలోకము మీరను శిరనె త్తెను 

పిక్కిటిల్లు మహమతో, బెద్దహాను మంతుండు ॥ ఏమ ॥ 
వేడుక వాల నూకాఎవీధితోం బెనచినా(.౫ 

యేడుజలధులు చేనె సదే మోకాళ్లబంటి 

వోడ3 పిడికిలించి వ్యుగదై త్యులక లలు 

బేడలుగా( జేసినాండు పెద్దహనుమంతుడు ॥ ఏమ ॥ 
జళిపించి వలకేలు సకలము మెచ్చ న్పెత్తె 

ఈలగరులు తనతొడలనందినే యడ+చె 

బలువుండు (శ్రీవేంకటసతిబంటు మతంగాదది- 

వి.మువాగ నున్నా(డు పెద్దహనుమంతు(డు ॥ ఏమ॥ 050 


౧, *యలమేలుమంగ నేరే శ్రీవేంక పేకుండ' కావచ్చు. 


జ థ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


దేసాళం 
పనిగొననేరిచికే పాపమే పుణ్యమౌను 
నిను(గొలిచేయట్లినీ నేవకుల కు 


మనసు చంచలమైనా మరి నిన్ను దలంచితే 
జనులకు విహపరసాధనమౌొను 
తనువు హేయమైనా తగ నిన్ను. గొలిచితే 
పవివడి యంకలోనే పవిత్రమౌను 


కర్మము బంధకమైనా కమ్మి నీసొమ్ముచేసితే._ 
నర్మిలి మోక్షమియ్య నాధారమౌను , 
మర్మము కోరికయైనా మహి నీళ క్రికెక్కితే 
ధర్మములకు( బరమధర్మము దా నెను 


జగమెల్లా మాయయైనా సరి నీకే శరణం టే 
పగటున నదే తపఃఫలమౌొను 
అగపడి (శ్రీవేంకటాధిప నన్నేలితివి 
మిగులా నిహమెనా మించి పరమౌొను 


లలిత 
మనసు నమ్మనేర్చితే మనుజు(డే దేవు(డౌను 
తనలోనే వున్నవాండు తావుకొని దై వము 


మగనిపై బత్తిచేసి మగువ యొక్కరితె 
తెగి పరలోకము సాధించీనట 


వొగి వీరివైష్ణవు(డ్రై వున్నవాండు హరిం గొల్చి 


అఆగపడి ఘనమోక్ష మందనోప(డా 


॥ పల్లివి (1 


॥ పనీ ॥ 


॥ పని ॥ 


॥పని॥ 86! 


॥ పల్లవి ॥ 


॥ మన ॥ 


అధ్యాత్మ సంకీర్తనలు లి? 


యేలికశై ఫగవారి నెదిరించి బంటొక(డు 
మేలై నపదవులంది మెరసీనట 
వేళతో సుజ్ఞాని శ్రీవిష్ణు కైంకర్యాలు చేసి 
కాలమందే యందరిలో ఘనుడు గానోపండా ॥ మన ॥ 


పరమపురుషార్థపుపని చేసి యొకరుండు 
అరిది నధికపుణ్యు( డయ్యినట 
నిరతి (శ్రీవేంక 'పేశ నిన్ను( బూజించి దాసుడు 
పరము నిహము జెంది (బదుక(గ నోపండా ॥మన॥ 882 


దేసాకి 
సోదించి చూడ(టోతే చూచి మజపు 
వో దేవదేవ మించె నోహో నీమాయ ॥ పల్లవి ॥ 


వొక్క కే పదార్థము వూరివారెల్లా. జూచితే 
గుక్కిళ్లు మింగించి యాసకొలుపుచుండు 
౧ మక్కళిం చందరిలోనిమననులు వేరు వేరో 
వొక్కటో యేమనవచ్చు నోహో నీమాయ ॥ సోదిం 


ధరలో బిడ్డ వొక్కటి తల్లిదండ్రులిద్దరు 
తొరలంపువేడుక లై. కోంచకుంటి 
'పెరిగేటిపుట్టుగులు భేదమో అభేదమో 
వొరుల కేమనవచ్చు నోహో నీమాయ ॥ సోదిం ॥ 


కోరేమోక్ష మొక్క టే కొలచే దిద్దరినట 
చేలె వి న్నలమేల్మంగ శ్రీవేంక పే* 
మీ రిద్దరు నేకమో మీభావాలు వింకలో 
వూరకే యేమనవచ్చు నోహోన్గీనీిమాయ ॥సోదిం* 808 


మానా యానా నా నాన ననన 


. శదానృయమన దండిగ గలవు, 


శ తాళ్లపాక అన్నమషాచార్యుల 


దేసాళం 
ఎవ్నిపాట్ల బడ్డాను యెవ్వరికి6 జెస్పినాను 
పన్ని నీము]దలంగా పాపము వోయీనా 


కందువ నీపాదాలపై గట్టి పెట్టినగ5 
సందులుదూరెమ..సు బక్కమిండీనా 
నిందలేక యేవి'ద్దు వన్నే కొలిచిసంగాకి 
తుందుడుకుసమాలు తొల(గిపోయీనా 


వుడివోనరుచులు నీ కొప్పగంచినం*క 
దఐడి( బంచేం్చదియయిలు వ న. చ్చీనా 
జడియుక 'నే నీకు శరణునొచ్చినంగా: 
వొడ ఓలో కామ్మక్రోధా లడిగీపోయీనా 


నిక్కపునాకర్మిములు సీక్‌"రక నై న(గాక 
యిక్కడ నల జేనేటిహాంస మానిన 
పక్కన నల మల్మంగపతిప (శ్రీవేంక పేళ 
అక్కర నీకు మొక్కక అజ్ఞానము వోయీనా 


నాట 


౨వా(డెవో ప్రవ్లోదవరదుండు 
౨వాండె వో భక్తవత్సలుడు 


కోరదవడలతోడ కోటిసూర్య తేజముతో 
హార కేయూరాదిభూషణాందగా౬తో 
చేరి' (బవ్యోదు లెల్లాన సేవలు 'వేయంగాను 
మేరమీరినశిరుల మేడలో మన్నాండు 


॥పలవి ॥ 
ల్‌ 


11 ఎప్నీ 1) 


41 ఎన్ని జ! 


॥ ఎన్నీ ॥ 8054 


॥।పలవి ॥ 
ల 


4వాండె ॥ 


౧, ౨, “వాండివో” రేకు. దగ్గరగా చేతితో దూపినట్లు రేకు పాఠము కావద్బు. 


ఆధ్యాత్నసంకీ ర్రివియ 


తెల్లన మేఎతోడ తీ గెనవ్వులతోడ 
చల్లన” :.దములవాసనఅతోడ్‌ 
పెల్లున నాందాదుఐ పేటకెన సతించ6గా 
- వెల్లవిరిం గొలువై వేడుక ను్యూడు 


సంక(6జ్యం మవంతోడ *10టపూదండలతోడ 
పొంకప్పునాని పథధథోగములతో 
టిక్‌ పుశ్రీ వేంకట్నాది నహోదబలమునందు 
అంకెల నేపొద్దూ నెలవై తా నున్నాండ 


రేకు 178 మలహం 
ఎటీ6గినవాలికి ప్తాంస లిన్నియు మాస 
మథటి సత్యమాడి తేను టూధవుండే దిక్కు 


కలుగు. గారణములు క“మ్ముకోధములు రేంగ 
'వెలసినమాయావికార మది 
కల(గం౦గనలనదు కర్త లెవ్వరు. గారు 
తెలిసి వోరుచుకొం పే దేవుండే దిక్కు 


పదార్థా లెదుట నిలుచు. బంచేఐద్రియాలు రేళంగ 
వెదచల్తేటిమాయావికార మది 
పదరి పెకొనవదు పటితే( బసలేదు 
యూ ఖ్‌ ౧ లి నష 
చెదరక వోరిచితే శ్రీపతే డిక్కు 


సిరులు తానే వచ్చు చితాన నాసలు రేగ 
విరసపుమాయావికార మఎ 
పరగ నిలమేన్యంగపతి శ్రీవేం3 పేశ్వరు 
శరణంటే నిశసచరణాలే దిక్కు 


రల 


॥ వాండె ॥ 


॥వా6డె జ ౧55 


॥పలవి॥ 


4 ఎటీ(॥ 


క ఎటీ(॥ 


॥ ఎటీ(॥ 050 


240 (శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


ధన్నాపి. 
ఒకటి సుక్షానము ఒకటి అజ్టానము 
ప్రకటించి వొకటి చేపట్టరో వివేకులు 


తను( దంంయచుకొం పేను తక్కినదేహభథోగాలు 
పనికిరావు అవి (పకృతిగాన 
ఘనమైనలోకభోగములతో లోలు/గడై తే 
తను. గానరాదు జీవతత్వముగాన 


దైవము నెట్‌(గిలేను తనకామ్యకర్మములు 
భావించి మణవవలె 'బంధాలుగాన 
కొవించేటితనకామ్యకర్మాల€ గట్టువడి తే 
దైవము లోను గాండు స్వతంతుండుగాన 


సరి మోకముగోరితే స్వర్గము తెకుపు గాదు 
అరయ న్వర్షము తెరు వలమోక్షొనకు 
పరగ నలమేల్మంగపతి (శ్రీవేంక పేళువి 
శరణాగతియె సర్వసాధనముగాన 


లలిత 
హరి హరి నీమహిమ లనంతములు 
నిరతి బీవుల కెల్ల నేరుపుల్లై వున్నవి 


యెందరు భోగించినదో యీబ్రహ్మాండము దొల్లి 
ఆందరికి( దమతమదై. వుండును 
కందువ నెవ్వ రెనవ్వరి కాణాచి యైనదో భూమి 
సందడించీ(. బంటలను సకలనన్యములు 


1 ఓక ॥ 


॥$ దక ॥1 


4ఓఒక॥ తీ5? 


॥పలవి।॥ 
ఉం 


1 హరి ॥ 


అధ్యాత్మసంకీర్తనలు లిశీ! 


చుట్టుక యం(మయెం?)వరికిని సొమ్మయినదో కాలము 
అస అుదరిఆయుష్యమై యున్నది 
గట్టిగా నెవ్వ రెవ్వరి:౦ంచముకూడో యీమాయ 
దట్టపుసంసారములరర్మములె యున్నవి ॥ వారి ॥ 
ముంచి యం/యెం 7)దరికై నాను మోపుల్లై వుండీ కర్మము 
పంచు కందరికి( దమ ౧ పనిపాటలై 
వంచుక (శ్రీవేంక పేళ వారివారి[బదుకులు 


న్‌ంచి నీవే యెతివి నిధినిధానమవై 4(హరి॥ 058 
భూపాళం 
౨ఎప్రావనము గావో " జిహ్వా బవురివో జీవుండా 
వేవేల కితని పంక వేమారును. బాడి 4 పల్లపి 11 


హరినామములే పాడి ఆ౨నిపట్టపురాణి 
ఇరవై మించినయృట్రియింది ర( దాడి 
సరి నిరువంకలాను శంఖచ్శకముల. బాడి 
వరదకటిహస్తాలు వరుసతో. దాడి ॥పావ॥ 


ఆదిపురుషుని. బాడి అై భూమిసతి( బాడి 
పాదముల. బాడి నాభిపద్మము. బాడి 
మోదప్వుబహ్మాండాలుమోచేవుదరము( బాడి 
ఆదరాన€ గంబుకంఠ మంకెతే౬ బాడి ॥పావ॥ 





౧. “పవవాటలై రేవు. పవి.పాటలు = వవివాటలు, ఈసంధు లీవాజ్మయమున 
కొల్లలు, ౨. ఈపాటలో “వరదహస్తము * పేరి్కనబడినది. క్రిందికి తవకుడి చేతితో 
పాదములను చూవృచున్న వైకుంఠవా స్తమే వరదపహస్తృముగ భావించిరే మో. ఉరమున 
శ్రీదేవి, వీపున భూదేవి, శిరముస్నై తులని ఉన్నట్లు ఈ వాజ్యయమున సలుతావుల 
గలదు. *సర్వాంగములు” అవి చెవ్చుటచే అన్ని అవయవములను స్వామిస్వరూపము 
గావే భావించుట వీరి వరిపొటి. ౩, “బీంహ్వా" రేకు, 


౪01 2-5 16" 


బకత థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


శ్రీవేంక పేశు. బాడి శిరసుతులసి( బాడి 
శ్రీవత్సముతోడురము( జెలంగి పాడి 
లావుల మకరకుండలాలక ర్షములు పాడి 


ఆవటించి యితనిసర్వాంగ ములు( బాడి ॥ పావ॥ 808 
దేసాక్షి 

నీవు వెట్టినట్టిచిక్కు నీవే తెలుపవలె 

నావశమా తెలియ నారాయణా ॥ పల్లవి ॥ 


సీటిలోన నొకబుగ్గ విమిషములోన, బుట్టి 
కోటి సేసినట్లుండు. గొంతవడి 
పాటించి యందే యడ6గె6 (బకృళియో _బహ్మమో 
' యేంటిదో వీనియర్థ 'మెరి.గించపయ్య ॥ నీవు ॥ 


అకసాన నొకగాలి అబై (మోయుచు? బొడమి 
లోకము సేయ విసరు లోలోనె 
మైకొని యందే యడ(గె మాయయో సత్యమో 
యీకడ నీయర్థ్యము మా కెజి/గించవయ్య ॥ నీవు ॥ 


భూమిలోన మొలకలు పుట్టుచు శ్రీవేంక కేళ 
వొమురైై వెలయు సేసేవారికి 
ఆముక యందే యడ(గ అసత్తో ఇది సతో . - 
యేమో య్రాయర్ధము మా కెరి/గిచవయ్య . ॥ నీవు ॥ 860 


నాట 
ఎత్తుకొన్న బహురూప మి(5క మరి మానరాదు 
చిత్రగించి. మన్నించు (శ్రీనరసింహా ॥ పల్లవి ॥ 


ఆధ్యాత్మసంకీ ర్రనలు 240 


పట్టి [పహ్లాదుని క్రై కంబములోన నుండితివ 
గట్టిగా కనకదై త్యు ఖండించితివి 
ల వన్‌ 
యిట్టినీచేంతలు విని యిందరు! గొల్బ్చేరు నిన్ను 


కట్టుకొంటి వింతపని ఘననారసింహా 4 ఎత్తు ॥ 


దేవతలమొ రాలించి దీకొంటి వింతపనికి 
చేవ నభయము లిచ్చి చేయె త్రితివి 
దేవుండ వని యెటి(గి (తిజగాయ మొక్కె నీకు 
సీవల్లనే వచ్చె విది నిత్యనారసింహా ॥ ఎత్తు ॥| 


భూకాంతవిన్నపము పొంచి ఏని గురై తివి 
శ్రీకాంత తొడమీ(ద( జేకొంటివి 
మీకును శ్రీవేంకటా[ద్రిమీందనే శరణంటిమి 


దాకొనె మీమహిమలు దండినారసింహా ॥ ఎత్తు॥ 861 
రేకు [74 లలిత 
ఆతనిమూలమే జగమంతా నీది 
ఆతుమలో హరి కీలు అయివుండు(గాని ॥ పల్లవి 1) 


మచ్చరము లేకున్నను మనసే రామరాజ్యము 
వచ్చినశ్లై వచ్చితేను వలపే చవి 
యెచ్చు కుందు లేకున్న నెక్కడ నా సుఖమే 
యిచ్చకు(డ్రై హరి తన కియ్యవలె(గాని ॥ ఆత ॥ 


నెట్టుకొని నడచితే నిజమే మూలధనము 
“పట్టినదే (వ్రతమైతే భవమే మేలు 
జట్టిగా నొనగూడితే సంసారమే. ఫలము 
యిజై హరి దనకు నియ్యవలె6గాని 1 ఆత 4 


244 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


చెప్పినట్టు నేసితేను చేరి దేహమే చుట్టము 
తప్పులు లేనిదియైతే ధర్మ మే సొమ్ము 
చొప్పునహరిదాసులు సోదించి చూచిన దిది 
యెప్పుడు (శ్రీవేంక పేశు డియ్యవలె(గాని ॥ ఆత ॥ 062 


సాళంగనాట 


దిక్కు నీవే జీవులకు దేవసింహమా 
తెక్కులగద్లియమీ(దిదేవసింహమా ॥ పలవి ॥ 
0౧ లా 


సురలెల్లా( గొలువ(గ సూర్యచందదులకన్నుల 
తిర మెనమహిమల దేవసింహమా 
నిరతి. (బహ్లాదుండు నీయెదుట నిలిచితే 
తెరదీసితి మాయకు దేవసింహమా 4 దిక్కు ॥ 


భుజము లుప్పొంగ(గాను పూంచినశంఖు(జ్మకాల 
(తీజగములు నేలేటిదేవసింహమా 
౧ గజభజింపుచు వచ్చి కాచుక నుతించేటి - 
ద్విజమునిసంఘముల దేవసింహమా ॥ దిక్కు ॥ 


ముప్పిరిదాసుల కెల్లా ముందు ముందే యొసగేటి _ 
తిప్పరానివరములదేవసింవామా 
చిప్పల నహోబలాన (శ్రీ వేంంటాదదిమీ(ద 
తెప్పల దేలేటియట్టి దేవసింహ మా _ $దిక్కు॥ 8040 


౧. గజి=దండి ఆని అర్ధము కౌవచ్చు. “దండినిరులి అనుటకు 'గజనికులు” 
అనియు వీర్మిపయోగము. “గజదొంగ వలె దీనిని సాధించుకొనవలెనేమో,  *గజభజీం 
పచు” కూడ అట్లనే . 


ఆధ్యాత్మసంకీ ర్హనలు లశీర్‌ 


బ్‌ొళి 
కన్నులపండుగలాయ కమ్మి సేఏంచేవారికి 
సన్నల నీ వాసులము సంతిసించేము ॥ పలవి ॥ 


పడతు లిద్దరు నీపాదములు పొత్తంగాను 
కొణురు (బ్రహ్మా దేవుండు కొలువ(గాను 
కడుపులో లోకములు కడు జయవెట్టంగాను 
గుడిగొనె నీబదుకు గోవిందరాజా ॥ కను? 


మెత్తంగా 'శేమండు నీకు మించుంబరపై వుండగా 
జొత్తుమధుకై టభులు సుక్కి వోడంగా 
హత్తి దేవతలు నిన్ను నందరుం బూజించంగాను 
కొత్తలాయ సీబదుకు గోఏందరాజా కన్ను ॥ 


పరగి నీముందరను పంచబేరము లుండ6గా 
గరిమ( జృకము నీకు. గాపై వుండంగా 
తిరమై ,శ్రీవేంకటాదితిరుపతిలోపలను 


గొరబాయ నీబదుకు గోవిందరాజా ॥కన్ను ॥ 8684 
శ్రీరాగం న 
కేశవ నారాయణ కృష్ణ గోవంద ముకుంద 
మూశినము త్తెమువలె మొక్కేము నీకు 1 పలవి ॥ 


నెమ్మి. జ్యకాయుధుఃండపు నీవు గల వటుగాన 
పమ్మి మాకు నెన్నండును భయమే లేదు 
'యిమ్ముల లక్ష్మీపతివి యేలిక వై తివిగన 
సమ్మతి మాకు సర్వసంపదలు గలవు ॥ కేశ॥ 


ల0 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పుట్టించినవాండవు భూధవు(డ 'వటుగన 
దట్టముగ నెంచగ6 బదస్థండ నేను 
తొట్టి కరిరాజవరదు(డ నీవే దిక్కుగన 
గట్టిగా నాకోరిక లిక్కడ ఫలియించెను ॥ కేశ ॥ 


గురువవు గొల్లలకు గోవిందరా =వుగన 
నిరంతరమును.€ బాడి నిండెను మాకు 
చిరంతన దేవుండవు (శ్రీవేంక కేశ్వర వీవు 


పరము నిహము మాకు బఐలువుగా€ గలిగె ॥ కేళ ॥ ళికీ5్‌ 
గౌళ 
హరియు సిరియు నే€గే రదివో తేరు 
పరం౧ జ్యోతిస్వరూపపుపై (డికుండతేరు . ॥ పల్లవి ॥ 


గరుడధ్వజపు(దేరు కనకమయపు దేరు 
సురలు బొమ్మలై నారు చుటందేరు 
మెరు(గుల మేఘములమించుంగొణి, గెల తేరు 
సిరుల (ధువలోకపుశ+ఖరపు6 దేరు ॥ హరి ॥ 
దిలుకులపర్వతాలె బండికండైన తేరు 
నలుదిక్కులంచులవున్నత పు( దేరు 
కొల(దిలేనిచుక్కలకుచ్చులము శ్రీలతేరు 
మెలుపునాకొశగంగ మేలుకట్ల తేరు ॥ హరి। 


మునులనే వుత్తమాళ్వముల6గా( గట్టినతేరు. 
ఘనమహిమలనేపింగోరపుం చేరు. 
యెనసీ థ్రీ వేంక పేశు( దెప్పండూ నలమేల్మంగ 
దినదినభోగముల( దిరమైనతేరు. ॥హరి॥ 060% 
౧. * జ్యోతిస్ప్వరూవ * కావచ్చు. ననన నన 


అధ్యాత్యసంకీ ర్రనలు ల్లి? 


బౌళి 
పరమపురుష ౧ నిరుపమాన శరణు శరణు రేఎయేయేయేయే ఇందిరా- 


నిజమందిరా ॥ పల్లవి ॥ 
లం 


కమలనాభ కమలనయన కమలచరణు 3 రె 
ఆఅమితసురమునినాథయూథపనాయకా వరదాయకా ॥ పరః 


చతురమూరితి చతురదాహుశంఖచ్చక ధరా 
అతిశయ శ్రీ వేంకటాధిప అంజనాకృతిరంజనా ॥ పర ౪ 867 


మాళవి 
రహా సమీచీనమపహాసం తే 
దానై ప్రకాశితం దరిదంతు లోకే ॥ పఠివీ ॥ 


ద్వారకాపట్టణే త్వం పురా చ స్వయదీక్షీతస్తూ స్రీయః 
కేళముష్టిః కథం సారస కురువంతి సరస వేళాయాం ॥హోాన ॥ 


వరళిశోరక్షణే త్వం పురా చ ఇహం (బహ్మాచారి అథోచే స్పదేతి 
గోపతరుణయః కిమితి వా తద్వసతి త్వం ॥హాస ॥ 


త త్తబృందావనే త్వం పు చ శియౌ 'వేంకట్నాదౌ ఇదం . 
నివ్విభాసి ఇదం చిత్తమిత్యమరాళ్ళ ది సేవంతి సర్వే ॥*హాస॥866 





౧. “విరుపమాణుి రేకు ౨. ఈ నాలుగు యెకాౌరములు పూర్వమ్శ్ముదణమున 
ఉారిఫోయినవి, ఈ *యె” కౌరములు “*ళరణురే" లోని *ఎ కారమునకు అఆనుబంధి= 
స్వర్యప్రతీకములుగా వుంచినారే మో, పల్లవి ఒకపాదముగాా చరణములన్నియు రెండేని 
పాదములుగా నడచిన దీపాట. ౨. *చరణి కౌవచ్చు. ౪, ఈ కీర్తనవిషయములో 
పూర్వపరిష్కర్తలభానమే నాదికూడ. * ఈనంకీర్షన సంస్కరింప మలక 


/| 


248 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


రేకు 15 దేవగాంధారి 
సదానందము సర్వేశ్వర నీ- 
పదారవిందము పై భక్తి 


నయనానందము నరులకు సురలకు 
జయమగు హరి నీసాకారము 
నయమగు[ళవణానందిము వినినను 
(కియగలిగిననీకీ ర్తనము 


చెలంగి యందరికి జిహ్వానందము 
పలుమరు€ గొనునీపసాదము 
నలుగడ దేహానందము బుధులకు 
_ బలునీపాదపణామములు 


ధర( బరమానందము నీదాస్యము 
గరిమల శ్రీవేంకటవిభు(డా 
నరహరి నిత్యానందము నిను6. దగ-_ 
నరవిరి. జేయుసమారాధనము 


సొమంతం 
అరసి వేరొకచో ముక్రడుగ(గవలదు 
సారపులౌకికవిమోచనమే ముక్తి 


మొగి బుణ్యపాపవిము క్రియే ముక్తి 
వెగటుగ్యబపంచపువిము క్షే ముక్తి 
తగులుసంసారబంధవిము క్షే ముక్తి 
జగములో(€ గలుగుయాళాము కేముకి 


॥ పలవి ॥ 
ణా 


॥1సదొా॥ 


॥ సదా ॥ 


॥ సదా ॥ 860 


॥ పలవి॥ 
లా 


1 ఆర ॥ 


షం ర్వనలు £(నీ 
కామ[కోధాదిసంగవిము క్షే ముక్తి 
వేమారు రుచులపై మ ముక్తి 


నాముల దేహాభిమానపుము ్రే ముకి 


క్రి 


1 


పామెడికోరికలసంపదము శ్రే ము 


| 


॥ ఆర ॥ 


ముందువెనకల కర్మ మోచనమే ముష్టి 


అంది సుఖదుఃఖభయము క్షే ముకి 
కందువ శ్రీవేంక పేజంగని వందే శరణని 


విందుల నితర నేవావిము కే ముకి ॥ ఆర ॥ 870 


సాళంగనాట 
ఈత(6డే యీతందే సుండి యెంత యొంచిచూబం 
చేంనే వరాలిచ్చీ శేషాదచరేశుండు 


॥| పల్లవి॥ 
విశ్వరూపపృబహ్మము విరాట్లయినబహ్మాము 
ఐళ్వర్యస్వరా ట్లాస్మామాట్టయిన్నదివ్మాము 
శాశ్వత్మృబహ్మాండాలు శరీరమైన్యబహ్మము 
యీశ్వరు.డై మహారాజ్రై యిందరిలో (బహ్మాము ॥ ఈక ॥ 
ఖా యు 


సూర్యునిలో తేజము సోమునిలో తేజము 
శార్యపుటనలునిభాస్వ త్తేజము 
కార్యపుటవతారాల( గను6గొనే తేజము 
౧ వీర్యపు టెజ్జభాగాలవిష్ణునా మ తేజము ॥ ఈత ( ॥ 


౧. *వీర్యము.[.యజ్ఞభాగాలు * సామానికములైన “ పు,టు”' ఆగమములు వచ్చి 
జరిగిన వ్యావహారిక సంధి, “*యజము” లోని యకారము అచ్చుగా (గ్రహించుట వింత 


250 (శ తాళ్లపాక అన్నమాచార్యుల 


పరమపురుషమ్పూర్తి (పకృతియైనమూూర్తి 

గరిమతో మహదహంకారమూరితి 

ధర€ బంచతన్మాాతలు తత్వము లై నమూరితి 

గరుడానంత౧ నేనేశకర్తయైనమూరితి ॥ ఈత (॥ 
భాగవతపుదై వము భారతములో దై పము 

సాగిన పురాణ వేదశాస్త్ర దైవము 

పోగులె నఐహ్మఠఅను బొడున( గన్న దె వము 

౬౧ిల్య్కా డ్డి షి 
(శ్రీగలిగి భూపతై సథశ్రీవేంకటదై వము ॥ ఈళ(॥ 871 


దేసాళం 
గతులన్ని ఖిలమైనకలియుగమందును 
గతి యీతఃడే చూపె ఘనగురుదై వము. ॥ పల్లవి ॥ 


యీతనికరుణనేకా యిల వై ష్టవులమై8ి- 
మీతనివల్లనే కంటి మీతిరుమణి 
యీత(దేకా వుపదేశ మిచ్చె నష్టాకరి మంత_ 
మీతళడే రామానుజులు యహవర దై వను ॥ గతు ॥ 


'వెలయించె నీత(డేకా వేదపురహస్యములు 
చలిమి నీతండే చూపె ళరణాగతి 
నిలిపినా. డీతందేకా నిజము[ద్రాధారణము 
మలసి రామానుజులే మాటలాడేదై వము ॥ గతు 1 


నియమము లీత(డే”ా నిలిపె. (బ్రపన్నులకు 

దయతో మోకము చూపె. దగ నీత6డే 

నయమై (శ్రీవేంక పేకునగ ౨ మెక్కేవాకిటను 

దయంజూఛీ మమ్ము నిఫ్లే తల్లితండిదైవము ॥గతు॥ 812 
౧. “ళనేశకి పూ.మా,పా. ౨. “మెక్కి” రేకు, 


అధ్యాత్మసంకీ ర్త నలు 251 


నాదరామ్మకియ 
నే నేమెరింగి సేసేనో నీకు. దిరువారాధన 
ఆని మున్నిటి(బహ్మర్నుదాదులు నేయంగలేరు. ॥ పల్లవి ॥ 


ఆనుగునీరూప ౧ మింతంతనెరి.గి సేసేనో 
వునిక్తై నీ వొక్కచోనే వుండే దెసంగి సేసేనో 
తనిసి నీకు నొక్కమంత్రమనెరింగి నేసే 
కనరానినీమపామే కడయెరింగి సేనేనో 


మరిగి నీకు నొక్కనామమనెరి(గి సేనేనో 

అరసి యించుకేకొలమనెరింగి నేసేనో 

నిరతి నీ కేమి లేవని యెరిం౧ నేనేనో. 

బెరసి ౨నన్ను( గొంత మెప్పించ నెరింగి సేసే * నేనే ॥ 
శలిసి నీకు. నొక్కమ్నూర్రియనెటింగి సేనేనో 

అలమిననీమాయం గొంతనెరిగి వేసేనో 


అల మేల్మంగకు6 బతియగుశ్రీ వేంక పేశుండ . 
_వొలిసి నీ కుపమింప నొక్క టెరింగి నేనేనో ॥ నేనే॥ 88 


క్‌ - వరాళి _ 
డోలాయాం చల డోలాయాం హరే డోలాయాం ॥ పల వి ॥ 
మీనకూర్మ 3 వరాహా మృగపతిఅవతారా. 

దానవారే గుణళారే ధరణిధర మరుజనక ॥ డోలా ॥ 
వామన రామ రామ,వరకృష్ణ అవతారా 

శ్యామలాంగా రంగ రంగా సామజవరద మురహరణ ౪డోలా॥ 


౧.. “ఇంతంత --అని--ఎరింగి.. ఇట్టి సలములందంతటా ఇళ్లే. 
(న “నిన్నుటి కావచ్చు 8. *వరావా కావచ్చు. 


202 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


దారుణ బుద్ద కలికి దళవిధలఅవతారా 
శీరపాడే గోనమాణే శ్రీవేంకటగిరికూటనిలయ ౧౪ డోలా ॥1874 


రేకు 176 బౌళి 


జగన్మోహానాకార చతురు(డవు పురుషో త్తము(డవు 
వెగటునాసోదంబు ఇది నీవెలితో నావెలితో ॥ పల్లవి॥ 


యెన్నిమారులు 'నేవించిన(. గన్నులూ దనియవు 
విన్ననీకథామృతమున వీనులు దనియవు 
సన్నిధిని మిమ్ము సుతియించి సరుస జిహ్వాయు( దనియదు 
విన్న కన్నది గాదు ఇది నావెలితో నీవెలితో జగ + 


కడగి సిప్రసాదమే కొని కాయమూం దనియదు 
ఐడి( బదక్షీణములు నేసి పాదములు ఎ౨నివి( దనియవు 
నుడివి సాష్టాంగంబు చేసి నుదురునూ6 దనియదు 
వెడ(గు(దన మిది గలిగె విది నావెలితో నీవెలితో : జగ ॥ 


3 చెల(గి నిను నే( బూజించి చేతులూ. దనియవు 

చెలువు సింగారంబు దలచి చిత్తమూ! దనియదు 

అలరి (శ్రీవేంకటగిరీశ్వర ఆత్మ నను మోహించంటేసితి 

వెలయ నిన్నియు( దేరె మీను నీవెలితో నావెలితో ॥జగ॥075 

౧ ఈ పాటలో (వతిచరణమునందును మొదటి పాదమునకు తరువాత వల్నవి 

వలె "శోలాయాం చల డోలాయాం” ఇత్యాదిగా కలదు, సంగీతకోవిదులగు పూజ్యపాదులు 
రాళ్లపల్లివారివరిష్కరణము గావున పూర్వము(ద్రణమును మార్చలేదు. ౨. *ఇయున్‌ 
లో*యు" లోపించిన రూవము కావచ్చు. 8. ఈసాదములో కా్వాంతమైన “పూజించు 
ధాతువులో కర్త నేను *తనియు' ధాకువులో కర్తలు చేతులు. 


ఆధ్యాత్మసంకీ ర్తనలు లి్‌తి 


దేవగాంధారి 
అందుకే నేం జింతించెదను అచ్యుత నీశరణాగతుండ 
సందడి నాభవ మిందువల్ల నే సఫలంబాయనయ్యా ॥పలవి,॥ 
(1 గం 


వొకనీనూామము వొగి. దలంచిన 
ఆకలంకం౦ బగునాపాపంబులు అన్నియు. బారణేనేనె 
అకటా తక్కిన అనంత నామములు 
వొకట నుపవాసములున్న వోయయ్యా ॥ అందు ॥ 


హరి సీపాదము లవి రెండే 
పరమును నిహమును నా కొసంగెను పయిపై(4 గృపతోడ 
ధర నీయనంతకరములు తా మేమి 
సిరు లిత్త మనుచు చెలంగీనయ్యా అందు ౪ 


ఇల నీదాస్యం విది యొకటే 
సిలుగులభవములజిలుగు మాన్సె నదె చిత్తముతహ దీర 
యెలమిని (శ్రీవేంక కేశ్వర నీ విదె 


తల౭పున( బాయక దక్కితివయ్యా ॥ అందు ॥ 876 
మాళవి 
దేవ నమో. దేవా 
పావనగుణగణభావా ॥ పలవి॥ 
జగదాకారచతుర్భుజ 
గగననీలమేఘశ్యామ 


విగమపాదయుగ నీరజనాల- 
అగణితలావణ్యాననా | దేవ ॥ 


2054 శ్రీ తాళ్లపాత అన్నమాచార్యుల 


౧ ఘనవేడాంత్రై గణన వునార 
కనకశ ౦ఖచ (కక రాంకా 
దినమణిళశాం5 ది పస్యపతోచం 
అనుసమలపిబిందాధ:"*. ॥దేవ * 


భావజకంఎభవణ ౫ 
శ్రీవనితావృాదయేళ 
శ్రీవేంకటగింశిఖర విహార 
పావనగుణగణభావా. ॥ దేవ॥ 877 


బౌళి 
దేహంబొక పే. దేహియు నొకండే 
దాహంబెంతట( దసియునో తల(పు ॥ పల్ల వి ॥ 


వినుకలి వెంట వెడలీ( దల(పు 
కనుకలి వెంటం గదలీ, దలంపు 
_ కొననాలుక మది6 గూడీ( దలంపు 
_ తువిగినయెన్నెన్నితునకలో తలంపు ॥ దేవొ6॥ 


నయమగుచోటను నవ్వీ6 దల(పు 
భయమగుచోటను బఐడలీ( దలఃపు 
లయమై నిిదల లవమౌ. దలఃపు 
(కియ నెందరిపంగెనయో తలంపు. 4 దేవా ॥ 


భావించినగతి( బారీ. దలంపు 
వేవేలుగతుల వెలసీ( దలంపు 
(శ్రీవేంకటపతిచి త్రములోపల 
నీవే, తెలుప(గ నినుంగనె తల(పు ॥ దేహం ॥ .878 
లేక *వేదాంతగణన” కొవచ్చువేమో. 


ఆధ్యాత్మ సంకీర్తనలు 


సాళంగనాట 
మొక్క-రే 'మొక్కరే మీరు ముందు ముందే జయ లిడి 
దక్క శ్రీవేంక పేకుండే తానై నదేవునికి 4 పలవి॥ 
ఉం 


కరములు వే యవే కరములును భయం _ 
కరనథాయుధములు కడలే వనే 
సిరి దొడపై నదె సింహపునెమ్మో మదే 


నరరూపు సగమదె నరసింహానికి ॥ మొక్క ॥ 


వంకరకోర లవె వజపుదంతము లవె 
సంకువము( జ[క్రము నిరువంకలా నవె 
జంకెల న్మేతము లవె జడలు మూపున నవె 


ఆంకి నభయహస్తము అదె నరహరికి ॥ మొక్క ॥ 


నిక్కి నకర్షము లవె నీలిమచ్చవుర మదె 
చుక్కల మొలపూసల నొక్కురూ పదె 
తొక్కినపాపము లవె తోడనే (శ్రీవేంకట్నాది 
పక్కెరనరసింహప్కుపశయసింహనికి ॥ మొక్క*॥ 870 
భవుళి 
తొల్లి యెట్టుండునో తాను తుద నెట్టుండునో తాను 
యిల్లి దె నట్టనడుమ నింతేసి మెంసీ 


పుట్టినప్పుడే దేహి బుద్దు లేమీ నెజంగండు 
యి'్హై లోకులం జూచి యింత నేరిచె 
౨ ముట్టుకొన్నయిం[దియాల ముదిసి ముదిసి రాంగా 


తటువడి తనమేను తానే మగచె ॥తొలి ॥ 
బి ఉం 


౧ “ముట్లుకొన్న యిందియాలుి కావచ్చు. 


256 థ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


మనుజు( డైనప్పుడే తా మాటలేమి నర(గండు 
జనులాడుకొన(గానె సంగడి నేర్చె 
దినదినథో గాలద్భ షాంతములెల్ల 
అనుభవనై తస కదియాలమాయ ॥ తొల్లి ॥ 


తచ్చి తా (గలప్పుడే దైవము నఅంగండు 
నిచ్చ నాచార్యునవల్ల నేల డెతింగె 
అచ్చపు(శ్రీ వేంక పేశు( డంచర్యామై యుండి 
యిచ్చ€ గరుణించ(గాను యబ్కుడాయ. దాను ॥ తొల్లి ॥ ఫశీ0 


రేకు 17? గుజ్జరి 

జగమంతా నీమయము ౧6౦ పన్హుమయంబుగాన ॥ పర్లవి ॥ 
యెనయుచు నే( గర్మమాగ్గముల నితరదేవతల భజబియించెదను 
అని యపరాధం బెంచకుమీ అన్యము నీకంకు మరి లేదు 
సనివడి “ మత్రఃపరతరం '' బని పలికితి విన్నియు నీ 

యాజ్ఞలు జగ ॥ 

దేవ నావుదరపొషణకు తివిరి హింస చేనెదను 

వీ విది నావల నెంచకుమీ నీవే అఖండ ౧ చేతన్యుండవు 


దేవ మిము ౨''నై తేన వినా తృణ్యాగమపి*” యని 
వొగడెడిని ॥ జగ ॥ 


భువిలో నాకట పూర్వకర్మమట పొసంగదునే నీసరణినీయడను 
అవి నా కేమియు. ఐఏ లేవు అంతరియామివి నీవు 
అవలను “త్వ మేనళశరణం .గతి*' యనుటది నమ్మితి 
(శ్రీవేంకటనిలయా ॥ గజ ॥ 88! 
ణం చైతన్య” కౌవచ్చు. ౨. మిమున్తైతే *న వినా తృణ్యగమపి” యని కొవచ్చు- 
నేమో “నహి తేన వినా” అని గదా (కుతి. పూర్వపరిష్కర్త లు 'నైతేన' (కుతివాళ్యముగ 
(గవొంచిరి, 


ఆధ్యాత్మ సంకీర్తవలు 
గుజ్జరి 
ఆర్హండ నేను నీకడ్డ మెందును లేదు 
మ్హూర్తితయాత్మక మొగి. గరుణించవే 


సర్వసాివి నీవు సర్వాంతరంగు(డవు 
సర్వసర్వంసహాచ్యక్రవ ర్తి 
విర్వాణమ్హూరర్తి నిగమాంతకీ ర్హి 
సర్వాపరాధములు క్షమియింపవే 


పరమాత్ము(డవు నీవు ౧ పరంజ్యోతివి నీవు 
పరమ పరానంద పరమపురుషా 
కరిరాజవరదా కారుణ్యనిలయా 
-శరణాగతు(డ నన్ను సరి6 గావవే 

అణువులోపలినీవు ఆదిమహత్తును నీవు 
(పణుత,శ్రీ వేంకట్టపచురవిలయా 


అణీమాదివిభవా ఆద్యంతరహితా 
గణుతించి నాపొల( గలుగవే నీవు 


లలిత 
విజాతు లన్నియు “వృథా వృథా 
అజామిళాదుల కది యేజాతి 


కాతిభేధములు శరీరగుణములు 
జాతి శరీరము సరి( 9 దోడనె చెడు 


ఆతుమ పరిళుద్దం బెప్పుడును అది నిర్లోషం బనాది 
సే 0 ౧ 


శ్‌? 


॥ఆర్లు(॥ 
అణట 


॥ ఆరు 6|| 
అటి 


॥ అర్తం 8682 


యీతల హరి విజ్ఞానపుదాస్యం బిది యొక్క పెపో సుజొతి ॥విజా॥ 


౧. *వరంజోతి' రేకు .౨ *(విఠవిఠా' రేకు. 


8. *నరి(' ఈ పదము పూర్వమ్ముదణముసన జశారిపోయినది, యతిఠంగము, 


౪01 2-౧17 


258 ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


హరి యిందరిలో నంతరాత్ము( డిదె 
ధరణి జాతిభేదము లెంచిన 
పరమయోగు లీభావ మష్టమదము భవనికారమని మానిరి 
ధరణిలోన. బరతత్వజ్ఞానము ధర్మమూలమే సుజాతి ॥ విజా 1 


లౌకికవై దికలంపటులకు నివి 
కై కొను నవళ్యక_ర్తవ్యంబులు 
(శ్రీకౌంతుండు శ్రీ వేంకటపతి నేసిననంపాద మిందరికి 
మేకొని యిన్నియు మీరినవారికి మీనామమే సుజాతి॥విణా॥ 888 


గుజ్జరి 
ఉపకారి దేవు(డు అపకారి గాండు ॥ పల్లవి 1 


దేహం బౌనంగెను దేవుండు తను( దెలియంగ శాస్త్రము గడియించె 
దేహాంతరాత్ముండు మరి దేహచై తన్యుండా దాను 
దేపొ యేలోకంబున కే(గిన దేవుండు దా వెంటనే యే(గును 
దేహి కోరిన ఫ్రే క్‌మ్మర దేవు. డనుమతి ఇచ్చీ(గాన ॥1ఉప॥ 


$ీయుటకును చేయకమానుటకును జీవుండు స్వతంతు(డాయం కేను. 
కాయపునుఖములు గోర6గః౭ గర్హట కడగనుటకు( గర్త గాండా 
యీయెడ నాయెడ నంతర్యామే యిన్నిటికిని. (బేరకు( డింతే 
దాయక పాయక తనతల(పుకొలః ది దైవమే సృజియించీంగాన ॥1ఉప*॥ 


ఇవి యెరి(గి చిత్తమా నీ వితనందే అభిరతి నేయము 
నదయుండు _మన,శ్రీ వేంకటగిరిస ర్వేశ్వరుండు సత్యుండు 
మొదలనే యాయర్ధము కిరీటితో మొగి నానతి ఇచ్చినాండు 
అదే “సమోఒవాం ౧సర్వభూకేషు” అవని గీతలలో నున్నది 
“గాన 2ఉప = 084 
౧. *వర్వంి రేకు, 


ఆధ్యాత్మనంకీ రవలు 258 


బౌళి 

౨ తందనాన ఆహి తందనాన పురె 

తందనాన భళా తందనాన ॥ పల్లవి ॥ 
(హ్మ్‌ మొకటె పరబ్రహ్మ మొక పె పర్‌ 

(బ్రహ్మ మొకసే పరబహ్మ మొకపే ॥తంద ॥ 
కందువగుహీనాధికము లిందు లేవు 

అందరికి శ్రీహరే అంతరాత్మ 

ఇందులో జంతుకుల మింతా నొకశే. 

అందరికి శ్రీహరి ఆంతరాత్మ ॥ తంద ॥ 


విండార రాజు న్నిద్రించు నిదయు నొకపే 

అండనే బింటునిదదియు నొక పే 

మెండ్రైనబాహ్మణుండు మెట్టుభూమి యొకపే 

చండాలు( డు౨డేటి సరిభూమి యొకపె ॥*తంద ॥ 

౧పూర్వమ్ముదితపాళమును యథారూపముగ పైన చూనియున్నాను. ఈ పరివ్క 

రణము నంగీతకోవిదులగు పూజ్యపాదులు క॥ కే॥ రాళ్లపగ్లివారిచేతిమీదుగా ముందు 
జరిగినది, సంగీతాను గుణముగ వారు పై చూసినటు మార్చియుందురవీ, నేటికీ గాయనీ 
గాయకసం పాదాయములో వున్నపాఠళమనీ దానివి పైనచూసి రేక పాఠము ఇందు 
చూప్పచున్నాను. 





తందనాన యీహి తందనాన ఆహా తందనాన । పురే తందనాన । 
కా తందనాన పరబ్రహ్మా మొక పే పరబ్రహ్మ మొక శే 
పరిహ్మ మొక పే 
కందువగు హీనాధికము లిందు నేది 
అందరికి శ్రీహరే అంతరాత్మ 
ఇందులో జంతుకుల మింకానొక పే. ॥ పల్ల విశ 
అవి శేకుపాళము 


౭60 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


అనుగుదేవతలకును అలకామసుఖ మొకే 
ఘనకీటపశువులకు కామసుఖ మొక టె 
౨దినమహోర్మాతములు తెగి ధనాఢ్యున కొక కే 
వొనర + విరుంబేదకును వొక్క పే అవియు ॥తంద ॥ 


'కొరలి శిష్టాన్నములుగానునా(క లొక కే 
తిరుగుదుష్టాన్న ములు దినునా€క లొక పే 
పరగ దుర్గంధముల_ వై వాయువు నొక పే 
వరున( బరిమళము పె వాయువు నొకకే ॥ తంద ॥ 


కడ(గి యేను(గుమీ(ద( గాయుయెండొక పే 
పుడమి శునకముమీ(ద. బొలయునెందొక పే 
కడు(బుణ్యులను పాపకర్ములను సరి గావ 
జడియు శ్రీవేంక పేశ్వరు నామ మొకకే * తంద * 880 


లేకు 178 . బొ 
మచ్చిక ్రిపంచపుమరపే (బ్రహ్మానందం 
మిచ్చల తానే గురి ఇన్నిటికి నాత్మ 4 పల్లవి ॥ 


ళోచూసపే వెలి/బడి లోకమయి తోంచీవి 
ఆచూపే మరలికే నది మోక్షము 
యేచి రెంటికి నెడమధ్య మీ మేను 
తాచి వొకండే గురి తానాయ నాత్మ -* మచ్చి ॥ 


" ౧ 'దినయహోర్శాతముణ' రేకు. 8. 'విజుపేది పూ,ము,పా, 


ఆధ్యాత్మ నంకీర్తవలు 861 


మన సొక్కచోట నండి మాయలైై తోంచీవి 
మనసు తనందుంపే మహి యోగ్యము 
వెనకమునుపులకు వీడుంబట్టు జననము 
కొనమొదలును( దానే గురియాయ నాత్మ * మచ్చి ॥ 


బయలు దువిసి బహంభానులై తోంచీని 
బయ లొక్కట యభఖండ పరిపూర్ణము 
నయమై (శ్రీవేంకటనాథుకరుణచేత 


జయమె తానున్నచోనే సతమాయ నాత్మ ॥ మచ్చి ॥ 886 
€... 
బౌళి 
నందగోపనందనుందడే నా(టిబాలుండు 
ఇందు నేండే రేపల్లె నేచి పెరిగెను. ॥ పల్లవి ॥ 


పువ్వు వంటిమట్షియాకు పొ _త్రి( బవళించనేర్చె 
యెవ్వండోకాని తొల్లై యీబాలుండు 
మువ్వంక వేదములను ముద్దుమా(ట లాడనేర్చె 
యెవ్వరూ. గొంత నేర్చనే6టికే వీవికి ॥ నంద ॥ 


తప్పుటడుగు లిడ(గనేర్చె ధరణియందు నాకసమున- 
నెప్పుగా రసాతలమున నొంటి తొల్లియే 
రెప్పలెత్త్తి చూడనేర్చె రెసీ. జెందునందు పగలు 
గొప్పసూర్యునందు వింక€ గొలత్త నేర్చనేటికే ॥ నంద ॥ 


మంచివెన్నబువ్వ లిపుడు మలసి యారగించ నే రెం 
నంచితముగ (శ్రీవేంకటా(ద్రిమీందను 
యెంచి యప్పలప్పలనుచు యెనసి కాంగిలించనేర్చె 
దించరావివురముమీ(ద దివ్యకాంతను ॥నంద॥ 867 


862 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


లలిత 
ఆంళరాత్మ హరిగల6 డంతే చాలు 
యెంత కెంత చింతించ నేలా వెరవ 


వెనక జన్మపుగతి వివరించి నే నెర(గ 
' అనుగుమీ(దటిజన్మ మది యెజ:గ 
నవిచి యాజన్మము నానా(ట. దెలిసేము 
యెనసి యీభవములకేలా వెజవ 


నిన్నటిదినముకత నిమిషమై తోంచీని 
కన్నుల 'రేపటిచే/(త కాన(గరాదు 
పన్ని నే(టిదినము మున్ను నోంచిన ప్లే 
యెన్నంగ నెందుకునైనా నేలా వెణవ 


పరము నిహము నే. బైకొన నాయిచ్చ గాదు 
హరి శ్రీవేంకటపతి యఖిలకర్త 
శరణంటి నాతనికి స్వతంత్ర మతవిది 
యిరవెతి నింకా నాకేలా వెజవ 


గుండ (క్రియ 


అఆదియేల తా మాను మాయందు నిషూరమే కాక 
చెదరి వితొకటియు( జెట్టాంటి యౌనా 


కడు( బుణ్యపాపాలు గలిగివజన్మము 
చెడు(బుణ్యపాపాలు. 'నేయకుండీనా 
పుడమిలో 'ముష్టిమాన( బొడమివళాఖలు 
వడి ముష్టిసండ్లై పండకుండీనా 


॥ పల్లవి ॥ 
ల 


॥ అంత ॥ 


॥ అంత ॥ 


॥ ఆంత ౪ 88% 


1 పలవి ॥ 


॥ అది ॥ 


అధ్యాత్మ సంకీ రృనలు ర68 


పంచేర్యదియాల( బుట్టి పరగినయీ మేను 
పంచేర్యదియాలమీ(దభమ మానీనా 
పొంచి హేయములోన. బుట్టినకీటములెల 
కొంచి హేయమే చవిగొనకుండీనా ॥ అది ॥ 


(భ్రీవేంక కేశ సీవుచేసినయీ మాయలు 
నీవల్ల మాను6గాక నేం గర్తనా 
దైవమవై నాలోన. దగిలి నాదుర్గుణాలు 


వేవేగ మానుప[గ వెతదీరెంగాక 4 అది ॥ 081 
శ్రీరాగం 
అల్పశ క్రివా(డ నెను అధికళక్రివి సీవు 
పోల్చ నెంతపనికి. బూనితినయ్యా ॥పలవి।॥ 


సీపదధ్యానములోనే విందెను నామననెల్ల 
యేపున నీసాకార మేమిట భావింతునయ్య 
చూపు నీసింగారమందే చొక్క తగులాయనిదె 
ఆంపి నే నీయంగకాంతు ల వేమిట. జూతునయ్య ॥అల్ప॥ః 


నాలుక నీకడలేనినామములే నుడిగీవి 
మేలిమి నీగుణము లేమిట€( బొగడుదునయ్య 
గాలివంటివీనులు సనీకథల: దవినెనయ్య 
యీలీల నీయనంతమహిమ యెందు విందునయ్య *అల్బ॥ 


సీకు శరణని యిక్లై నే ధన్యుండనైతి 
యీకడ నీసేవ సేసి యేమి గట్టుకొందునయ్య 
(భ్రీకాంతుండవై నశ్రీ వేంక కేశ నీకు 
వూంకొన నాజిన్మఫల మొక మొక్కు చాలునయ్య ॥ అల్బ! 800 


264 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


బౌొళి 


గరుడగమన గరుడధ్వజ 
నరవారి నమోనమోనమో 11 పల్ల మ్‌ 11 


కమలాపతి కమలనాభా 
కమలజజన్మ* కారణిక 
శమలనమున కమలా ప్రకుల 
నమో నమో హరినమో నమో గరు ॥ 


జలధిబంధన జలధిశయన 
జలవిధిమధ్య* జంతుకల 
జలధిజామాత జలధిగంభీర 
హలధర నమోహరినమో గరు ॥ 


ఘనదివ్యరూప ఘనమపిమాంక 
ఘనఘనాఘనకాయ వర్ష 
అనఘ శ్రీవేంకటాధిపం తేహం 
ఈనుపమ నమో హరి నమో ॥*గరు॥ 19! 


రేకు |70 సాళంగనాట 
జీవుని కేకొలము శ్రీహరి చేరువబంధువు€ డీతండు 
భావములోపలిపెరరేంపకు(డై భ్‌ క్తి చేకొనును యీతండు ॥ పల్లవి ॥ 


పరమున నిహమున వెంటవెంటనే పాయనిబంధువు( డీతండు 
ధర దనుందలంచిన మారుకుమారై తారక్షించుసు యీతండు 
విరివిగ నిర్విదియవిషయభో గముల విందులు వెట్టును యీ3౦డు 
వురుగతి( జిత్రపురూపుల దేహప్పటుడుగర లిచ్చును యీక(డు॥జీవు॥ 
ద. శొరణకి కావచ్చు... స్వార్ధకవత్యయము,. ౨. “జంకూకల” రేకు. 
*“జంతూకుల'” కొవచ్చు, 8. “నేంకటాధిపకేహం'” పూ, ముృుపా, వేంకటాధిప, 
శే=రుభ్యం, అవాం నమః=నమన్కరో మీ, అని కావచ్చు. 


ఆధ్యాత్మర్హంకి సనలు బి6 


వడీ( గలకొలము యిరువడియొక్కటవావులబంధువు( డీతండు 
దిడిబది( జైతన్యంబై యిన్నిట/ బనులక నొదగును యీత(డు 
జదీగొని యేకాం3లోకాంత మై మతిసంగతి నాప్పు( డీతండు 
పొడలుచు వై దికలౌకికముల నొకపొతునం గుడుచును యీతండు 
వ ౪ జీవు॥ 
ఘననిధివికే పములిచ్చేటివుప కారపుబంధువు డీతండు 


ఆనయము వెరవకుమని యేకాలము నభయం బొసగును యీతండు 
నవిచి (శ్రీవేంక పేశ్వరు(డై యిటు నాపాలం గలుగు నీతండు 
పనివడి అరులను సూడువటి కడు( ఐబగసాధించును యీశండు 

్మ ॥జీవు॥ 8092 


ఇ బౌళి 
ఎంకమాత్రమున నెవ్వరు దల(చిన అంతమాత్రమే నీవు 
అంతరాంతరము లెంచి చూడ! టబిండంతే నిప్పటి యన్నట్లు 1పల్లవి 1 


కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణండవి 
స్టేలుకుదురు మిము వేదాంతులు పర(బ్రహ్మాం ఐబనుచు 
తల(తురు మిము శైవులు తిగినభక్తులను శివు( డను/చు 
అలరి పొగడుదురు కొపాలికులు ఆదిభై రవు. డనుచు 1 ఎంత ॥ 


సరి నన్నెదురు శాక్రేయులు శ క్తిరూపు నీవనుచు 
౧ దరిశనములు మిము నానావిధులను తల(పులకొల(దుల భజింతురు 


సిరుల మిమ్మునే యల్పబుద్ధి దలచినవారికి నల్పం బవుదువు 
గరిమల మిమునే ఘనమనితలఃచిన ఘ నబుద్దులకు ఘను(డవు ॥ఎంత॥ 


నీవలన( గొరతే లేదు మరి నీరుకొల(దితామెరవు 
ఆవల భాగిరథిదరిబావుల ఆజలమే వూరినయట్లు 
(శ్రీవేంకటపతి నీవై తే మము జేశొవివున్నదై వ వమని 
యీావలనే సీళరజనియెదను యిదియే సరరేక చా నాకు ॥ఎంత 1008 


౧. *దరిశవములి కావచ్చు. 


వీ[$ ్రీ కాళ్ల పాఠక అన్నమాచార్యుల 


సొళంగం 


నీవే మూలమువో నేరిచిన పెద్దలకు 
దేవు(ఢు నీయందులోనే తిరమాయ విదివో 


బాపురే వో దేహమా బాపురే వో నీవు 
వోపి నే( బెట్టినకొద్ది నుందువుగా 
రూపు నీవు గలిగితే రుచులెల్ల. గానంగద్దు 
_చాపలాన ధర్మములు సాధింప(గలదు 


మెచ్చితి నోమనసా మెచ్చికివో సీవూ నా- 
యిచ్చకొల.ది నెందైనా 'నేయదువుగా 
అచ్చపునీకతమున నవు(గాము లెంచంగద్దు 
పచ్చిగా యేమూర్తినై నా భావించ(గలదు 


'మేలు మేలు నాలికె మేలు మేలు నీవు 
వోలి యేమాటకునై నా నొనరుదుగా 
చాలి నీవు మెల(గంగ చదువు చదువ(గద్దు 
పోలించి శ్రీవేంక కేకు. బొగడంగంగలదు 


లలిత 


హరి నీవే బుద్దిచెప్పి యాదరించు నామనసు 
హరి నీవే నాయంతర్యామివిగాన 


వసముగావికరివంటిది నామససు 
యెసంగి సారెకు మదియించీ(గాన 
పొనంగ6 బాదరనము(టోలిననామనసు 
అసము దించక సదా అలాడీ(గాన 


1 పలవి ॥ 
త్‌ 


(1 నీవే 11 


11 నీవే 11 


నీవే ॥ 804 


+పలవి!॥ 
ఉం 


1హరి॥ 


అధ్యాత్మ పంకీ ర్తనలు 


వడి నడవుల చింకవంటిది నామనసు 
బడిబడీ( బట్టంబట్ట( బారీ౦గాన 
కడ6గి విసరుపెనుగాలివంటిది మనసు 
విడువక కన్నచోట విహరించీంగాన 


వరుస విండుజలధివంటిది నామనసు 
వొరసి సర్వము లోనై వుండీంగాన 
గరిమ (శ్రీవేఏకపేళ కావవే నామనసు 
సరి నీయానతి నీకే ళరణనీంగాక 


భవుళి 
జలజనాథ హరి జయ జయ, 
యిల మానేరము లెంచకవయ్యా 


దబిహుముఖముల స్మీప్రపంచము 
సహజగుణంబుల చంచలము 
మహమల నీ విది మరి దిగవిడువవు 
విహరణ జీవులు విడువ6గంగలరా 


పలువబనలయీ ప్రకృతి యిది 
తెలియంగం గడువింద్రియవళము 
కలిసి నీ వందే కాపురము 
మలినపుజీవులు మాన(గంగలరా 


యిరవుగ (శ్రీవేంక పేకుండ నీమాయ 
మరలుచ నీవే సమర్థుండవు. 
శరణనుటకే నే శ_ండను 
పరు లెవ్వరై నా. బాప6ంగ6గలరా 


267 


“1 హరి ॥ 


॥హరి॥ 005 


॥ పల్తవి॥ 
గా ్ర 


4 జలి ॥ 


$బజల॥ 


*జల॥ 306 


268 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


'రేకు 1శి0 సామంతం 
ఇందుకా కోరి పువె యిట్టిబదుకు 
పొందుల శ్రీవారితోడీ పొత్తుల మాబదుకు ॥పలవి॥ 


బడబాగ్ని ఆ(కటిదారి(బడ్డబదుకు 
పడ(తులకూటముల( దిడ్డబదుకు 
వొడలిం తోలినెమ్ముల వొడిగక్షేబదుకు 
బడీ( బుణ్యపాపాలపైతరవు బదుకు 1 ఇందు: 


నాలుక గడచికేను నరకపుబఐదుకు 
మూలమలమూళతాల మూటగ స్లేబదుకు 
కాలము నడిపి వూర్చుగాలి(బుచ్చేబదుకు 
పాలుమాలేయిందియాల పంగెమాయ దిదుకు ఇందు ॥ 


ఇంపుసుఖమఃభాల యెండనీడబదుకు 
మంపషు(గామకోధాలమాటు ఐదుకు 
జంపుల (శ్రీవేం! సేకుకరణు చొరంగ నేండు 
సొంపు లిన్నిటా చూకు సుఖమాయ బదుకు ;ఇదు॥ 807 


రేవగు ప్రి 
నీ వెర(గవిది లేదు నీయాజ్ఞి మోచితి నింతే 
సీవాండ నింతె హరి నే ననంజో పేది ॥ పల్లవి ॥ 


కన్నుల కెందైనం జూపుకలది స్వభావము 
యెన్నంగ నాయందు. బాప మెంచ( జో జేది 
విన్ననైై చెవుల కింపు వినుట స్వభావము 
పవ్నినకర్మాలు నన్ను, బైకొనం జో కేది ॥వీవె॥ 


౧, *తోలునెమ్ములి కావచ్చు. 





ఆధ్యాత్మ సంకీర్తనలు ల! 


నాలికకు జవి యైతే నమలుపే సహజము 
నాలి అభోజ్యపువింద నాకు బనేమి 
మూల వాసనగొనేది ముక్కుకు సహజము 
జోలిబంధములు నన్ను. జున్టింగ( జో పేది ॥నీవె॥ 


కాయము కాయముపొంత.( గర(గుపే ఆగుణము 
నేయనిచే/ంతలు నాపై 6 జెప్ప6 జో పేది 
యీయెడ శ్రీవేంక కేళ యిన్నిటిలో నన్ను( బెట్టి 
పాయక నాలో నుందువు పట్లంగ( జో శేది 1నీవె॥ 808 


లలిత 


ఇదివో వున్నార మింతట నంతట 
వెదకి కదియకుమీ విష్ణునిమాయ ॥ పల్లవి ॥1 


హరిదాసులము హరికింకరులము 
కరివరదువిడింగరులము 
యిరవెజి(గితినవక యెజ(గననక 
సరి మాగురుతిది సర్వేశుమాయ ౪ ఇది ॥ 


పహితులము శరణాగతులము కేళవ _ 

వతులము వైష్ణవమతులము 

గతి నిను బాసితి కడు విఃళక మామీ(ద 

తతి దయమరవకు దై వముమాయ ఇది 
(ఫ్రీవై ష్టవులము శశ్రీ వేంకటపతి 

భావింప నితవిపరికరము 

యావలనావల నిహపరములకును 

తోవదొల(గుమీ తోలి(దొలి మాయ * ఇది ॥ 


270 శ్రీ రొళ్లపాక అన్నమాచార్యుల 


రామ(క్రియ 
ఇంతకంపే( దగుబంధు లింక నున్నారా 
యెంత నేసినా నీకు నెదురాడేనా ॥ పల్లవి ॥1 


కోపగించి చంకబిడ్డః గోరి తల్లి డించికేను 
పైపై నే పడు6గాక పాసిపొయ్యానా 
వోపక నానేరముల కొగి నీవు వేసరితే 
సీప్రాదాలే గతిగాక నే మానేనా ౪ ఇంత ॥ 


చదివించేణ జయంగారు జంకించి చూచికేను 
వొదిగి చదువు(గాక వోపననసీనా 
యెదుటిగుణములకు నెంత నీవు దొబ్బినాను 
యిదె నీకే మొక్కుదు6గా “కింక మానేనా ॥ ఇంక ॥ 


చెక్కు మీటి పాలు పెంచినదాది వోయంగాను 
గక్కన మింగుటగాక కాదనీనా 
యిక్కడ (శ్రీవేంక కేశ యిటుల రక్షించంగ 
విక్కి నే మెరతు(గాక నే మానేనా ॥ ఇంత ॥ 400 


మంగళకౌళిక 


కే శరణ మహం తే శరణ మహం 
శ్రైశవకృష్ణ తే శరణం గతో౬స్మి జ పల్లవి ॥ 


దళవిధావతార ధర్మరక్షకమూ ర్తి 
దళమ _స్తకాసురదళన 
దళదిశాపరిపూర్ణ తప *నీయస్వరూప 
దశావరణ లోకతత్వాతీత ॥ తేశ ॥ 
౧, ఇందరసున్న వింత. ౨ “నియ్య” రేకు 


ఆధ్యాత్మ సంకీర్తనలు 


నహ్మస్రలోచన సంతతవినుత 
సహాస్రముఖ శేషళయనా 
సహ్యసకరకోటిసంపూర్ణ తేజా 
సహస్రారదివ్యచ్మకాయుధా 


ఆనంతచరణ సర్వాధారాధేయ 
అనంతకరదివ్యాయుఢా 
అనంతనిజక ల్యాణగుణార్హవ 
అనంత (శ్రీ వేంకటాడ్రినివాసా 


శంకరాభరణం 
అదియే విష్ణ్రపదము ఆతుమకు నెలపు 
అదే జననకారణ మాకాశపదము 


మంచిమా(టలై నాం గానిమాటలై న నొకచోట 
ముంచిముంచి యాకాశముననే యణంగును 
యెంచరానివిట్టూర్పు లెన్ని వొడమినాను 
అంచల నణ(గిపోవు నాకాశమునను 


చూపు లెంతదవై్వైనా సూర్యచం్నదుల( దాంకి 
ఆపొంతనే యణ(గు నాకొశమునను 
రూపుల మైనీడలును రుచుల€ గాల్వతయము 
పైపైనే యణంగును ఐహిరాకాళమున 


యిలః జీ(కటి వెలుంగు యెంచ నహోరాశ్రాలం 
గలసి మెలంగు నాకాశతత్వమున 
చలువై శ్రీవేంక కేశు సాకారనిరాకొరా -- 
వా. 
లలరి వెలు(గుచుండు నంతరాకాశమున 


॥ లేశ ॥ 


॥ తేశ॥ 40! 


॥ పల్లవి ॥ 
మ. 


॥ అది॥ 


జ అది॥ 


॥ ఆది ॥ 402 


ల! థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


రేకు 10! తెలుంగు కాంటోది 


చూచి మోహించకుందురా సురలై న నరులైన 
తాచి నీవు ముందర! (బక్యక్షమైనను 


భాగీరథి పుట్టినపాదపద్మములు 
భోగపుమరునిజన్మభూమి నీతొడలు 
యోగపునవబహ్మాలుండిననీనాఖి 
సాగరకన్యక లక్ష్మీ సతమైనవురము 


అందరి రక్షించేటిజభయహ స్తము 
కంద నసురలంజంపేగదాహ _స్తము 
సందడి లోకములయాజ్ఞాచక్రహ _స్థము 
క్‌ అబ్‌ 
చెంది (ధ్రువు నుతియించ(జేయుళశంఖహ స్తము 


సకలవేదములుండేచక్కనినీమోము 
వొకలై తులసిదేవివుండేటిశిరసు 
(వకటపుమహిమల( బాయనినీరూపము 
'వెకలి(శ్రీ వేంకటాదివిభు:డ నీభావము 


లలిత 


వాదులేల చదువులు వారు చెప్పినవేకావా 
వాదులేల మీమాట వారికంటే నెక్కుడా 


నాలుగువేదాలబహ్మ నలి నెవ్వవినుతు(డు 
వాలినపురాణాలవ్యాసు( డెివ్వనిదాను,డు 
లీల రామాయణపువాల్మీకివసిష్టులు 
ఆలకిం చెన్వని( గొల్చి రాతండే పో దేవుండు 


॥$పలవి ॥ 
వ 


॥ చూచి ॥ 


చూచి ॥ 


;చూచి॥ 40 


॥పలవి॥ 
ణా 


జహూదు॥ 


అధ్యాత్మ ౮)క _ర్తనలు 


భారత మెవ్వనికథ భాగవతముచెప్పిన _ 

ధీరు€డై నశుకు(డు యేదేవువికింఠరుండు 

సారపుశాస్తాంలు చూచిం సన్యసించి నుడిగేటి _ 

నారాయణనా మపుంాథుండే పో దేవుండు ॥వాదు॥ 
విష్ణువాజ్ఞియని చెప్పేషధిసంకల్ప మేడది 

విషస్ణమాయయని చెప్పే; శ్వమంతా నెవ్వనిది 

“ వష్ణమయం నర్వ*' మనేవేదవాక్య మెవ్వనిది 

విష్ణువు (శ్రీవేంకటాదదివిభుందే ఆదేవుడు.  ఇవాదు& 404 


ఇతని కిత(డేకాక యి3రులు సరియా 
మితి లోకా లితనిమేఎలోనే ఇవా ॥ పల్లపి 1 


కమలనాభునవిభయంకర కోపముతోడ 
రమణ వేరొకరివర.బులు సరియా 
తమితోడ6 దల దుంచి తగినవరము లిచ్చె 
అమర6గ నరకానురాదులకు నిత6డు ॥ ఇత ॥ 


కరివరదుని పేగుగలసినతిట్లతో 
పరదేవతలమం్యత్రపఠనలు సరియా 
నిరతి శికుపాలువినిందకు శిక్షించి 
పరలోక మిచ్చినట్టిభావము వినరా ॥ ఇత ॥ 


చలిమి (శ్రీవేంక పేశుశరణా గతితోడ 
బలిమి మించినబహ్మపట్టము సరియా 
వొలిసిన్మధువునకు వున్నతలోక మిచ్చె 
అల్మబహ్మలోకమున కదె మీ( దెంగరా 1ఇతఈ॥ 405 





ణో వన్యానించి రేకు 
౪01 2-[౯18 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పొడి 
గొరటై మొద లుండ6గ6 గొనలకు నీ రేల 
దొరదెవ మిత(డే తుదంగలఫలము 


క్రతువులు హరియే కర్మము హరియే 
పితరులకు హరియే సపెను(దృప్తి 
సతతమంతములసారము హరియే 
యితవిసేవే పో యిన్నిటిఫలము 


అనలము హరియే ఆహుతి హరియే 
జననీజనకులసరవి ' హరే 
పనివడి వేదము. |బణవము హరియే 
యెనసితనీపూజ 'యిన్నిటిఫలము 


చేల హరిణే యిరవను హరియే 
వాలాయము సర్వము హరియే 
కాలము శ్రీ వేంకటగిరిహరియే 
నేల నీతనిశరణే సథలంబు 


లలిత. 
దొంతివిషయములాల 'దొరలాల 
చెంత మీందటిబుద్ది చెప్పరో హూకు 


దురితంబు లొకకొన్ని దుర్గుణము లొకకోన్ని 
గ. 


మరుగుటలు గొన్ని మర్మషులు గొన్ని 


॥పలవి ॥ 
ళ్‌ 


*జగొర।, 


॥గొర॥ 


॥1గొర॥ 406 


(| పల్లవి ॥ 


ధర నెరుక లొకకొన్ని తగ నెరంగములు గొన్ని 


యిరవు మనపంట లివి యెందు వోయుదమో 


' 4దొంతి! 


అధ్యాత్మనంకీ ర్తనలు 


ఆన లొకకొన్ని మిథ్యాచారములు గొన్ని 
వాను లొకకొన్ని గర్వములు గొన్ని 
రేసు లొకకొవ్ని మీరనరుచులు నొకకొన్ని 
యీనున( గడి.చితిమి యిముడ.( జో కేదో 
వై రాగ్యములు గొన్ని వరభక్తు లొకకొన్ని 
నేరుపులు' గొన్ని యిన్నియును. గలిగి 
యీరీతి (శ్రీవేంక పేుగతి చేరితిమి 
మేర మిము మీరితిమి ౧ మీకు గతి యేదో 


శుద్దవసంతం 
ఏవుపాయములు చూ కి6క6 బనికిరొవు 
సీవే హరి కావవే నిర హేతుకమున 


యివల నింద్రియజయం బేడ నే నేడ 
భువి నీంద్రియములతో. బుస్లై సీతనువు 
అవల నిశ్చలబుద్ది అది యేడ్‌ నే నేడ 
భవము చంచలమనసు పంగెమే యెపుడు 


యెలమి( గర్మవిము క్తి యేడ నే నేడ 
తెలియంగ6 గర్మారీన మీ్మబ్రదుకు 
కళకమగుసాత్వికవుగుణ మేడ నే నేడ 
“ కలియుగం బిది యిందు. గలవాండ నేను 


తనివోవిఘోరతప' మేడ నే నేడ 
అవిశంబు నీకు శరణాగతుండసు 
యెనలేని (శ్రీవేంక కేళ్వరుండ సీవిరుదు 
కమ(గొనంగ ళరణాగతపారిజొాతం 
౧, “మాకు పూము,పా. యతిభంగము 


276 


॥$దొంతి ॥॥ 


॥దొంతి॥ 407 


1 పలవి 1 
గం 


4 ఏవు ॥ 


జ ఏవు॥ 


॥ ఏవు (॥ శీ08 


276 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


రేకు 182 సానుంతం౦ 


సమబుద్ధే యిందరికి సర్వ వేదసారము 
సము డిందరికి హరి సాధనమోయయ్యా 


చీమకు౯ దనజన్మము చేరి సుఖమై తోంచు 
దోమకు (6 దనజన్మము దొడ్డసుఖము 
ఆమనియీ(గకు సుఖ మాజన్మమె తోంచు 
యేమిటా నెక్కువసుఖ మెవ్వరి కేదయ్యా 


జంతురాసులకు నెల్లా జననము లొక్క పే 
అంతటాను మరణము అలవియొక్క కే 
చెంత నాహారన్నిదలు న్త్రీస్తుా లొక్క పే 
ఇంతటా నిందుకం పే నెవ్వ రేమి గట్టిరయ్యా 


ఇందులోన నెవ్వర్తెనానేమి (శ్రీవేంకటపతి- 
నందముగా.౬ దలచిన దది సుఖము 
యెందు జూదినా నీత( డిందరిలో నంత రాత్మ 
*- చందముగా నెవ్వరికి స్వతంత మేదయ్యా 


బొళి 
కరుణానిధివిగాన కాచితేనేమోకాని 
సరికి బేసికి నిన్ను జరయః జోటున్నదా 


కాయములోపలినిన్ను( గవి మని కొలువక 
ఆయపు(గర్మమె _బహ్మ్‌ మని వుంటిని 
చీయవినాచే(తకు నే సిగ్గువడుండుటగాక 
ఆయమేమెనా నిన్ను నడుగం జోటున్నదా 


॥పలవి ॥ 
ఉం 


॥; సమ ॥ 


॥ సమ॥ 


॥సమ॥ 400 


9క5రు॥ 


అధ్యాత్మనంకీ ర్తనలు 


సకలదై తన్యుండ వై సరి నాలో నుండ(గాను 
వికటపువిషయాలవెంట. బారితి 
వొకరు రక్షించ(గా వేరొకరిపాలై. ననాకు 
తుకతుకలేకాక దూరంగం జోటున్నదా 


పట్టి (శ్రీవేంకటగిరి. (బత్యకమై యుండ(గాను 
టబ ర్ల 
ఇట్టు నట్టు వై కుంఠ మేల కోరేను 
దిట్టనై నానేరమి నే తెలిసి నవ్వుట యింతే 
యా 
ఇపై నీచిత్తము గాక యెంచ6గ6 జోటున్నదా 
లు అతి 


శంకరాభరణం 
ఇన్నిటా నొరయక యెటు కేది 
వెన్నునికృప6గా వెల సేది 


కోపము మతిలో. గుందినపుడు వో 
పాపము లవ్నియు. బానేది 
తీపులయాసలు దీరినపుడు వో 
కాపష్య్తత్రయములు దలంగేది 


ఘనకర్మంబులు గడచినపుడు వో 
వెనుకొనుభవములు విడిచేది 
మునుకొని యింద్రియములు వీడినంటో 
పనివడి విరక్తి బలినేది 


ఆ(కటిరుచు లివి యణ!గినపుడు వో 
చేకొవీ సుఖమును6 జెఎదేది 
యీకడ శ్రీవేంక పేశ్వరుళరణము 
వెకొనిననుంటో బదిశేది 


ల? 


॥45కరు ॥ 


॥కరు॥ 410 


1పలవి॥ 
ఖా 


(1) ఇన్ని (1 


॥ ఇన్ని ॥ 


॥ ఇవన్ని ॥ శీ[1 


వ! థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సాళంగనాట 
సకలోపాసకులకు నందును సగుణంబే [పమాణము 
సకలమునిం్యదులు పూజించే యీసొకారమె (ప్రమాణము ॥ పల్లవి ॥ 


సగుజంబినీ నిను. గొందరు సరి నిర్గ్షణమని కొందరు 
వగల బెష్కుగతి6 జదివినకొలందుల వారికివారే వాదింతురు 
అగణితన్వతర్యతుండవుగాన అల వాల్మీకి ఇట్టిట్టన తే 
అగు “నిర్గణాయ గుణొత్మనే” యని అనతి ఇచ్చుకే 
॥ (పమాణము 1 సక ॥ 
“సోహం” బని కొందరు “దాసోహం” బని కొందరు 
సాహసవృత్తుల రెండుదెరంగుల సకలవివేకులు భజింతురు 
దేహధారియై “దాసోహం” బని తేరి కుకుండు మీలోం గలనె 
_సోహపుభావన సర్వజగళత్తులం జూపిన దేసమాణము? 1 సక॥ 


ఆరుశాస్త్ర్రముల నారుమతంబుల నారుగర్మములనై నాను 
యీరీకిల మిము శరణని కొలువక యెవ్వరి కుపాయము లేదు 

- నారదాదులగుభక్తు లిందరును నానాగతు అరసి చూచి 
సారపుశ్రీవేంకటపతి మీకే శరణను పే ప్రమాణము ॥సక॥ 418 


. అలిత 
ఇల జాణతనము లిన్నిటికిం గలదు 
తలంసే కూశై తగిలీంగాని ॥ పల్లవి ॥ 


"'మజవదు దేహము మహిం దనగుణములు 
గుజి నాహారము గొను నెపుడు . 
మజవ వింద్రియములు మర్మస్థంములు 
“'మటిగిగి నను నేచగనోకాలి 1 60 |॥ 


ఆధ్యాత్మ సంకీర్తనలు 


చెదరదు కర్మము 'నేసినంతయును 
పొదిగి జీవమును భోగించును 
చెదరదు సంసారశీతలబంధము 
మది * జెదరెడి నామరులేకావి 


తొలంగవు మాయలు తొడరి ప్రపంచము 
కలవలె( బెనగొని కదిసీని 
బలు(శ్రీ వేంకటపతికృపచే నాకు 
తొల6గె భవము లెటు దూరీనో మరులు 


మాళవి 
హరి నెణ(గవిజన్మ మది యేలా ఆ. 
సరుస నాత(డులేనిచదు వేలా 


దయదొల౯గినయట్టితపమేలా 
భయములేనియట్టిభ_క్తేలా 
(సేయముమానినయట్టిపెనంగేలా మంచి 
(క్రియావిరుద్దపుకీర్తనలేలా 


ఫలములేనియట్టిపనులేలా కడు6 _ 
గలిమిలేనియట్టిగర్వ మేలా 
బలిమిలేవియట్టిపంత మేలా శౌరిం- 
దల౮చలేనియట్టితనువది యేలా 


తన కమరనిదొరతన మేలా 
చనవులేవియట్టిసలి గె యేలా 
యెనలేని(శ్రీవేంక కేళ్వరువి శరణని 
మన6గిలిగినమీ(ద మరిచింతలేలా 


౧, *జెదరేది పూ.ము,పా, 


278 


॥ఇల1॥ 418 


జహారి॥ 


॥ హరి॥ 


'కఇహరి॥ 414 


280 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


"రేకు 180 * “ అరిత 


దోమటి నింతెర6గరా తొల్లి టివారు 
వామదేవవసిస్టవ్యాసాదులు 


శానే దైనమైతే తసమేల జపమేల 
పూని సారెం బూజించేపూజలేల 
కూను వంగి యింటింటం గోర నేల వేండనేల 
యీనెపాన లోక మెల్లా నేలరాదా తాను 


తగందా స్వకంతుండై తే దరిద్రదుఃఖములేల 
నొగిలి వ్యాధులచేత నొవ్వనేల 
నగుందాటులై నజననమరణములేల 
మగురువేల్ప్చలదండ మొనచూసరాదా 


శ్రీవేంక పేజండే శేఖరపుదై వమని 
సావధాను6 డితనికి శరణుచొచ్చి 
భావములోపల( దనపాపబంధముల. బాసి 
తొవుల నాతనికృప దండ చేరరాదా 


గుండ కియ 
ఆవియు నొకు6 బథమాచార్యులు 
తవిలి యీనెపము మిము( దళ(పించుంగాన 


ధనవాంఛ మతిలోన( దగిలినప్పటి వేళ 
దనుజారి మీమీ6దం దలంపు గలుగు 
పొనిగి భయదుఃఖముల( బొరలినప్పటి వేళ 
పనివూని మీమీదిథ క్తి గలుగు 


॥ పలవి॥ 


॥దోమ ॥ 


/దోమ॥ 


॥దోమ॥ 415 


' 4పలవి। 
0౧ 


॥ అవి ॥ 


అధ్యాత్మసంకీ ర్హృనలు 281 


చెలంగి పాపములు మించినవేళ హరి మీ_ 
నలువునామోచ్చారణంబు గలుగు 
బలిమి భవరోగముల బడలినప్పటివేళ 
వలుమారు మీసం్యప్రార్థనలు గలుగు ॥అవి॥ 


ఇన్నిటా6 దొలంగి మిము నెరిగి కొలిచినవేళ 
మన్ననలపరిణామంబు గలుగు 
వున్నత పుశ్రీవేంకటో త్తము(డ మిము నెదుట. 


గన్నయీ వేళ సౌఖ్యంబులే కలుగు ॥ అవి; 416 
అలిత 
ఈతని మరచిపుంటి మిన్నాళ్లును 
యీతల నే౯ డెచ్చరించె నీతండే పో పిష్షుండు ॥ పల్లవి ॥ 


తల్లియై పోషించు తండ్రియై రకీంచు 
వుల్ల పుబంధువుండై వొడ లరయు 
మెల్లనె దాత్రె ఇచ్చు మెలు(తయై యాౌాదరించు 
యెల్ల విధబంధువుండు యీతండే పో విష్ణుండు ॥ ఈత ॥ 


యేలికయై మన్నించు నిష్టుండ్రై బుద్దిచెప్పు 
సన ల షా యణ 
చాలుమావిసియై యంచల' దిరుగు 
బాలు(డై ముద్దుచూపు ప్రాణమై లోన నుండు 
యీాలాగులబంధు€ డీతండే పో అప్హుండు 1 ఈత ॥ 


దేవుండై పూజగొను ద్రిష్టిగోచరమై 
(శ్రీవేంకటాదదిమీ(ద సిరు లొసగు 
తావై యెడమిచ్చు తలంపై ఫలమిచ్చు 
యీవలనావల బంధు( డీతండేపో విస్ణుండు 4ఈత ॥ 417 


282 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


లలిత 
వీదిలోన నదేకదే విస్ణుపదము 
ఆదెసనే పాయకుండు నాదిమూలము 


చూచేటిచూపులకును సూటియైన మొదలేదో 
యేచి వినుకలిమర్మ మెందు దా(కీనో 
వాచవిచపులు చూచేవంటళాలచో పేదో 
ఆచాయనే వుండు నాదిమూలము 


పూంపతలపో(తల8ి పుట్టినయి ల్లది యేదో 
పైపై నూర్చులు నిలపంగం జోకేదో 
మాపులు స్నదించువేశ మరచేటిచో పేదో 
ఆపొరుగుననే వుండు నాదిమూలము 


నేరిచినవిద్యలెల్లా నించి దాంచేచో పేదో 
కోరనియానందముకొన యేదో 
ఆరయ శ్రీవేంక కేశు( డాడనే పాయక వుండు 
ఆరితేరి నాం డీత. డాదిమూలము 


బౌళి 
"దేహ నిత్యుండు దేహము లనిత్యాలు 
యీాహల నామనసా యిది మరవకుమీ 


గుది. బాంయచీర మావి కొత్తచీర గట్టినట్టు 


॥ పలవి ॥ 
ఉం 


॥ వీది ॥ 


॥ వీది ॥ 


॥ పేది॥ 418 


॥ పల్నవి ॥ 
గా 


ముదిమేన; మాసి దేహి మొగి( గొత్తమేను మోచు 


అదన. జంప(గలేవు ఆయుధము లీతని( 


గదిసి యగ్నియు నీరు గాలియు( జంప(గ లేవు 4 దేపా॥ 


ప బయక్టయ? కేవ. 





ఆధ్యాత్మసంకీ _ర్తనలు లిగ్రిగి 


యీశండు నరకువడ( డీత( డగ్నిం గాలండు 
యీత(డు నీట మును(గ డీతండు గాలి. బోండు 
చేతను(డై సర్వగతుండౌ ౧ చెలియించం డేమిటను 
యీతల ననాది యీత. డిరవు గదలడు ॥ దేహి ౪ 


చేరి కానరానివాండు చింతించరానివా(డు 
౨ భారపువికొరాల( బాసినవా( డీయాత్మ 
ఆరయ ' శ్రీవేంక పేశునాధీన మీతండని 


సారము దెలియుపే9 సత్యం జ్ఞానము ఈ 4దేహి॥ 4109 
భవుళి 
హరిసే వొకపే యనంతము 
గురుటోధలకును కొలందే లేదు ॥ పల్లవి ॥1 


తలంచినకొల(దే తనలో భావము 
విలిపినకొల6దే నేమము 
పలికినకొల( దే పరమగుసత్యము 
యిల నెవ్వ)ఏకిని యెక్కుడు లేదు ॥ హరి ॥ 


జరిపినకొలందే సకలాచారము 
నెరపినకొలందే నిజకీ ర్తి 
తిరము నేయుకొల(దే ధర్మంబును 
యిరవుగ నందుకు నెక్కుడు, లేదు న. 


'నేసినకొలందే చేకొనుకర్మము 
రోసినకొల(దే రుచివిరతి 
ఆసల (శ్రీవేంకటాధిపుళరణను - 
దాసుండే యెక్కుడు తిప్పే లేదు ॥హరి॥ 420 
౧. (చలియించి ఐతే యలిళంగము, ౨. “భావపి రేకు, (సాసభంగము, 
&,“సత్యంజ్ఞాన మనంతం (బహ్మ” (కుఠి* ౪. చూ; -ళగవగ్గీత 8 అధ్యా 22 నుంచి లోకాలు 





284 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


రేకు 104 లలిత 


ఇది యరుదను నొక(6 డిది యరుదని చెప్పు 
యిది యరుదని విను నెవ్వండూ నెఅ(గండు ॥ పల్లవి ॥ 


పుట్టినవానికినెల్లా భువి మరణము నిత్య - 
మళ్లే చచ్చినవారి కవ్వలజననము 
లు 
పుట్టనినా(డై తేను పొడగానరాదు మేను 


కొట(6గొన6 గానరాదు కొన్నా శేకాని ॥ఇది॥ 
న్ను యుగం 


జీపుండు నిత్యు దేమిటా( జెరుపంగరానివాండు 
యీవివేకము దెలిసి యేజాతివారై నా 
దై వికమే నమ్మి తమథర్మముల౯ బాయరాదు 
సావధాన మిదియే సంనిరయోగము ॥ఇది॥ 


చిత్తమా సీలోపలను శ్రీవేంక పేళ్వరుండు 
పొత్తైసం గూడున్నవాండు పొదిగి పాయకు నీవు 
యెత్తి నాదేహగుణము ఇది జీవగుణ మిది 
౧౯ త్తలాదె నగుణము యిది మఅవకుమీ ॥ ఇది ॥ 421 


ముకారి 
నాకు నీవు గలవు హరి నాలోపలన.౦డి 
పైకొని యిన్నియు బదుకనీవయ్యా ॥ పల్లవి 1 
పసిగొన రుణానుబంధముకొల/ దే 
పసులును 6 బడతులు బహుసుతులు 
వసముగావు తమవంతులు దీరిన ' 
పసగా నవియే బదుకనీవయ్యా నాకు ॥ 


౧. ఇత్తలన్‌ +-ఆది-+- ఐినగుణము 


ఆధ్యాత్మనంకీ ర్తనలు 


"పెనగొని భటులకు.( బెట్టినకొల6దియు 
పనులును6 గర్తులు పంతములు 
అనువులు దప్పును అవి గడమైతే 

4 యా 
పనివడి యివియే బదుక నీవయ్యా 


'డుసంపదలును కాలముకొలందే 
బడిఐడి( జవులై ఫలియించు 
యెడపక (శ్రీవేంకటేశు. డిచ్చె నివే. 
పడసితి మివియును దబదుకనీవయ్యా 


సామంతం 
నారాయణాచ్యుతానంత గోవింద హరి 
సారనుగ నీకు నే శరణంటినే 


చలువయును వేండియును సటలసంసారంబు 
తొల(కు సుఖ మొక వేళ దుఃఖ మొకవేళ 
ఫలము లివె యీరెండు. బాపములు పుశ్యములు 
పులుసు. దీపునుల గలపి భుజియించినట్లు 


పగలుర్మాత్రులరీతి బహుజన్యమరణాలు 
తగుమేను పొడచూపు తను. దానె తొలగు 
నగియించు నొక వేళ నలంగించు నొక వేళ 
వొగరుంగారపువిడె ముబ్బిందినట్లు 


ఇహము€ బరమునువలెనె యొదిటికల్ల యు నిజము 
విహరించు భ్రాంతియును విభాంతియును మతిని 
సహజ(శ్రీ వేంక కేశ్వర నన్ను6 గరుణించి = 
బహువిధంబుల వన్ను( బాలించవే 


లికిక్‌ 


॥నాకు॥ 


॥నాకు॥జ॥ 422 


*జపలప్‌ ॥ 
లా 


॥ నారా ః॥। 


॥నారా॥ 


*నారా॥ 428 


286 థ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


గుండ క్రియ 
కలుగుట గలిగిననాండే నే ఘనపాపములకు ౧ దొలంగీనా 
యెలమి నే నీపుడే యెరింగితిని యిన్నాశ్నీ మతి లేదు' ॥ పల్లవి ॥ 


౨ జనియించిననే నీట మునుపుసకలయోని గతజన్మములు 
౩ కను(గొని యవె నే సారెకు బలుమరు ఘనవర్షాశమధర్మములు 
అనుభవించినవే సకలార్థంబులు అయిహికవిషయము అన్నియును 
మనసున వాకున శ్రీహరి నొకవి నే మణదియు( దలంచుట లేదు॥కలు॥ 


తిరిగినవే ఈ నే నాసలకొరకును దిక్కు అన్నియును ౫ నేను 
యిరవుగ తొల్లియు నెజింగినవే యీసంసారపుసుఖము లివి 
పొరలినవే నే6 గామినిజసులపొందులసుఖములభోగములు 
యెరవులదొక పే శీహరిదాస్యం బిది గతియని యెరు(గుటలేదు॥ కలు ॥ 


గడియించినవే నే బూర్వకాలమున ఘనమగుసంవద లిన్ని యును 
నొడిగినవే నే శబ్దజాలములు నోరం గొలందు లివి యిన్నియును 
తడంబడి నే నిటు సకలలోపాయపుధర్మము లిన్నియు. జూదితిని 
యెడపక శ్రీవేంక పేళశ్వరు శరణం బిటువలె. జేయటలేదు ॥క్రలు॥424 


లలిత 


నీ వొక్క(డవే నాకు. జాలు నీరజాకీ నారాయణ 

నీవే నాకు గతియని తెలిసితి నెక్కొాని యితరము వృథా వృథా 

+ ॥॥ పల్లవి॥ 

మీనామోచ్చారణమే మెరసిన దుఃఖనివారణము 

మీనా మోచ్చారణ మే మెలంగుకుభకరము 

నానా వేదళాస్త్రములు నవపురాణేతిహాసములు 
.- మీనామములోనే వున్నవి మిగిలిన విన్నియు వృథా వృథా ॥నీవొ॥ 
౪. ౫. పునరుక్తి. ఇట్ట్‌ వక్కడక్కడ గలవు, 


అధ్యాత్మనంకీ ర్తనలు 


నీపాదమూలము నింగియు భువియు రసాతలము 


నీపాదమూలము నిఖిలజీవపరిణామములు 


287 


దీపించినచరాచరంబులు దివ్యులు మునులును సర్వమును 
నీపాదమూలమే మరి నెరి సితగంబులు వృథా వృథా ॥ నీవా ॥ 


దేవ మీతిరుమేను దిక్కును [_బహ్మాండాధారము 


దేవ మీతిరుమే నుత్స త్రిస్థితలయములకును ఆకరము 
(శ్రీవేంకటపతి నాభావము చిత్తము నీకే సమర్పణ 


దేవ మీశరణము చొచ్చితి దిక్కులన్నియును వృథా వృథా॥సీవొః425 


రేకు 185 గుండ్యకియ 
దేవుసకి దేవికిని తెప్పలకోనేటమ్మ 
వేవేలు మొక్కులు లోకపావని నీ కమ్మా 


ధర్యార్ధకామ మోకతతులు సీం సోబనాలు 
అర్మిలి నాలుగువేద' అదె నీదరులు 
నిర్మఠపునీజలము నిండుస_ప్తసాగరాలు 
కూర్మము నీలోంతు వోకోనేరమ్మా 

తగినగంగాదితీర్థములు నీకడళ్లు 
జగతి దేవతలు నీజలజంతులు 
గగనప్పుంబుణ్యలో కొలు నీదరి మేడలు 
మొగి నీచుట్టుమాంకులు మును లోయమ్మా 

వై కంఠనగరమువాకిలే సీయాకారము 
చేకొనుపుణ్యములే సీజీవభావము 
యేకడను ఛశ్రీవేంక'కేళుండే సివువికి 
దీకొని నీతీర్ధ మాడితిమి కావవమ్మా 

౧. *పోపానాణుి కావచ్చు. 


॥ పలవి ॥ 
గరి 


౪4 దేవు ॥ 


1 దేవుః 


1) దేవు. ॥ 426 


288 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కాంటోది 
న న్నెరంగలేనయ్యో నాయంతర్యామై 
వున్నతపుహరి నాలో నున్నాండట 


యిల నేడుజానలమే నిందులోనివా(డ నింతే 
తల(పు బబహ్మాండాలు దాంటిపొయ్యిని 
కలువ రేకులంతేసికన్నులవా(డ నింతే 
సౌలసి చూ పాకాశమే చూఠగొనీని 


_వెడ వెంటుకదూరేటివీనులవా(డ నీంతే 
కడ లేనిళబ్దము లొక్కట సినేను 
నడుమ నే సల్లెండంతనాలి కెవాండ వనింతె 
వుడివోనిసుద్దు లెల్లా నుగ్దడించేను 


లచ్చన( బదారంగుళాలపాణ మింతే 
కుచ్చి కొలపుదినాలు గొలచీని 
కొచ్చిన (శ్రీ వేంక పేశుకొలువుడుబంట వింతే 
పచ్చియిర్యదియాల కెల్లా. బంపు 'సేసేను 


సామ౦తం 


విక్కమైననాలోనినెలవు గాన లేను 
దిక్కు నీవే హరి నాతెలి వే(టితెలివి 


నీటిలో మువి6గి వచ్చి విర్మలుండ ననుకొందు 
గాలమై యావేగి లేచి కొ నంధును 
తేటలఆదేహమే దిష్టము ఆనేనే 
పొటిలేవిభావపునాబదు కే(టిబదుకు 


॥పలవి ॥ 
ఉం 


(| నన్నె 11 


॥ నన్నె 11 


॥నన్నె॥ 427 


4 పల వి ॥ 
న. 


॥ నిక్క ॥ 


ఆధ్యాత్మసంకీ ర్తనలు 289 


యెన్న నొక బంటు నేలి యేలికె నే ననుకొందు 
పన్ని నే నొకరిం. గొల్చి బంట నందును 
మున్నిటినామననె మొదలినాపుట్టుగే 
యిన్నివికారాలనాయెరు కే(టియెరుక ॥ నిక్క ॥ 


కాంచనము చేతనుంపే ఎలవాండ ననుకొందు 
పెంచి యొ3వ్నేళ నేం బేద నందును 
కంచుమాయ. బొరలంగా. గాచితి శ్రీవేంక పేళ 
కొంచినయిన్నాళ్లు నాగుణ మేంటిగుణము నిక్క ॥ 42 


మాళవి 
అరు దరుదు నీమహి మతిమానుషము చూడ 
పురుషోత్తవ నునివ్యప్పరణగన్నాథా ॥ పల్లవి ౫ 
పసులంగాచే దేడ (బిహ్మ నుతియించు పేడ 
సినువా పేడ నాలుగుచేతు లేడ 
కొసరి వేలనే యేడ కొండగొడగెత్తు కేడ 
వసమా నిన్ను€ బొగడ వరజగన్నాథా ॥ అరు ॥ 


జనవేష మేడ పారిజాతము దెచ్చిన దేడ 

తవివెన్నముచ్చిమేడ దైవిక మేడ 

పని బండిబోయి(డేడ బాణుని నరకు పేడ 

వినం గత. నీమపిమ విష్ణు జగన్నాథా ॥ అరు ॥ 
కమ్మి రోల. గట్టు పేడ గరుడవాహన మేడ 

దొమ్మి భద్రసుభదులతోంబుట్టు వేడ 

చిమ్ముల విలగిరిని (?) (శ్రీవేంకటా(ద్రిమీంద- . 

నుమ్మడి విరవుకొంటి వోజగన్నాధా ॥ అరు ॥ 420 


౪0౫1 9.౯19 


ల్ర్ర0 


(ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మాళవిగౌళ 
కలియుగ మెటులై నాం గలదుగా నీకరుణ 
జలడాక్ష హరిహరి సర్వేశ్వరా 


పాప మెంత గలిగిన బరిహరించేయందుకు 
నాపాల గలదుగా నీనాముము 
కోవమెంత గలిగిన కొచ్చి శాంతమిచ్చుటకు 
చేపట్టి కలవుగా నాచి త్తములో నీవు 


ధర నిందియా లెంత తరముకాడిన నన్ను 
సరి గావంగద్దుగా సీశరణాగతి 
గరిమ గర్మబంధాలు గట్టినతాళ్లు వూడించ 
నిరతి. గలదు గా నీథ కి నాకు 


ఎ ఫలియింపించ 


ఖ్‌ 


క 
తతి (శ్రీవేంక పేశ నాతప 
గతి గలదుగా సీకమలాదేవి 


గుండ్మకియ 
జయమంగళము నీకు సర్వేశ్వ ్ట* 
జయమంగళము నీకు జలజవాసినికి 


శరణాగతపారిజాతమా 
పొరి ననురలపాలిభూతమా 
ఆరుదయిన వృష్టికి నాదిమూలమా పో-_ 
వారి నమో పరనుపుటాలవాలమా 


॥ పలవి ॥ 
ఛా 


॥45లి॥ 


15కలి॥ 


॥5లిః 4800 


11 పలవి 11 
లా 


॥ జయ ॥ 


అధ్యాత్మ సంకీర్తనలు 


సకల దేవతొచ్యక్రవరర్తి 


వెకలివై నిండినవిశ్వమూ ర్తి 
అకలంక మైనదయానిధి 
వికచముఖ నమో విధికి విధి 


.కొలిచినవారలకొంగు పైడి 
ములిగిణవా౦కి మొనవా(డి 
కలిగిన(శ్రీ వేంకటరాయా 
మలసి దాసులమైనమాకు విధేయా 


రేకు 1860 


దేవగాంధారి 


ఆణు రేణుపరిపూర్ణ మైనరూపము 
అణిమాదిసిరి యంజనాదిమీ(దిరూపము 


వేదాంత వేత్తలెల్లా వెద కేటిరూపము 
ఆదినంత్యములేవియారూపము 


పామగయోగీందులు 


భావించురూపము 


యీదెస నిదివో కోనేటిదరిరూపము 


పాలజలనిధిలోన(ఐవళించేరూపము 
కాలపుసూర్యం చం(ద్రాగ్నిగలరూపము 
మేలిమి వై కుంాన మెరసినరూపము 
కీలైన దిదే 'శేషగిరిమీ(దిరూపము 


ముంచినబహ్మోదులకు మూలమైనరూపను 
కొంచనిమజ్టాతుమీ (దికొనరూపము 
మంచిపరనబహ్మ మై మమ్మునేలినరూపము 
యెంచంగ శ్రీవేంకటాద్రి విదేరూపము 


౧. “చం;దాగి?6(గలి రేకు. 


ఇందలిఅరనున్న చింత్యము. 


వతి! 


4్కజయ ॥ 


॥ జయి॥ 401 


॥ పల్లవి ॥ 
గగ 


1 ఛణు 1 


1 అణు ॥ 


1 అణు ॥ 402 


శం? 1 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


గుండ్మ్యక్రియ 


నేనేమి. జేయ(గలేను నీవు పరిపూర్జుండవు 
హీనుండ నే నధికు(డ ౧ విన్నిటా నీవు ॥ పల్లవి ॥ 


దండమువెట్టుట నాది, తప్పు లో6ంగొనుట నీది 
నిండి సీవెప్పుడు దయానిధివి గాన 
ఆండ(బేరుకొంట నాది అందుకు నూ(కొంట సీది 
దండియైన దేవ దేవో_త్తముండవు గాన 1 నేనే ॥ 


శరణుచొచ్చుట నాది సరుగల గాచుట నీది 
పరమపురుష (శ్రీపతివి నీవు 
విరులు చల్లుట నాదీ వేవేలిచ్చుట నీది 
పొరి నీవు భక్తసులభు(ండ వటుగాన ఇనేనే॥ 


దాసు(డననుట నాది తప్పక యేలుట నీది 
ఆసదీర్చేవరదుండ వటుగాన 
నీసేవ యొక్కటి నాది నిచ్చలు( గైకొంట నీది 
యా 


యీసులేవి(శ్రీ వేంక పేశుండవుగాన జనేనే॥ 408 
బౌళి 
ఎళ్సై నాం గావకపోదు యే నెంత నేసినాను 
యిస్టే నీకు శరణంటి నిదియే తెరంప 4 పల్లవి ॥ 


చేకొని నే మొక్క6గాను చేతులు గోయఃగరాదు 
ఆకడ€ దప్పుకుందగినాజ్ఞ మానరాదు 
శైకొవి యపరాధాలే కావించితి నెన్నైనా 
యీకడ నీశరణంటి వి(కనో తెరంగు. ॥ ఎట్టై॥ 


“వన్న వూమ.వాయటుసము 


ఆధ్యాత్మసంకీ ర్రనలు 


చిక్కి. దై న్యపడంగాను చెలంగి ఖండించరాదు 
చక్కగా న్నాదోహాలు నై రించరాదు 
అక్కడ జూచిన శరణాగతబీరుదు నీకు 
యిక్కడ నీళశరణంటి నంకనో తెరంగు 


నేవసేయుచుండ(గాను జీతము మానుపరాదు 
యీవిధి నాన దోసితే నిందుకోరాదు 
దేవుడ నిన్ను గొలిచి తెగి కర్మా లుడిగితి 
యీవల (శ్రీవేంక పేళ ఇంకనో తెరంగు 


గుండ క్రియ 
ధరలో “౧ నెద్భావం తదృవ”తనె(గాన 
హరిమయ మే జగమంతాను, 


మహా నెదిటివారందు మలినము దలచిన 
తహతహ మనసే తా మలినము 
వహి నెదిటందు 3 భొననము భావించిన 
బహువిధముల. .దానూ భావనమే 


యెక్కువ నెదిటిపొపా లెంచి నిందించేటి= 
నిక్కపునాలుక లానే నిందితము 


వొక్క ఇ యెదిటిపుణ్యా లుగ్గడించి ఘన మంటే 


దక్కినపుణ్యపుజిహ్వా తానూ "ఘన మే 


సారె శ్రీవేంకటపతి సగుణము దలంచిన 
సారపుజీవుండు దాను సగుణమే 
నేరుపుల నాతనివిర్గణము దలచిన 
త్రారతమ్యములులేనితానూ నిర్గుణ మే 


త్రి 


న. 


॥ ఎటె॥ 404 
ర 


॥ ధర॥ 


జ ధర ॥ 


ధర ॥ 4805 


౧, “యద్భావం తద్భవతి” అనుటకు - వ్యావహారిక మేమో “యద్భావం కర్మ 
తల్‌ జ తకృలం భవతి” అని అర్ధము కొవచ్చు. ౨ “మలినం రేకు. 8. భావనము== 


(1వకరణముతో) మేలు; మంచి కొవచ్చు. 


9ఫశీ థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


భూపాళం 


ఎందా(క న్మిద నీ కిదె తెల్లవారె./గదె 
యిందిరారమణ నీ విటు మేలుకొనవే ॥ పల్తవి॥ 


క్రమలనాభు(డ నీకు గంగాదినద్‌ లెల్ల 
ననుర మొకమజ్జనం బాయితమునేనె 
తమితోడ( గనక్కాది తానే సింహాసనను 
విమలమై యొప్పె నదే విచ్చేయవే ॥ ఎందా( ॥ 


హరి నీకు నజు(డు పంచాంగంబు వినిపించ 
నిరతమగువాకిటను నిలిచినాండు 
సురలు నీయవసరము చూచుకొని కొలువునకు 
సరవి నాఇత్తపడి సంధడించేరు ॥ ఎందా(॥ 


కామధేనువు వచ్చె కనుంగొనుటకై నీకు. 
(శ్రీమహాదేవి నీచేలాగు కదివో 
యీమహిమ శ్రీవేంక కేళ సీకే చెల్లె 
కామించి యన్నియును. గైకొంటి విపుడు ॥ ఎందా(॥ 406 


సాళంగనాట 


రామా రామభద్ర రవివంళ రాఘవ 
యేమి యరుదిది నీ కింతటివానికిని ॥ పల్లవి ॥ 


నాండు రావణుతలలు నజకినలావరివి 
నే(డు నాపాపములు ఖండించరాదా 
వా(డిప్రతాపముతో(డ వారిధిగట్టిననాట్‌- 
వాండ విపై నామనోవార్లి గట్టిరాదా రామా ॥ 


ఆధ్యాత్మసంకీ ర్రనలు 2లిర్‌ 


తసి ఈ ౦భకర్ణాది దై త్యుల గెలిచితివి 
కినిసి నాయిందియాల ' గెలువరాదా 
యెనసి హరునివలు యెక్కు వెట్లి వంచితివి 
భాగా ల 


అగ 


ఘనము వాదుర్గుణము కడు వంచరాదా *జరామా॥ 


ఎస విభీషణుడు శరణం పే( గాచితివి 
“కిము నే శరణంటి( గాపరాదా 
తొరలి శ్రీవేంక పేళ దొడ్డు గొంచ మెంచనేల 


ురవై లోకహితాన కేదై”ా నేమీ *రామా॥ 40? 
రకు [87 లలిత 
ని యానతిచ్చెల గృష్టు. డర్జునునితో 
ఎని యాతని భజించు సివేకమా జ పల్లవి ॥ 


“భూమిలోను చొచ్చి “ర్వభూతప్రాణులనెల్ల 
దీనుషాశే మోచేటివేవుండ నేను 
కామించి సస్యములు *లిగించి చందుండనైై 
తేషు బండించేటిదేవుండ నేను ॥ అని ॥ 


౧ దీప పనాగ్నినై జీపదేవాముల-మన్నములు 

తీపుల నరగించేటిదేవుండ నేను 

యేపున నిందరిలోనిప్ఫాదయములోన నుందు 

దీపింతు. దల(పుమరపై దేవండ నేను ॥ అవి ॥ 


వేదములన్నిటిచేతా వేదాంత వే త్తలచేతా 
ఆది $ నెరంగంగగినయా దేవుండను 
శ్రీదేవితోం గూడి శ్రీవేంకట్నాదిమీ(ద 
షై నదేవుండను లాపంన టీ 5 '॥ అని ॥ 488 





౧. చోదీవనాజ్టి రేక. 


2960 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


గుండ్యకియ 
తలంపులో కొట్ట(గొన దైవమే వున్నాండు 
తల(చినరూపులెల్లా ళా నయ్యినయ్యా 


కలలో ప్రపంచము కంటి నే నొకటి 
వెలినున్న [పపంచవిధివలెనే 
కలనున్నవాండ నేనే వెలి నన్నవాండ నేనే 
తెలి(్యయణ) మాబతుకు రెంట దెప్పరములయ్యా 


దేవామీండ నుండంగానే దిక్కులకేంగీ మనసు. 
దేహముతో దిక్కులెల్లా. దిరిగినశ్హే 
దేహములోవా(డ నేనే దేహముపైవాండ నేనే 
వోహో మాజన్మములో నొకటి రెండయ్యా 


కన్నులెదుట (శ్రీవేంకటపతి. గొలిచెద 
కన్నుమూసి యాతనినే కమ్మర భావించెదను 
కన్నులలోపల నేనే కన్నులవెలిని నేనే 
వున్నతి నీరెండును వొక్కటాయనయ్యా 


శ్రీరాగం 
చాలు నీదే నావిరతి సకలస్మ్నామాజ్యము 
నాలోనిపని యెంత్రైనా నాకు గలదు 


వడ(బడి పరులిండ్రవాకిలి గాచే నేను 
వడి నాలో హరియున్న వాకిలి గాచేను 
బడి నొకరి( గొలిచి ఐహురాజ్యమేలే నేను 
యెడ నామనోరాజ్యమింకా నేలేను 


౪ పలవి ॥ 
ఉం 


॥తల(॥ 


॥తల(॥ 


॥తల(॥ 480 


॥పలవి ॥ 
రా 


॥ చాలు! 


అధ్యాత్మ సంకీర్తనలు పరి? 


చేరి యొరులకు. బనిసేసి యలనేనేను 

సాఠె నాయోగాభ్యాసాన నల నేను 

అర్తిసి నే నడుగంగ నన్యులిచ్చేయీపులు 

తారి పూర్వకర్మాదిదైవమే యిచ్చీవి ॥చాలు।ః 
“అంగు సంతోషమే ఫల మిందు సంతోషమే ఫల-_ 

మందును మాయాకల్పిత మిందును మాయే 

అందు నిందు (శ్రీవేంకటాదీళుండే కర్త 

అందై తే( బరతం్మత్రు డిందు నే స్వతంతుండ ॥ చాలు! 440 


సాదముంతం 
సీసామ్ము చెడకుండ సీవు చూచుకొనవయ్య 
దాసు(€డ నే నింతే దై వమవు నీవు ॥ పల్లవి ॥ 
లోకము లేలదువట లోకములోపలినేను 
పెకొని నీ వేలినట్టిబంటనేసుమ్మీ 
ఆకడ నావు. గొంపే నావువెంట దూడయును 
జోకల( గొన్నట్టివారిసా మ్మే గదా ॥నీసా ॥ 


చేరి నన్ను నీవే పుటి: చితివట నే. జేనే_ 
మేరతో. బుణ్యపాపాలు మీ వేసుమ్మీ 
ఆరుగ వి త్తినవా(యి ౧ ఆరుగలోపలికంది 
ఆరితేరి పండితేను ఆతనిదేకాదా ॥ వీసా ॥ 


శ్రీవేంక పేః నీవు జీవాంతరాత్మవట 
కావించి నాపాలం గలవేసుమ్మీ 
కివసమై చందురుడు కలువలజాతి కెల్ల 
భావింప సర్వవిధబంధు వే (డా ॥నీసౌ 4 441 





౧. ఆరుగలోవలికంటే (1) పూ.మ పా+ 


28 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


బౌళిరామ్మకియ 
అన్నిటికి హరి యంతర్యామి మూలము 
వ్‌న్నకన్న గతులెల్లా ౧ వృథా 'మాలము ॥ పల్లవి ॥ 


లాలి” వై రాగ్యమూలము "మోక్షము 
ఆలరినంసారమూల మతిబంధమను 
మేలిమిశాంఎమూలమే సుఖము 
వీలి [కోధమూలమే వెడదుఃఖము - 4 అన్ని 


కె కొనభవములే కర్మమూలగు 
శ్రీకాంతుపై భక్తి వన్యూలము 
పెకొన్నధ్యానమెల్ల భావమూ..”ఎ 
యా హా 
దీకొని లంపటములు దేహానూలము సకస 


అరుదె సుజాన మాచారిమూలము 
యు (వ లి 


ధరణి ఎగ తిల్లా ధఎమూ పం 
పరము ్రీవేంఠట..తిమూలయు 


హరి నా కితనిగరణాగతి మూలము ॥ అన్ని ॥ శీ 
దేవగాంధారి 
వానికి ముదుల యిచ్చి వద్దని మానుపవే 
" శ్రీనారాయణ వీవిచేత నే వేసరితి || పల్లవి ॥ 


నీకల్పితములే యీనిఖిలే .(డ్రి కవ ములు 
యీకడ సీయిళదియాల వెట్టు గెలున(గవచ్చు. 
నీకడ నిన్నే కొలిచి నీయప్పణ దెచ్చి వాని€ 
బైకొని చోంపుటగాక ఐలిమా రాచాజ్ఞికో ॥ వావి ॥ 


ఉల *' నిఖా” రేకు. 


అధ్యాత్మ సంకీ _ర్తనలు లఫ్రిఫి 


నీపంపునంగప్పినవిజమైనమాయ యిది 
మాపాొటివా రెల్లా మహి నెట్టు దాంటటవచ్చు 
మీపాదాలే కొల్చి మీయనుజ్ఞ గొని దావి 
పైపై. దోయుటగాక బలిమా రాచాజ్ఞతో ॥ వాని ॥ 


శ్రీవేంక పేళ నీచిక్కులే యీపుట్టుగులు 
నీవు నేసేచేంతలకు నే నెట్టు దొల(గవచ్చు 
నీవొద్ద శరణంటి నీయానతినే వాని 

భావించి తోసితి/గాక బలిమా రా చాజ్ఞకో ॥వాని॥ 440 


“రేకు 188 గుండ్మకియ 
నీవే సేసినచేంత నీవే చేకొనుటింతే 
యీానల సీసొమ్ము సీకే ఇయ్య సిగయ్యానయ్యా ॥1 పల్లవి ॥ 


ఆలు విడ్డల( గవి యటు దనమగనికి 
సీలాన సమర్పణ సేయవలెనటవయ్యా 
తాలిమి( బుణ్యాలు నేసి దైవమా నే నీకు 
యేలీల సమర్పించే నిందు కే నవ్వు వచ్చీనయ్యా ॥ నీవే ॥ 


అంకెల( గన్నకొడు కటు దమతంధ్రికిని 
తెెకి నే సీవాండ నని తెలుపంగవలెనటవయ్యా 


లంకె నాలోపలనున్నలక్ష్మీళ నే నీకు 
_ పొంకపు నీ బంట నన్న. ౧బునరుక్తయ్యీ నయ్యా ॥ నీవే ॥ 


తననీడ యద్దములో దానే యటు చూచి 
సవివడి వూరకే భ్రమయవలెనటయ్యా 
అనుగు(శ్రీవేంక పేళ ఆతుమలోనున్నవిన్ను 
గని మవ్‌ శరణంటి( గడ( బూజించనేలయ్యా నీవే॥ 441 
౧. *ఐవరు కెయ్యి' రేకు, పునరుక్రి+-అయ్యినయ్యా. ఈ సంధులీవాబ్మియ... 


మున కొల్లలు, 


800 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


బౌళి 


అనలము సూర్యుడు నన్నిటందు వెలసిన (నా శ్ర 
ఘనపవిత్రమైనటు ఘను(ందే పోజ్లాని ॥ పల్లవి ॥ 
దా € ఖో మ్‌. 


కాంచనము అంటువడిన( గలదా అందు నింద్యము 
"పెంచు ముట్టింటువడి న( బెక్కు పదూష్యముగాక 
అంచల సుజ్ఞాని. బాపమంట నా తాం జేసినాను 
పంచల నజ్ఞాని నై తే: బై కొనీ/గాక ॥ అన ॥ 


యెొఆకఖకగల ఎ౨నాలిక నింత్రెనా జిడ్డంటునా 
యెఖుకలేనిచేత నింతా జిడ్డ౦టు: గాక 
కఅతలయోగిని కర్మములివంటునా 
చుఅచుజ జడునై తే జుట్టుకొను(గాక ॥ అన ॥ 


తామెరపాకుల సీరు తగ నండు నంటునా 
ఆమేర నెందై నాను నంటుగాక 
యీమేర శ్రీవేంక పేళుిదాసు.డు భూమిం 
గామించి తా నుండీనాను(. గడు మాయలంటునా ॥ అన ॥ 445 


చాయానాట 
కమ్మంటపేం గావా కాంగల వన్నియు 
చిమ్ములమాయలు నేయగనేలా - ॥ పల్లవి ॥ 


సరసిజాక్‌ సీసంకల్పమాతము 
ఆరుదగుఘన్నవిహ్మాండ మిది 
అరయంగ ధరలో నల్పపు(బనులగు 
వారి యవతారం బందితివేలా ॥ కమ్మం ॥ 


౧. “నాలిశి రేవ 


అధ్యాత్మ సంకీర్తనలు 801 


సతతసురాసురజననమరణములు 

మతి నీహుంకారమా.3ములు 

గతియై యమృతము గల్పించుకొరకును 

తతి ఘోరజలధి దచ్చితివేలా ॥కమ్మం ॥ 
యిహ వైకుంఠము యీశేషగరే 

మహి నీ దర్శనమ్మాత మిది 

పిహరింప(గ (శ్రీవేంక పే! యిటు 


ఐబహులోకపుకల్చన లపి యేలా ॥ కమ్మం :! 4460 
సామంళతం 
రాచాజ మరలించ రాజే కరగాన 
శ్రా అజ 
యేచి సీకు శరణంటి నిది మానుపవే ॥ పన్లిపి ॥ 


కడు నహంకరించినను తోల్లి ఘనుడు నారదమౌని 

బెడిదపుటింతి(/ జేసి నీమాయ ఆతని బిడ్డలం గనిపించెను 

అడరి నే ననంగా నెంకటివి(డను అది నే( గడప6ంగలనా 

తడవి నే శరణంటి దనుజారి ఆమాయ దగ్గరకుండ (గ( జేయవే 
॥రాచా॥ 

మపి మిమ్ము మోచేనని మున్ను మదించినగరుడనీని 
నహజపునీహ_స్తము మోయకుండ(గ శక్తి హరించె నీమాయ 
బహుముఖముల, నే నెంతటివా(డను పాయ(గ నీమాయ 


అహిశయను(డ నే నీళశరణంటిని అది నన్ను దగ్గరకుండ6 
దేయవే ॥ రాచా॥ 


పారపు(శ్రీవేంక కేశ స్వత౦్యతు(డవు నీవు 
గారవపుమాయ నీదే కమ్మి నే నీవాండనే 
మారుదైవములు లేరు మరి నన్ను. గావ నిన్ను( 
బేరుకొవి శరణంటి( బెడ(వాపు మాయ జరాచా॥డ 44? 


802 థీ కాళ్లపాక అన్నమాచార్యుల 


మాళవిగొళ 


ఎందుకు విచ్చేయనేల ఇవన్నియు నాలోనివే 
ఆంది యివే చేకొనవే ఆరడి నీకేల -- 


కాముకు(డవై గోపికల( బొంద( (వియమైతే 
కొముకత్వము నాయందు( గలదెంత్రెనా 
గోమున కంసాదులవై [కోధమే (పియమైతే 
నాముల (క్రోధ మిదివో నాలో నున్నది 


లోకులచీర లీకుండేలోభ మే (ప్రియమైతే 
యీకడ' లోభము నాలో హెచ్చినదిదే 
మాకులు మద్దులు దొబ్బేమదమే ప్రియమైతే 
చేకొను మదము నాలో సేనా సేన 


_ మటీ శిశుపాలునిపై మచ్చరమే (పియమెతే 
_మెఅయుమత్సర.- మిదే మించీ నొలో 
తటి (శ్రీవేంకటపతి దాసులపై మోహము 
నెటి నీక6 వియమైతే నేనేకానా 


శంకరాభరణం 


కౌనవచ్చె విందులోనే కారుణ్యనరసింహో 
తానకమై సీకంపే దాస్యమే పో ఘనము 


యెనసి (ప్రహ్లామండు యెక్కడ. జూపునోయని 
నవిచి. లోక మెల్ల నరసింహగర్భములై 
పవిపూవి వుంటి వటు భ క్రపరతం(తు(డవై 
తవిసి నీ వధికమో దాసులే యధికమో 


॥ పలవి॥ 
లా 


॥ ఎందు ॥ 


4 ఎందు ॥ 


4 ఎందు ॥ 446 


॥పల్ల్తవి ॥ 
యా 


ఉకొన॥ 


అధ్యాత్మ సంకీర్రనలు 


మక్కువ [(ఐఇహ్మాదులు మానుపవానికోపము 
ఇక్కువై [పహ్లాదుండు యె: ట సీలిచితేను 

తక్కక మానితి వసే *-సునియాధ్రీ*మై 

న్‌ మల 

నిక్కి సీకింకరు(డే నీక. పే బలువు(:: 


ఆరసి కమ్మర (పహ్ల్హాదవరదు(డిని 
"పీరువెటుకొంటి విశే బెంసి శ్రీవేంక పేం 
ట న్‌ 
సారె నీశరణాగతిజను' కాధీనమెతి- 
వీరీతి నీదాసునికే యిదివో మొక్కేము 


రేకు 18 ధన్నాసి 
అటుగాన మోసపోక హరి సీకే అన్నియును 
ఘటియించు పే యెక్కుడు 1మలారమజ 


విన్ను. జూడనికన్నులు నీచువలకన్నులు 
చిన్నినీకభవిననిచెవులు రాట్న పుం జెవులు 
వున్నతి నీకడకు రాకున్నకొళ్లు మరగాళ్లు 
సన్నుతినేయనిజిహ్వా సర సుంజివ్వా 


చేరి నిమ్న( బూజించనిచేయి దంతెనిపు(జేయి 
శారి నీకు మొక్కనట్టితలయే పెడతథి 
సారె సీముద్రలేనిభుజయిలు బుద్బుజములు 
శేరి నీదాస్యములేనిదేహము సందేహము 


వనమాలలున్న[గ్రీ వము కంబ్నుగీవము 
ఘన మిది దెలియుకే కైవల్యము 
యెనయ (శ్రీవేంకటేశ ఇటు నన్ను నేలితివి 
అనుమానమెల్ల( బానె నన్నిటా నాకును 


108 


మౌన 


ఎ 411) 


॥1ఎలఏ ॥ 
స. 


ఆటు ॥ 


ఓ ఆటు 1 


*జఆటు॥ 450 


884 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


సామంతం 
అందుకు( గాదు నేం ౧ ల్బు టామీ(దిపని కింతే 
ఇందు నందు నీవే కర్త విందిరారమణ ॥ పల్లవి ॥1 


ఇంచుకంత వేలం గొండ యొ తిన దేవుండవు 
ముంచి నాసంఫారభారము మావలేవా 
అంచల దేవతలకు నమృతమిచ్చివనీవు 
కంచాన నన్నము వెట్టి కొచుట నన్నెంత ॥ అందు ॥ 


వడి (ద్రౌపది ౧ కక్షయవలువలిచ్చిననీవు 
బెడ(గునాకు( గట్ని (ట్రవి?) చ్చి పెంచు పెంత 
జడిసి యిందాదులకు సంపదిచ్చినట్టినీవు 
కడు నాకు నై హికభోగము లిచ్చుపెంత ॥ అందు ॥ 


పొసంగ లోకములెల్ల( బూర్జుడ వై ననీవు 
వుసుర్రై నాలోన (నే?) నీవు వుండు ఇంత 
వసుధ (శ్రీవేంక పేశ వరములిచ్చేనీకు 


దెస నాకోరికెలెల్లా. దీర్చుబెంత ॥ అందు ॥ 451! 
గుజరి 
జి 
అందా6కా6 దా. దానే అంత కెక్కుడు గాండు 
ముందు వెన కెంచేనా ముఖ్యుండే యతడు ॥ పల్లవి ॥ 


చిత్త మంతర్ముఖము సనేసుకొననేర్చేనా 
అత్తల నతడు యోగియనంబడును 
సత్తస త్తనెడినువిచారంబు గలిగెనా 
వుత్తమవివేకియని వూపింప(బడును ॥ ఆందా(॥ 
. -౧. *అకయవలువలు” సమానదోనము, ఈ పొటిచిల్లరి సామానికదోషము- 
లకు ఈవాజయమున పటింపులేదు. 


అధ్యాత్మ నంకీ ర్తనలు 805 


భావము నభావమును పరికించి తెలినెనా 
కై వల్యవిలయు(డవి కొనంఐడును 
దైవంబు( దన్ను మతి. దలపోయనేర్చెనా 
- జీవన్ము క్తు(డని చెప్పంబడు నతండు. ॥ అందా( | 


ఆడరి వైరాగ్యధన మార్షించనో పెనా 
దిడువైై జింతేర్యద్రియస్థిరు. డాతండు 
జడి యుశ్రీ వేంక కేశ్వరుదాసు( డాయనా 
దఐడిబడి( దుద( బిరబహ్మా మే యతండు, ॥ అందా(॥ 452 


మలహరి 
పరమపురుష హరి పరమ పరాత్పర 
పరరిపుభంజన పరిపూర్ణ నమో. ॥1 పల్లవి 11 


కమలాపతి కమలనాథ కమలాసనవంద్య 
కమలపొతానంత కోటి ఘనసముదయ తేజో 
కమలామలపథతనే[త్ర కమలవైరివర్ష గ్యాత 
౧ క్రమలషట్కయోగీిశ్వరహృదయం తే హం నమోనమో(?) ॥ పర॥ 


జలవిధిమథన జలనిధిబంధన జలధిమధ్యశయనా 

౨ జలధియంతరవిహార మచ్చకచ్చపయవతారా (7) 

జలనిధిజామాత జలనిధిళోషణ జలనిధిస_ప్తకగమన 

జలనిధికారుణ్య నమో తేహం జలవిధిగంఖీర నమో నమో॥ పర *, 
మననవ యయా 

౧. *కమలషట్కయోగీశ్వర హృదయం నమో నమో తేవాం నమో నమో.? 

అని రేకు. తర్వాతి చరణములను చూచి పూర్వసరిష్కర్హలు వై విఠముగ సవరించిరే మో, 
*క్రమలకట్క- ,..... హృదయ” అని వుండవచ్చునేమో. “వృదయం” పాఠములో 
అర్ధము అంత సంగతముకాదు. ౨, జలధియంతర........ కారా=జలధిలో సంచరించు 
చేవ తానేటి యవతారములవాడా ? అని ఆర్ధము కావద్చు, ఈ పాటలో కొన్నినంధులు 
కొన్నిపదములఅర్థములు సుగమములు సాధువులు కావు. 


+౪01 2-20 


806 (ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నగధర నగరిపునందిత నగచరయూథపనాథా 
నగపారిజాతహర సారసపన్న గపతిరాజశయన (?) 
నగకులవిజయ శ్రీ వేంకటనగనాయక భ _క్ర్తవిధేయా 
నగదీరా హం తే సర్వేశ్వర నారాయణ నమోనమో ॥పర ॥ 450 


పొడి 
అట్టయితే నాయంతర్యామివేలై తివయ్యా 
మ! రా 
మట్టుమీటి ముక్తియాస మూననటవయ్యా ॥ పల్లవి ॥ 


పొలంతులు లేరా భూమి భోగించే నే లేనా 
కలకాల మిందియాలకాణాచి లేదా 
తొరి యీసంసారము లేదో నాకాంక్షలు లేవో 
యెలమి నిన్ను( గొలుచు టిందుకటవయ్యా ॥ అట్ట ॥ 


ధరలో. బసిండి లేదా తగిలి నాయాస లేదా 
సిరులయజ్ఞానపుచీ6ంకటి లేదా 
అరయ. జవులు లేవా అందుకో నాలికె లేదా 
యిరవై, నిన్ను( గొలుచు టిందుకటవయ్యా ॥ అట్ల | 


అళ్లే సర్వాపరాధి నపరాధా లెంచనేల 
గటిరాశలో మలిగండేరనేల 
6 ౧) ఠా 
నెట్టన (శ్రీవేంక పేళ నిన్ను(౧ జూచి కావకుంళే 
ఇపే నిన్ను6 గొలుచు టిందుకటవయ్యా ॥ అవి॥ 454 
బ్‌ టబ 


౧. “చూచిజచూచియును” కావచ్చు. 


అధ్యాత్మ సంకీర్తనలు 


బౌళి 
మరిగితి నేమి సేతు మగిడి నే నెందు వోదు 
సరుస దైవమ నీకే శరణుచొచ్చేను 


తల్లి గోపించి మొత్తిన దనయుండు తల్లి కొంగే 
"మెల్లగా. బట్టి పెనంగి యేడిచినట్టు 
వెల్లః విరై హారి నీవు విషయాల 'జిక్కించితే 
ఇల్లీదే న నిన్ను దలంచి ఇటు దూరే నేను 


కన్నతండి బాలుని. జంకంబెట్టి దించితేను 
౧కొన్నేసి విలచు ముద్దుగునిసినట్టు (7) 
ది ల 
వున్నతి నాలోనుండి వూరకే మాయ నాపై 
బన్నితే నిన్నే సౌలసి పగటులాడేను 


దైవము దాతవు నీవే తల్లివి దండ్రివి నీవే 
భావించి చేపట్టితే నీ బంట నేనింతే 
(శ్రీవేంక'పేళ నీవు చేకొని రడించంగాను 
జీవుండనయిననేను చెల(గి మొక్కేను 


రేకు 100 లలిత 
ఎట్టు వలసిన జేయు మిన్నియు నీచిత్తమె 
౨ నెట్టన(నె) నొకండనా సీవే యింతాను 


వేవేలు నీకు విన్నవించేదేమి, తొల్లే 
సావధానముగ సర్వసాక్షివి నీవు 
ఆవల నా కిటు సేయుమని చెప్పేదేమి నేను 
దె దై విక మైనట్టిస్వతం్యత్రుండవు నీవు 


807 


॥మరి॥ 


॥ మరి ॥ 


॥ మరి॥ 455 


జపలవి॥ 
ఉా 


1 ఎటు! 
లు 





౧. “ కొన్నేని=కొన్నిసార్ల". పిలుచు కొవచ్చునేమో? 


_ + న 
శం వ్యవ స 


నొక(డనా నీవే యింతాను అని కొనచ్చు. “ననీవే=నాలోవి నీవే” అని వుండవచ్చు. 


808 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


తగిలి నిన్ను నాలో ధ్యావించేదేమి, తొల్రె 
జగతి నీవు పూర్ణచై తన్యుండవు 
జిగి నీనామము నోర. జిక్కి౦చి నుడిగేదేమి 
మగుడి శర్దాకరమంతరూపుండవు ॥ ఎట్టు ॥ 


చేవమీర సిరుల6 బూజించేదేమి నిన్ను 
శ్రీవేంక పేళ నీవు శ్రీపతివి 
దేవదేవ నిన్ను నీవే తే(కువెల్లా నెంచుకొనీ 
కావుము నీ వొక్క(డవే కరుణావిధివి ॥ ఎట్టు॥ 456 


బౌళి 


ఈతనిమూలమెపో యిల(గలధనములు 
యీత(డు మాకు గలడు యెంత లేదు ధనము ॥॥ పల్లవి 11 


విరతి మాధనము, విజ్ఞానమే ధనము 
మరిగినతత్వ మే మాధనము 
పరము మాధనము, భ క్రే మాధనము మా- 
కరిరాజవరదుండే క్రై వల్యధనము ॥ ఈత ॥ 


శాంతమే మాధనము, సంకీర్తనే ధనము 
యెంకత్రై నా నిశ్చింత మే ఇహధనము 
అంత్‌రాత్మే మాధనము, హరిదాస్యమే ధనము 
యింతటా లక్ష్మీ కాంతు( దీంటిమూలధనము ॥ ఈత 4 


ఆనందమే ధనము, ఆచార్యుండే ధనము 
నానాట( ఐరిపూర్ణ మే ధనము 
ధ్యానమే మాధనము, దయే మాధనము 
పావినథశ్రీ వేంకటా దిపతియే మాధనము ॥ ఈత ॥ 457 


ఆధ్యాత్మనంకీ రవలు 800 


భవుళి 
సీమాయ కల్లగాదు విజము దెలియరాదు 
కామించి హరి నీ వొక్కండవే నిజము ॥ పల్లవి ॥ 


చచ్చేటి దొకమాయ సరి. బుఫ్టేదొకమాయ 
మచ్చుమేపులసిరులు మాయలో మాయ 
వచ్చేటి దొకమాయ వచ్చిపొయ్యే దొకమామయ 
కచ్చుపెట్టి హరి నీ వొక్కండవే నిజము * సీమా ॥ 


పొద్దువొడచేది మాయ పొద్దుగుంకే దొకమాయ 
నిద్దరయు మేల్కనేది నింుమాయ 
వొద్దనే సుఖము మాయ వొగి దుఃఖ మొకమాయ 
గద్దరి(శ్రీహరి నీ వాక్కండవే విజయము 1 నీమా ॥ 


కూడేటి జొకమాయ కూడి పాసే దొకమాయ 
యేడ నేర్చితి (శ్రీవేంక టేశుండ నీవు 
వేడుక నీశరణంటి విడిపించు మీమాయ 


వోడక వెదకితినసీ వొక్కండవే నిజము *నీమా ॥ 458 
దేసాళం 
తిరుమలగిరిరాయ దేవరాహు_త్తరాయ 
సురతబిన్నాణరాయ సుగుణకోనేటిరాయ ॥ పల్లవి ॥ 


సిరులసింగారరాయ చెలువపుతిమ్మరాయ 
సరసవై భవరాయ సకలవినోదరాయ 
వరవసంతములరాయ వనితలవిటరాయ | 
గుర్యుతెన ౧ తేగరాయ కొండలకో నేటిరాయ, ॥ తిరు ॥ 


౧. * తేగరాయ =త్యాగముగలరాజు” కావచ్చు. - 


810 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


గొల్లె తలవుద్దండరాయ గోపాల ౧ కృష్ణరాయ 
చల్లువెదజాణరాయ చల్ల(బిరిమళరాయ 
చెల్లుబడిధర్మరాయ చెప్పరానివలరాయ 
కొల్లలై నభోగరాయ కొండలకో నేటిరాయ ॥ తిరు ॥ 


సామసంగీతరాయ సర్వమోహనరాయ 
ధామవై కుంఠరాయ దై త్యవిభాళరాయ 
“కామించి విన్ను( గోరితే గరుణించితివి నన్ను 


(శ్రీమంతు(డ నీకు జయ ,శ్రీవేంకటరాయ. ॥తిరు!॥ 450 
భవుళ 
అన్నిటా* శాంతు డ్రై తే హరిదాసుండు దానే 
సన్నుతి. దానేపో సర్వదేవమయు,డు. ॥ పల్లవి ॥ 


అత్తల మనసు యింధద్రియాధీనమైతేను 
చిత్తజుడనెడివాండు జీవుండు దానే 
కొత్తగా. దనమననే కోపాన కాధీనమైతే 
తత్తరపురుద్రు(డును( దానే తానే ॥ అన్ని ॥ 


భావము వుద్యోగముల(పపంచాధీనమైతే 
జీవుడు (బహ్మాంశమై చెలంగు. దానే 
కౌవిరి రేయి(దబిగలు కన్నుల కాధీనమైతే 
ఆవల( జంద్రసూర్యాత్మకుండుదానే ॥ అన్ని ॥ 


కోరిక( దనబదుకు గురువాక్యాధీనమైతే 
మోరతోపులేనినిత్యముక్తుండు దానే 
ఆరయ (శ్రీ వేంకేశు. డాతుమఆెధీనమైతే 
ధారుణిలో దివ్యయోగి లానే తానే ॥ అన్ని ॥ 4600 


౧. “జీవ” రేకు. 


_ అధ్యాత్మ సంకీర్తనలు 811 


సాళంగనాట 
ఇహమెట్లో. పరమెట్టో ఇ(5క నాకు 
సహజమె హరియే కరణము నాకు ॥పలవి ॥ 
€... ఉం 


చిత్తమిది యొక పే చింత వేవేలసంఖ్య 
పొత్తుల హరి(దల(చ బొద్దులేదు 
జొత్తుల కన్నులు రెండు చూపులై తే ననంతాలు 


త త్రరించి హరిరూప్పు దగ్గరి చూగలేదు ॥ ఇహ ॥ 
చేతు లివియు రెండే చేష్టలు నలత 


యీతల హరింబూజించ నిచ్చ లేదు 
జాతి నాలిక వొక పే చవులు కోటాన(గోటి 
రీతి హరినామ ముచ్చరించ వేళ లేదు ॥ ఇహ ॥ 


వీను లివి రెండే వినికి కొలందిలేదు 
పూని హరిభక్తి విన బుద్ధి లేదు 
యీనటన శ్రీవేంక పేళ( డిటు చూచినను 


తానే యేఠె నింక( దడ(బాటు లేదు ౪ఇహ॥ 401! 
రేకు 181 రామ్మకియ 
వినవమ్మ జానకి నీవిభు! డింత నేసినాండు 
యెనసి యీరఘురాము. డి(5క నేమి సేసునో ॥ పల్లవి ॥ 


వానరులదండు గూడి వారధి కొండల. గై 
ఆని లంక చుట్టిరా నదే విడినె 
కోనల [దికూటమెక్కై గొడగు లన్నియు( జెక్కె 
యేనెపాన రఘురాము. డి(5క నేమి నేసునో ॥ విన॥ 


812 స తాళ్ల పాక అన్నమాచార్యుల 


కోరి ఇంద్రజిత్తు, జంపె కుంభకర్ణ నిర్దించె 
ఘోరదానవులనెల్ల కూలంగుమ్మెను 
మారణహోమము 'సేనె మతకమింతా. జెరిచె 
యీరసాన రఘురాము.( డి(క నేమి నేసునో ॥ విన ॥ 


లావున రావణు. జంపె లంక విభీషణు కిచ్చె 
చేవల నోసీత విన్ను6 జేకొనెను 
భావించి (శ్రీ వేంకట్నాది( బట్టము దా6 గట్లుకొనె 
లు ఉట 


యీవలనావల నాత6 డి(క నేమినేసునో ॥విన ॥ 482 
శ్రీరాగం 
ఇంతటా హరినేకాని యెందునను గాన నన్ను 
కొంత నాకు( దెలుపరో గురువులాల ॥ పల్లవి ॥ 


తనువూ హరియే తల(ంపూ హరియే 
_ వివికి మనికియును విష్ణండే 
కను(గొనుచూపులు కమలనాభు,డే 
యెొనసి జీవునిళ క్తి యేడనేడ నున్నదో ॥ ఇంత ॥ 


లోక మెల్ల మాధవుండే లోనెల్ల 6 గేళవుండే 
వాకును కర్మము ్రీవై కుంఠుండే 
చేకొని చైతన్యమెల్ల (శ్రీనారాయణుండే 
యీకడ నే ననువాండ నేడ నుండువాండనో ॥ ఇంత ॥ 


వెనకను కృష్ణుండే వెస ముం దచ్యుతుండే 
కొనమొదలు నడుము గోఏిందు(డే 
యెనయంగ శ్రీవేంక కేశుమయ మింతాను 
అనుగునాన్వతంత్ర మది యేడనున్నదో * ఇంత ॥ 400 


అధ్యాత్మ సంకీర్తనలు 


లలిత 
కలిగె మాకు నిది కి వల్యం 
రా 
కలకాలము హరికథాశవణం 


అచింత్య మద్భుత మానందిం 
పచురం దివ్యం పావసం 
సుచర్మ్యితం శుతిళోభితం 
అచలం బిదివో హరికీర్తనం 


విరతం నిత్యం విఖిలకుభకరం 
౧ దురితం హర భవదూరం 
పరమమంగళం భావాలీతం 
కరివరదర నిజక్రైంకర్యం. 


సులభం సుకరం ళోకనాళనం 
ఫలదం లలితం భయహరణం 
కలితం (శ్రీ వేంకటపతిశరణం 
౨జలజోదరనిచ్చ స్తోతం. 


బౌళి 
ఎఆు(గుటకం పే నెజ(గమే మేలు 
మజథి తెలివికంపే మజపే శుభము 


లంపటా లెట(గము లవలవ లె. గము 
పంపులబాల్యమే పరిణామము 


యింపులు నెజ(గము యొగ్గులు నెణ౧గము 


జంపులనిదురే 3 సకలసౌఖ్యము 


818 


॥ పల్లవి ॥1 


45కలి; 


15కలి ॥ 


॥కలి॥ 464 


॥ పల్లవి ॥ 
గొ 


1, ఎజి ॥ 


౧. '“దురితంవారి అనునది *దురితహరంి కావచ్చు, దురిత(హరం ఇం హర 
భవదూరం"' పూ.ము.పా, దీవిలో ఒక హర ఎక్కువ (పామాదికమై యుండవడ్చు. 


౨. * జలజోదరనిత్యస్తో' తం” కొవచ్చు. 8. *నకళ” రేకు, 


814 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఆన లివెజ(గము అలమట అెజ(గము 
మూసినగర్భమే మును సుఖము 
వానులునెజ(గము వంతులు నెజంగము 
వేసట వుట్టనివిధమే సుఖము 

పొపము లెజ(గము బంధము లెజంగము 
(శ్రీపతిదాస్య మే శేఖరము 
యేపున (భ్రీవేంక కేశ్వరుశరణ మే 
తీపులుమజ పేటిదివ్యానందము 


లభిత 
కలిగె నిదె నాకు కైవల్యము 
రు 
తొలుత నెవ్వరికి దొరకనిది 
జయ పురుషో త్తమ జయ పీతాంబర 
జయ జయ కరుణాజలనిధి 
దయ మెజంగ నే ధర్మము నెణ(గ నా- 
(కియ యిది నీదివ్యకీ ర్తనమే 


శరణము గోవింద శరణము కేశవ 
శరణు శరణు (శ్రీ=నార్టన 
పరమ మెజంగను భక్తి మయెజఅ౨గను 
నిరతము నాగతి నీవాస్యమే 


నమో నారాయణ నమో లక్ష్మీపతి 
౧నమో పుండరీకనయనా 
ఆమిత (శ్రీవేంకటాధిప యిదెనా 
(్రమమెల్లను ౨సీకయింకర్య మే 


॥ ఎణు ॥ 


4 ఎటు ॥ 485 


॥ పల్పవి॥ 
దూ 


॥5లి॥ 


కలి ॥ 


;కలి॥। 


౧. “నమః కొవచ్చు. ౨. కయింకర్యమే " వాయసకానివ్యుత్స త్తికౌవచ్చు,. 


అధ్యాత్మ సంకీర్తనలు 815 


శంకరాభరణం 
హరియు నొక్క6డే గురి ఆక్కలో నొక్కే గురి 
విరివి నెంత చదివినా వేరు గా(బొయ్యినా ॥ పల్లవి ॥ 


అందరిచూపులు నొక్క_బైనందున గురి 
యెందూ: గొండ కొందేకాక యితరముగా( జూచేరా 
అందరిరుచులు నొక్కు _టెనందుకు గురి 
చెంది తీపు తీపే కాక చేందుగా( జేకొనేరా 1 వారి ॥ 


వొప్పుగా నందరివూర్చు లొక్క మైనందుకు గురి 
కప్పుర మదేకాక కస్తూరిగా మూ(కొనేరా 
యెప్పుడూ నిందరివిని కేక మైనందుకు గురి 
తిప్పి తిట్టు తిస్టేకాక దీవెనగా వినేరా ॥హారి ॥ 


యీరీతి నిందరచిత్త మేకమైనందుకు గురి 
మేరతో సూర్యోదయము మించి రేతి రయ్యీనా 
తేరి (శ్రీవేంళటపతి దేవ(డ్రై నందుకు గురి 


కోరినవారివరాలే కొంగుపె(డిగాదా 4హరి॥ 487 
రేకు 192 బౌళి 
నిరుహేతుకాన నన్ను నీవు రక్షించే వింతే 
నిరతి నాకొరకే పో నిను సేవించేది . ॥ పల్లవి ॥ 


ముందు సిరులిత్తువని మోక్షము నీ విత్తువని 
బందుకట్టుదుదుః ఖముల6 బాపుదువని 
యిందలియాసలనేపో యేచిన నాభయళ క్తి 
యెందిను నావల్ల నీకు నించుకంతా లేదు * విరు ॥ 


లి16 


ళ్‌ 


_ శ్రీ కొళ్ళపాక అన్నమాచార్యుల 


జననాలు చూచి చూచి సరి మరణాలు చూచి 
వెనకటినీకథలు వినివిని 


నీనుపై యీయాసనేపో విన్ను సారె బొగడేది 


వొనర నీయా సేపో వుపకారగురువు 


లోకులు గొలువంగాను లోన నీవు వుండ6ంగాను 
దీకొవి గురుండు బోధించ6గాను 
కై కొని శ్రీవేంక కేశ కరుణించగా నీవు 
దాకొవి యీయాసకే నీదాసినై కొలిచితి 


సాళంగం 
నానాభక్తు లివి నరులమార్గములు 
యేనెపాననైై నా నాతం డియ్యకొను భక్తి 


హరికింగా వాదించు టది ఉన్మాదథకక్తి 
పరుల€ గొలువకుంటే పతివతాభ క్తి 
అరసి యాత్మ గనుబదియే విజ్ఞానభ క్తి 
అరమరచి నొక్కు పే ఆనందభ క్రి 


ఆతిసాహసాలపూజ ఆది రాకసభ క్తి 
అతనిదాసుల నేవే అదియే తురీయథ క్రి 
&ీతి నొకపని' గోరి చేసుకే తామసథభక్రి 
అతడే ౧ గతని వుండు టదివై రాగ్యభక్తి 


ఆపె స్వతందత్రు(డౌ పే అది రాజసభకి 
ల అలి 
నెట్టన శరణనుకే నిర్మలభ క్తి 
గట్టిగా (శ్రీవేంక టేకు కై ంకర్యమే నేసి 
తట్టుముట్టులేని దే తగ విజభక్ర్తి 


౧. 'గతెని” రేకు. గతి+ఆని. ఈసంధులు కోకొల్లలు. 


*విరు॥ 


॥నిరు॥ 408 


॥ పలవి ॥ 
ళం 


॥ నానా 4॥ 


॥ నానా ॥ 


॥ నానా ॥ 460 


ఆధ్యాత్మనంకీ _ర్తనలు త్రి! 


సాళంగనాట 
కంటిరా వింటిరా కమలనాభువిళ క్రి 
వొంటి వితనిశరణ మొక పే వపాయము * పల్లవి క 


యీతవినాభి. బొడమె యెక్కు వై నృదిహ్మాయు 
యీత(డే రక్షించినాండు యింధద్రాదుల 
యీత( డాకుమీ(ద( చేలె నేకొర్ణ వమునాండు 
యీతండే పో హరి మనకిందరికి దె వము కంట ॥ 


యీతఃడే యసురభాధ లిన్నియు( బరిహరించె - 
సీతనిమూ6ండడుగులే యీతోకాలు 
యీత(డే మూలమంజే నేతెంచి కరం గాచె 
నీతనికంకే వేల్చు లింక మరి కలరా ॥ కంటి ॥ 


యీత,ండే వై కుంఠనాథు, డీతండే రమానాథు(- 
డీతందే వేదోక్తదైవ మిన్నిటాం దానె 
యీతఈడే ౧ అంతర్యామి యీ చరాచరములకు 


నీత(డే (శ్రీవేంక కేళశు. డిహపరధనము కంటి ॥ 470 
సామంతం 
సింగారమూరితివి చిత్తజగురుండవు 
సంగతి. జూచేరు మిమ్ము సాసముభా ॥ పల్లవి ॥ 


పూవులతెప్పలమీ(ద పొల/తులు నీవు నెక్కి 
పూవు లాకసము మోవ బూచి చల్లుచు 
దేవదుందుభులు (మోయ దేవతలు గొలువగా 
సావధానమగు నీకు సానముఖా " సింగా 4 


౧. * ఆంతరియామి ' రేకు. 


818 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఆఅంగరంగవై భవాల నమరకామినులాడ 
వింగెనుండి దేవతలు విన్ను6 జూడంగా 
సంగితతాళవాద్యచతురతలు 'మెరయ 
సంగడి( దేలేటిమీకు సాసముథా 1 సింగా ॥ 


పరగ. గోనేటిలోన పసిండి మేడనుండి 
అరిది నిందిరయు నీవారగించి 
గరిమ శ్రీవేంక చేశ కన్నులపండువగాంగ 


సరవి నోలాడుమీకు సానముఖా సింగా ॥ 471 
శంకరాభంణం 
పట్టలేనిమన్మభమ గౌక 
నెట్టినం దాం గరుణించనివా(డా ॥ పల్లవి 11 


హిత్యప్రవ ర్తకు( డీశ్వరుండు 
తతి నంతరాత్మ తాంగాన 
రతి నాతని దూరంగనేలా 
గతియని తలచిన కౌవనీవా(డా ॥1 పట్ల ॥ 


తెగవిబంధుపుండు దేవుండు 
బగివాయ€ డిహము. బరమునను 
ఆగపడి సందేహముబేలా 
తగ నమ్మిన దయదల(చనివా(డా ॥ పట్ట ॥ 


హృదయము (శ్రీవేంక కేశ్వరుండు 
మొదలనే ఆనందమూర్రిగన 
కదిసి వెలిని వెదక(ంగనేలా 
యెదుర( గనిన వరమియ్యనివాండా ॥1 పట్ట ॥ శీ70 


ఆధ్యాత్మసంకీ ర్తనలు 810 


గుండ(క్రియ 
తానే తెలియు(గాక తలంచంగ నెట్టవచ్చు 
నానాగతుల తననాటకపుమాయ ॥॥ పల్లవ ॥ 


అట్టె ౧ యేందిదియైనయక్షరాలలోనట 
తిట్టులట వొకకొన్ని దీవెనలటా 
మట్టుతో వేదములట మంత్రములట కొన్ని 
యిట్టివి చిక్కులు భూమి ని(కనెన్ని గలవో ॥ తానే ॥ 


కదిసిన యజువదిగడియలలోనట 
పొదలు నడకలట భోగములటా 
విదురట వొకకొంత నేరుపులు కొన్నియట 
యెదుట చూడ6(గ6 జూడ ని(క నెన్ని గలవో ॥తానే॥ 


రేవగలు కమ్నలివి రెంటిలో నేయట 
దైవము బీవులలోనే శానకమట 
(శ్రీ వేంకటాదిమీ(ద ౨ జెలంగి యా (గెనా ల తండే యట 


యేవంక నీచేంతలు యిం నెన్నిగలవో ॥4తానే॥ 470 
రేకు 108 దేసాళం 
ఇంతట బో కానవచ్చు నెక్కువ తక్కు వలెల్ల 
దొంతి ఇంద్రియాల కెల్ల దొలంగి వుంపేను ౫ పల్లవి ॥ 


మాటలాడవచ్చు(గానవి మనసులు పట్టరాదు 
చాటువకెక్కినయట్టిసతుల గంపే 
కోటి చదువ(గవచ్చు కోపము నిలుపరాదు 
జూటరైై వొకండు దన్ను సో6ంకనాడితేను ॥ ఇ౦త 11 
ఎం. “దూంది రేవ ౨. " జెంంగీ” కొవచ్చు. దుతములవై యడాగమము ఈ 
వాబ్మియమున వింతగాడు. 


820 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


అందరి దూషించవచ్చు నాసలు మాన€గరాదు 
కందువై నమించులబంగారు గంకే 
అందాల మొక్క(గవచ్చు హరిభక్తి నేయరాదు 
పొందులసంసారపుభోగము గంటపేను . ॥ ఇంత ॥ 


మొదల. బుట్టం౦గవచ్చు మోక్షము( బోఆద(గరాదు 
పొదిగి పుణ్యరాసులభోగము గంపే 
యెదుట శ్రీవేంక పేక ఇదివో నీశరణం పే 


కదిసితి నిప్లే పో నీకరుణ గంపేను ॥ ఇంత ॥ 474 
లలిత 
ఆంతర్యామీ అలసితి సొలసితి 
ఇంతట నసీశర ణిదే చొచ్చితిని ॥ పల్లవి ॥ 


కోరినకోర్కులు కోయనికట్లు 
తీరవు నీవవి తెంచకా 
భారపుంబగ్గాలు పాపపుణ్యములు 
నేరుపులం టోవు నీవు వద్దనకా ॥ అంత ॥ 


జనులసంగముల జక్కరోగములు 

విను విడువవు నీవు విడిపించకా 

వినయపుదై న్యము విడువనికర్మము 

చనదది నీవిటు ౧ సంతపరచకా ॥ అంత ॥ 
మదిలో చింతలు మయిలలు మణుగులు 

వదలవు నీవవి వద్దనకొ 

'యెదుటనె (శ్రీవేంక పేశ్వర నీవదె 

అదన( గాచితివి అట్టిట్టనకా ॥ ఆంత ॥ 470 


౧. సంతపరచు = “ళాంతపరచు” కొవచ్చు. 


ఆధ్యాత్మి సంకీ ర వలు 821 


మలహారి 
మగడు పిడిచీనా మామ ఎడువనియట్టు 
నెగడీన వేమిసేయు నేనే రోయంగాని ॥పలవిఖ 


నరకము నను రో: రళోకాన విడిచె 
నిరణో'మితేన రోసి నేనే విడువంగాని 
పంగ యోనులు రోసి బట్టబాయిట వేనె 
సొరిది యోనుల రోసి చొరక నే మాన.గాని ॥మగ6(॥ 


పాపము రోసి నను, ,పపంచాన విడిచె 
పాపము సేయక రోసి పట్లకుండంగాని నేను 
యేపున దేవావి. రోసి యిదలోకాన విడిచె 
కె పుసేసి రోంఏక నేం గాయము మోచితి(గాని *మగ6॥ 


మాయలెల్ల ఎస రోసి మనసులోన విడిచె 
మాయిల నే విగువక మగుడ.( దగిలేంగొని 
౨ నాయల( నేమి విడిచినాను ఛ్రీవేంక పేళ 
పాయం న న్నేలితి సీభాగ్యము విడువంగాని :: మగం॥ 476 


ధన్నాసి 
ఒక్కమనసున నే సుండేంగాక 
యెక్కడిపనులు దానే యెజ6గలడా ॥ పల్లవి ॥ 


బలుదేహ మచ్చు: (డు |1పాణము వోసినవా(డు 
తల(పొసగినవా (డు దైవమేకాండా 
వెలుపలిల౦పటాలు 'వేవేలు గడించి తాను 
మలసి ఇంతలో నన్ను వమజచీనా. ॥ ఒక్క క 





ఇ” వయం” కావచ్చునేమో. 


+0%1 2-2 21 


శ72 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


౨గము లేలేటివాండు .౧నా"6 జేసినవా౦డు 
తగు లై ఎమండినదాండు తానేరాండా 
బెనడ ౬లడ దినాలు పెరుగ దే సేటివాండు 
- గంటు నడపించ౬ దా నేరండా, | ఒక్క ॥ 


'మొదృలె యముండేటివాండు ముందర. దుదయ్యేవాండు 
యచలోవాండు (శ్రీవేంక పేళుండే కొండా 
చదిపెంచి బుద్దులిచ్చి చె తన్యమైనవాండు 
థి యె డూ 


పొదిగి నాదాపుదండ్రై భోగంంచ(డా ॥ ఒక్క ॥ 477 
సాళంగనాట 
దేవతలు గెలువరో తెగి దైత్యులు పారరో 
భావించ సింతటిలో భూభారమెల్ల నణంగె ॥ పల్లవి ॥ 


నేండు కృష్ణుండు జన్‌ంచె నేండే 'శ్రీజయంతి 
ణు 
శేండే రేపలిలోన నెలవె నాండు 
యి ర్ల 
"పేంయిక యళోదకు బిడ్డందైనాం డిదె నేండే 
పోండిమి జాతకర్మ మొప్పుగ నాయ నేండు ॥ దేవ ॥ 


ఇప్పు డిదె గోవుల నిచ్చెను పుత్రోత్సవము భ 
ఇప్పుడు తొ శైలం నీడ రింతులెల్లాను 
చెప్పరాని లలీల నేయంగల దెల్లా( జేసి 
కప్పెను విష్టమాయలు గక్కన నేం డిపుడు ॥ దేవ ॥ 


ఇదివో సు దేవునిఇంటిచెరలెల్ల 6 వాసె 
ఇదివో దేవకితప మిశ్లై ఫలించె 
చెదరక తా నిలిచె థ్రీ వేంకట్నాదివై నిదె 
నలమే.?మగణగ యెక్కివున్న దిదివో ॥ దేవ॥ 478 


అధ్యాత్మ సంకీర్తనలు లలి 


బౌళి 


హిత వే సేసుంగా కౌతండేల మానును 
మితి నాతని దూరక మెచ్చవలెంగాక 11 పల్లవి 4 


ఆగమభోగములను హరి నాలో నున్నవాండు 
చేగదేర నాకు మేనే చింతించుంగాళ 
సాగినప్రపంచములో సంపారి( జేసినవాండు 
యేగతి రక్షించ దానే ఇన్నిటి కౌంగాక ॥ పిత ॥ 


భూమిమీద దేహమిచ్చి పుట్టించినట్టివాండు 
(సేమతో నన్నపానాలు పెట్టుంగాక 
ఆమని పంచేందియాల నటు పెడరేంచేవాండు 
నేమపుంబుత్రదాంలై నిండుకుండు6గాక జ హిత ॥ 


ఇహపరములకు( దా నిరవై నట్టివాండు 
సహజాన నన్నియును జరపుంగాక 
వహి శ్రీ వేంకిట్నాదిపై వరములిచ్చేటివాండు 
మహిమతో మమ్మునేలి మన్నించుంగాక ॥ హిత ॥ 479 


రేకు 104 కన్నడగాళ 
ఎవ్వరి నేమనంగల నెంకబలువుండ నేను 
నవ్వుచు నీవే యింక నన్ను మన్నించవయ్యా | పల్లవి 4 


కామ్మకోధములకు కాణాచికాంపను. 
ఆమనియిందియముల కడిబంటను 
దీమనపుట్టానలకు తీరని ంలగ్గన్హుండను(?) 
యీ మరంగువ్వాండ్ల నిన్ను నెట్టు గొలిచేనయ్యా | ఎవ్వ॥ 


టలాడవ పాన పటత్యూ పవన బవ పళు పటు ప్రయ లలు ఉయపుట లపల చ పాయా ననా 


గం లగ్గస్టండను జు లగ్నన్థుండను,. తగులుకొన్నవాండను (స్వాధీనమైనవాండను) అని 
శార్చర్యము కొవచ్చు;, నమ్మేకస్తు;డు అనుమాన స్తుండు ఇత్యాదులపలె కావచ్చు. 


84 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పాయనిసంసారానకు ౨ బడివనివా(డను 
కాయపుభోగాల పూడిగపువా(డను 
పాయప్పమదములకు 3 పంగెమైనవాండను (2) 
యీ యెడ నీవాండ నని యెట్టు గొలిచేనయ్యా ॥ ఎవ్వ ॥ 


సరి. గర్మములకెల్ల చనవరిబొడుకను 
పొరలేజన్మములయప్పులవా(డను 
ఆరయ శ్రీ వేంక పేక అంతలో నన్నేలితివి 
యిరవై ఇట్టుండకన్న నెట్టు గొలిచేనయ్యా ॥ ఎవ్వ ॥ 4860 


దేసాక్షి 


ఎఆు(గువా రెరు(€గుదు రీయర్ధము 
యెజ(గవివారి కిది యెజ(గనియ్యదు ॥ పల్లవి ॥ 


మొదల గలుగువా(డే ముందరను( గలవా(డు 
అదన నాతండే పరమాత్ముడు 
యెదుటం గలిగినదే ఇన్నిటాం గలిగినది 
పదపడి యిదియే పపంచము ॥ ఎలు( ॥ 


చెడనిదానికి మరి చేపన్న(డును లేదు 
జడిగొన్న దిదియే సుక్షానమార్గము 
వుడివో(గల దెన్నండు వుడివో( గలిగినదీ 
కడ గడనే తిరుగు కర్మమార్గము 4 ఎలు(॥ 


యెంచి తొల్షినథచేవే ఇప్పుడును నడచేవి. 
మంచి (శ్రీవేంక పేశ్వరుమహిమ లివి 
అంచ నిపుడు గానవి వల్ల నాండు( గాననివే 
మంచువంటివిషయపుమాయావాదములు 4 ఎజు(%॥ 4681 


౧. విడి +-వవివాడను = ఈ నంధలీ వాజ్బయమునకొల్లలు, వ్యాక రణసమ్మతములుకూడ- 
= పంగెమెనవాండను == భంగపడివవా(టన్కు లో (ఐడినవా(డనని కాత్సర్యము కొవచ్చుం 


అధ్యాత్మ సంక్రీ ర్తవలు ఠ్రిర్‌ 


లలిత 
శేశన దాసినైతి గెలిచిలి నన్నిటాను 
యీశరీరపునేరా లి.కనేలా వెదక ॥ పలవి ॥ 


నిచ్చలు( గోరికలియ్య సీనామమే చాలు 
తెచ్చి పునీతు(జేయ సీతీరమే చ్రాలు 
పచ్చిపాపా లణ(చ నీపసాదమే చాలు 
యెచ్చుకొందువుపాయాలు ఇ(కనేల వెదక ॥ తేశ॥ 


ఘనుని( జేయ(గను నీక్రైంకర్యమే చాలు 
మొనసి రక్షించను నీముదలే చాలు 
మనిపి కావ(గ6 దిరుమణిలాంఛనమే చాలు 
యెననెను దిక్కుదెన ఇ(కనేల వెదక 4కే? ॥ 


నెల వె నసుఖమియ్య నీధ్యానమే చాలు 
లఅదాపుదండకు సీయర్చనే చాలు 
యిలపె (శ్రీవేంక కేళ యిన్నిటా మాకు. గలవు 
రా. 
యెలమి నితరములు యి(5కనేల వెదక ॥ కేళ॥ 482 


దేసాళం 
కై వల్యమునకం కే కైంకర్య మెక్కుడు 
థ్రీవిళుండ నీవు మాకు జిక్కేమర్మ మిదివో ॥ పల్లవి ॥ 


చేపట్టి సీశిరసు పూజించేఅహమికకం శే 
సీపాదాలుపూజించేనేమ మెక్కుడు 
మాపుదా(కా నిను(గొల్పి మందెమేళమొౌకంకే 
దాపగునీదాసులి శేషత్వ మెక్కుడు ॥ క్రైవ ॥ 


826 ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


హారి నీప్రసాదజీవినై గర్వించుటకంపే 
నరయ నీదాసులలెంకౌ పెక్కుడు 
వెరవున నీచెవిలో విన్నపాలు నేయుకంటపే 
ధర నీవూడిగకాండ్ల . దలంపించు కెక్కుడు 


జట్టి మిమ్ము ధ్యానించి సాయుజ్య మందుటకం కే 
అస్టై సీనామఫలమందు కెక్కుడు 
ఇ బ్జై ్రీవేంక పేళ యేలితి విందువంకనే 


తిటపుమూగురునుపదళశ మెప్కుడు ॥తెవ॥ 488 
మ! వన్‌ 
(శ్రీరాగం 
నావల్ల స్‌ కేమున్నద నారాయణ నీవు నన్ను 
కావించి రక్షించేవుసకార మింతేకాక ॥ పల్లవి ॥ 


సొమ్ము దినంబుట్టినట్టిసోమరిబం పేలికకు 
ఇమ్ముల నందుకు! (బతి యేమి సేసీని 
చిమ్ముచు ౧ నాతడు నేమించినపనివాటలలో 
వుమ్మడి జే సేటివట్టివూడిగాలేకాక 1 నావ ॥ 


ఆసపడీ వచ్చినట్టి అతిథి బలురాజుకు 
రాసి నేసి యేమిచ్చిన రతికెక్కీని 
బేస బెల్లి కనమున వ్ర్‌యూన నిచ్చక మాడి 
మూసి దై న్యపుంజేకుల మొక్కు లిం తేకాక ॥ నావ ॥ 


శరణాగతుండ నీకెచ్చట (శ్రీవేంక కేశుండ 
దొరనై యేమిట నరిందూంగంగలను 
ధరలోన నీవు దయదలచి నన్నేలుకోంగా 
పరగు నిమఖ్లంగున్న బదుకుదు€గార' "= ॥నావ॥ 404 


లం త లో లాలో లన తాల 


ననా 
౧ “నాతని కావచ్చు, 


ఆధ్యాత్మ సంకీర్తనలు త్రి? 


రామకక్రియ 


అదె శిరళ్నక్రములేనట్టిదేవర లేదు 
యిదె హరిముద్రాంకిత మిందే తెలియరో ॥ పల్లవి ॥ 


“ ఆనాయుధాసో ౧ అసురా అదేవా*' యని 
వినోదముగ ౨బుగ్వేదము దెలిపెడి 
సనాతనము విష్ణ్రచ(క్రధారణకును 
అనాదిప్రమాణ మందే తెలియరో | అదె ॥ 


3 “యెచ్చ యిం్యదే” యని “యచ్చ సూర్యే” యని 
అచ్చుగ తుద కెక్కె(క్క?) సదే పొగడీ [కుతి 
ముచ్చట గోవిందునిము[దాధారణకు 
అచ్చమయిన్మపమాణ మందే తెలియరో కజఆదె॥ 


మును “నేమినా తప్త ముదాం ధారయే” త్తని 
వెనువెంట [శ్రుతి యదె వెల్ల విరి నేసీని 
మొనసి (శ్రీవేంక పేశుముదాధారణకు 
అనువుగ( బ్రమాణ మందే తెలియరో ॥ అదె॥ 


నీ 


రేకు 105 పాడి, 
ఇట్టి భొాహ్మణ్య మెక్కూడు యిన్నిటిలోన 
దట్టమై కదీర్యల? తగును వ్రాహ్మణ్యము 1.పల్లవి ॥ 
ల హరింగోలిచేవారి శమరు' (బాహ్మణ్యము 
పరమవై ష్టవమే పో బాహ్మణ్యము 
హరిజోర్బ్వపుండ్రదేహులౌ పే బ్రాహ్యాణ్యము 
తిరుమం[తవిధులదే తేం;ువ (బాహ్మణ్యము ॥ ఇట్టి 1 
వాన నాయానా నాన 
౧ *ఆనురా ” రేకు ౨. *రుగ్గువేదము” రేకు, / 8. 'యచ్చి కావలె 
శేవన్న యతిభంగము. *తస్తం మ్యుదం ధారయ" రేకు, 


త28ి ఫ్రీ కాళ్లపాక అన్న 'హాచార్కుల 
సతమై చకక్రాంకితులచరితే బ్రాహ్యాణ:న 
పతిశరణాగతియే (బాహ్మణ్యము 


తతి ద్వయాధికారులే తప్పరు [బాహ్యా .(౫.. 


అంచ( బరమభాగవతాదీనము (బావ్మాణ్యిము 
పంచసంస్కారాదులదే బాహ్మణ్యము 


(1 ఇట్టి ॥ 


యెంచంగ శ్రీ వేంక కేకు. డిరండే, బవ్యాణ్యుడు 


ముంచి యీతనివారాౌసే మొదలి బాహ్మాణ్యము 


మాళఫిగా? 
వీదులవీదులనెల్తా విష్ణండు సం చడంచీని 
పోది మాని కన్నగత్రె పొండ మీ కన... 
ఓ... 


తేరుమీ6ద నెక్కీ నేండు దేవోత ముడు బాందె 
సారమైన ళంఖచక్రం కార్ధాయంము అవే 
కారుకమ్మీ నాకాసాన గరుడధంజం బది 
పాఠరరో దానవులాల పంతములు ఏడిచి 


దండవెజ్టై నల్లవాండే దై వాలరాయండు 
దండి నె ప్టైెపుంజుట్ల తపారిపుచుంగు ఖవే 
కొండవంటిరథ మడె కొన వె (డకండలవే 
గుండుగూలి విరుగరో గొబ్బున దై తేయులు 


విజయశంఖము వబ వీండె (శ్రీవేంక పేళుండు 
భజన నలమేల్మంగ పలుమారు మెచ్చీనదె 
త్రిజగాన నాతవి( జేరినదాసు లిదె వీర 
గజబవెజ లిక నుడుగరో రాక్షసులు 


౧. *శాడాజ” రేకు, 


ఇట్టి ॥ 406 


॥ వీదు ॥ 


॥ వీదు॥ 


॥వీదు॥ 487 


అధ్యాత్మ సంకీ _ర్తనలు తీ౭ిలి 


లలిత 
కామధేను విదే కల్పవృక్ష మిడదే 
(పామూణ్యముగల పపన్నులకు *పలవి ॥ 
ఖం 


హరినామజపమే ఆభరణంబులు 
పరమాత్య్మునినుతి పరినుళము 
ధరణిధరుపాద సేవే భోగము 
పరమం బెర6గిన్నపపన్నులకు ॥ కామ *॥ 


దేవునిధ్యానము దివ్యాన్నంబులు 
(భీవిభుభ శ్రే జీవనము 
ఆవిష్షుకె ంకర్యమే సంసారము 
పాననులగుయీ (ప్రపన్నులకు ॥కౌొమ ॥ 


యేపున శ్రీవేంక కేశు:డే సర్వము 
దాపై యితనివందన మే విధి 
కాపుగ శరణాగతులే చుట్టాలు 


పె పయి గెలిచినప్రపన్నులకు కామః 4886 
మాళ విగౌళ 
నీచిత్త మిందరినేరుపునేరమి. 
తోచి కాచి యిటు తుద కీడేర్చె ॥ పలవి ॥ 


దేవతలపాలు తీరనీపుణ్యము 
ఆవల: బాపం. బసురలది 
_ థావింప మనుజులపాలివి రెండును 
శ్రీవల్లభ నీసేసినమాయ గ. 


800 (థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వేదళాస్త్రములు విజ్ఞానమూలము 
ఆది నసత్యము లజ్ఞానమూలము 
సాదింప రెండును జగత్తుమూలము 
భేదించి యివి సీపెరరే(పణలు 1 నీచి 1 


కావింపం గర్మము కాయముచేతిది 


భావముచేశీది పరమము 
తావుల రెండును దప్పనిప్రకృతివి 


శ్రీవేంక పేశ్వర చేంతలు నీవి ॥సీచి 6 489 
దేవగాంధారి 
అడ్డము చెప్ప6ంగరాడు అవు6(గాదన(6గరామ 
వొడ్జిన దనుభవించే దోపిక జీవులది ॥1 పల్లవి 


యీరికలెత్తె జన్మము లిన్ని జంతువులయందు 
కోరికలు గొనసాగె. గోటాన :గోటి 
నారుకొనె సంపదలు నానారూపములైై 
తీరదేమిటా నీచిక్కు దేవుండు వెట్టినది ॥ అడ్డ ౬ 


అల్సుకొనె. గర్మములు అక్కడికి నిక్కడికి 
రం 
వెల్ల విరాయను మాయ వెనకొ ముందు 
కెల్లురేంగె దేహమందే కిమ్ములచుట్టరికాలు 
పొలువో దెన్నండు భూమి పుట్లంగా. బుట్షినది ॥ అడ్‌ ॥ 
న లు లు యె 


పండెను సంసారము ౧ ఫలమైననానా(టికి 
నిండెను నాలికకు నెమ్మది. జవులు 
అండనే శ్రీవేంక కేళుం డంతర్యామై వుండి 
తవపండ్త వండనట్లుగ (7) వన్నె కెక్కించినదీ ॥ ఆడ్డ ॥ శ్ర0 
టన నయ న 
"ఫలమై 'నానాంటికి ” కావచ్చు, శి, పూము.పా, లోని 'చళ్నిర్థక ము బోధపడలేదు. 


ఆధ్యాత్మ సంకీర్తనలు 


శంకరాభరణం 
ఎంత కెంత యిది యేమని పొగడుట 
యింత నేయ నీకు నెదురా వీరు 


పిడుగుల(టోలెడిపెనునీనఖముల... 
కెడయక హిరణ్యు( డెట్లుండెనో 

- వుడి కెటిచక్రాయుధమువేండి కిని 
జడియక మక రెటు సహించెనో 


శరపరంపరల శిరములు నజక(గ 
యెరగొని రావణు( దేమనెనో 
పసరీయలువార(గ (బబహ్మాండభాండము 
ఉరుళంఖరవం టోర్చుట యొట్లో 


గాంటిపువిష్టురగదావాతికి మధు__ 
శ్రైటభులతలలకత లెట్లో 
యీటున శ్రీవేంక పేళ నీక్చపను 
పాటించి దాసులు (బ్రదుకుట యెొట్లో 


రేకు 106 దేవగాంధారి 
నీయంత నీవే యెరింగి నిచ్చ నన్ను( గాతుగాక 
మాయలలో( బొరలేఏమ్మరివాండ నేను 


నీసరివాండనా నిన్ను దూరేవాండనా 
దానుంఢడనై కొలిచిన తనుధారిని 
వేసరించ నోపుదునా వెరపించ(గలనా 
మాసినపాపాలలోనిమెల సో6కినాండను 


881 


॥పంవి॥ 
రి 


॥ ఎంత ॥ 


॥ ఎంత్‌ ॥ 


౫ ఎంత ॥ 489] 


॥ పల్లవి ॥ 
వ. 


॥నీయ ॥ 


882 థ్రీ తాళ్లపాశ అన్నమాచార్యుల 


విన్నవించేవా(డనా వీడుజోడువా(డనా 
అన్నిటా ళరణుచొచ్చినట్టిజీవివి.. 
యెన్నిటి కుత్తరమిచ్చే యేపని సేసి మెప్పించే 
మున్నిటికర్మములకు ముంగిట నున్నా(డను * నీయ 1 
యెదురాడేవా(డనా యెలయించేవా(డనా 


సదరాన నీకు మొక్కేజంతున నేను 
ఇదివో థ్రీవేంక పేళ యెరుక నీ వొసగ(6గా 


పొదిగి నీమపొమలు పొగడుచున్నా(డను ॥నీయ ॥ 402 
సాళంగనాట 
౯ న్చినవాండు హరి పుచ్చుకొన్నవా(డ నేను 
చెచ్చెరం దగవు లింక( జెప్పంగదరో * పల్లవి ॥ 


నిలిచినది జగము నిండినది భోగము 
కలిగె జీవుల కొక్కకాణాచి 
వలయశాసనాలు వడి నాల్లు వేదములు 
చలపట్టి జాణలు చదువుకోరో ॥ ఇచ్చి! 


పారినవి మనసులు పట్టినది జననము 
పోరు దీరె. గర్మములపొలమేర 
కోరికలె సాకులు గుట్టలు తిగుణములు 
వూరు. బేరు( దెలుసుక వొడంబడరో ॥ ఇచ్చి 


దక్కినది ధర్మము తప్పవిది భాగ్యము 
లెక్కించ నుదుటివాలె'  లిఖితములు 
యిక్కువ శ్రీవేంక కేశు( డిన్నిటికి మూలము 
చికు;,.లు వాపె నితని నేవించరో * ఇచ్చి ॥ 40: 


అధ్యాత్మ నంకీ ర్తనలు . 


రామ్మకియ 
- వెళ్టులాల మీక వేడుక గలితేను 
అఖునంచి తడు కల౦ంగరాదా 
ఆఅ ళం 


మడిచి వేసినపువ్వు ముడువయోగ్యము గాదు 
కుడిచి వేసినపుల్లై కుడువంగా( గాదు 
దిడి నొకరుచెప్పినం (బతి చెప్పంటో తేను 
అడరి శ్రీహరి కది అరుహము గాదు 


గంపె( డుముక' దిన(గా నొక్క వరిగింజ 
తె.పునం గలసితే తెలియ నెట్ట వచ్చు 
జంపుల( బలవరించ(గ నొక మంచిమాట 
ఇంపై తే హరి యందుకిచ్చునా వరము 


వుమిసినతమ్మలో నొకకొంత కప్రము 
సమకూర్చి చవిగొని చప్పరించనేల 
అమర(గ ౧ ఛాయాపహారము సేసుక 
తమమాట గూర్చితే దైవము నగండా 


ఎటికి వేసినగింజ చేత( బట్ట6గనేల 
గబుక కెంగిలిబూరె గడుగంగ మరి యేల 
తొబుకకవిత్వాల దోషాల బొరలితే 
దిబుకార నవ్వ+డా 'దేవు(జై నాను 


మించుచద్దికూటిమీ(ద నుమిసినట్టు 
మంచి దొకటి చెప్పి మరిచెప్పనేరక 


కంచు బెంచు నొక్కగతి నదికితే ముట్టు--- 


'పెంచువలెనే చూచు పెరుమాళ్లు వాని 


నా 


॥ వెజు ॥ 
(న 


| వెజటు ॥ 
౪9 


* వెలు ॥ 
[చ 


4 వెలు 1 
ఆ 


౪4చెలు ॥ 
న! 





త్రి్రిశీ థ్రీ తాళ్లపాళ అన్నమాచార్యుల 


పృచ్చినట్టిపండుబూ(జి లోననే వుండు 
దిచ్చనకవితలు బాంతిగావు యెందు 
ముచ్చు( గన్నతల్లి మూల కొదిగినట్టు 
ముచ్చిమి నుతులేల మొక్కరో పఃరికి ॥ వెళ్లు ॥ 


వుల్లిదిన్నకోమ టూరకవున్నట్టు 
జల్లైడ నావాలు జారిపోయినట్టు 
కల్లలు చెప్పి యాకథ క త్తరములీక 
మెల్లనే వుండితే మెచ్చునా దైవము వెళ్లు! 


నేతివీరకుయ నేయి అందు లేదు 
రాతివీరునికి వీరము ఇంచుకా లేదు 
ఘాత బూరుగుంబండుకడుపులోన దూది _ 
యేతులసుడుగులు యెక్కుసా హరికి * ॥ వెళ్లు ॥ 


ఇరుగువా రెర(గరు వొరుగువా రెర6గరు 
గొరబై నమాటలు గొణ(గుచు నుందురు 
పరుల( గాదందురు బాతిగారు తొము 
* విరసు అట్లివారి విడుచు దేవుండు . ॥ వెజ్టు ॥ 


యెన్న(గ శ్రీవేంక పేళుం దాళ్లపాక 
అన్నమాచార్యులు అఖిలదిక్కులు మెచ్చ- 
మన్నతితో( బాడి రొక€ డెవ్వ(దో తాను 
సన్న నొరసునట సమ్మతా హరికి ॥ వెళ్లు 1 (94 


లలిత 
చిరకాలధర్మమ్ములు చివుకు దవ్వ(గంటోతే 
హరిమజ(గు చొచ్చితి మాతండే రక్షించెను ॥ పల్లవి ॥ 


ఆధ్యాత్మ నంకీ ర్తనలు 885 


భువిం దొల్లి లేరా పుణ్యము నేసినవారు 
జవళిశాస్త్రములెల్లా( జదినినవారు లేరా 
దివి కెక్కి దేవతలై తేరినవారు లేరా 
న. 
యివల నే మివి సేసి యెవ్వరి. టోలేము ॥ చీర ॥ 


తగ దొలి వినమా తపము సేసినవారి 
జిగి నన్నియజ్ఞములు సేసినవారి ౧ వినమా 
మిగులా సిద్ధివడసి మించినవారి వినమా 
యెగువ నే మింత౩౧పే యెక్కుడు నేనేమా ॥ చిర ॥ 


'పెక్కునుతములు చూచి బెండుపడ్డవారు లేరా 
పక్కిన నన్నివిద్యలా( బరగినవారు లేరా 
వొక్క6డే (శ్రీవేంక పేశు. డుల్లములో నుండంగాను 
యెక్కుడితని. గొలువ కెవ్వరిం బోలేము.. 'చీర॥ 185 


రేకు 107 శంకరాభరణము 


చేపట్టి మమ్ము6 గావు శ్రీనరసింహా నీ _ 
్రీపాదములే దిక్కు ్రీనరసింహా ॥ పల్లవి ॥ 


న్‌ ౭ 


చెలంగు వేయిచేతుల(శ్రీనరసింహా 
చిలి కేటినగవుల(శ్రీనరసింహా 
సిలుగులేవిమంచిశ్రీనరసింహా నీ _ 
చెలి దొడెక్కించుకొన్న శ్రీనరసింహా ॥ చేస ॥ 
౧. ఈ “వినను ' పూ, ము.లో జొరిపోయినది. 


. శ్రీ తాళ్షపాక అన్నమాచార్యుల 


క్షీరసముుద్రమువంటి(శ్రీనరసింహా దై 'త్యు6 

జీరినవ(జపుగోళ్ల (శ్రీనరసింహా 

చేరి గహ్లాదువి మెచ్చేశ్రీనరసింహా నుతిం = 

చేరు దేవత౧ నిన్ని శ్రీనరసింహా * చేప ॥ 
శ్రీవనిశతో మెలపు(గు(శ్రీనరసింహా 

చెవదేరె నీమహిమశ్రీనరసింహా 

(శ్రీవేంకటాదిమీ6ది శ్రీనరసింహా సర్వ = 

జీవద:మాపరుండ వో (శ్రీనరిసింహా ॥1చేప॥ 406 


'సాళంగనాట 


నరు(డా యీాత(శు ఆదినారాయణు(డుగాక 
ధరణి. గెరితి కెక్కై దశరథసుతు,డు ॥ పల్లవి ॥ 
ల 


యీత(డా తాటకి. ఐంపె సీమారీచసుబాసుల - 
నీత(డా మదమణ,చె నిందరు(. జూడ 
యేళులకు హరువిల్లు యీతండా విరిచి యై 
సీత6 బెండ్లియాడెను యీచిన్న రాము(డా ॥నరు(॥ 


చుప్పనాతిముక్కు గోసి సోదించి దె త్యుల6 జంపి 
€.... 
ఐవ్చు డియె వాలి నేసినాత( డీత(డా 
గుప్పించి కోతుల నేలి కొండల జలధి గట్టి 
కప్పి లంక నాధి-చె నీకౌసల్యనందను.డా ॥నరు6 ॥ 


రావణాదులను౯ జంపి రక్షించి విభీషణుని 
భావిం చయోధ్య నీతండు పట్టమేలెను 
శ్రీవేంక పేజుం డితందే ౧ సృష్టి రకించె నితండే. 
యీవల మాపాలనున్నయీరామచందు(డా ॥నరుల॥ 407 





అధ్యాత్మ సంకీర్తనలు న! 


పాడి 
అదివో చూడరో అందరు మొక్కరో 
గుదిగొనె _బిస్మాము కోనేటిడరిని ॥ పల్లవి ॥ 
ల 


రవిమండణలమ'న ర జిల్లు తేజము 
దివి. జంధద్రునలో తేజము 
భువి ననలంబున(బొడమినతేజము 
వివిధంబ్బులై నఏస్వ తేజము ॥ అది ॥ 


కీరాంబుధిలో( జెలంగుస్తాకారము 
సారె వై ఉంఠపుశాకారము 
యీరీతి యోగీం౧దులెంచుసా కారము 
సారెకు జగములసాకారము 1అది॥ 


పొలసినయూగంబులలో ఫలమును 
పలుతపములలో ఫలమును 


తఅ౭ంచినతల(పుల దానఫలంబును 


బలిమి (శ్రీవేంకటపతియే ఫలము ॥ అది॥ 486 
రామ్మకియ 
ఆతనింటో పొగడేము ఆతనీ శరణంటిమి 
ఆత6దే సర్వజీవుల అంత ర్యామి ॥॥ పల్లవి 11 


'పెక్కు[బ్రహ్మాండకోట్లు పెక్కు[బహ్మకోట్లు 
పెక్కురుద్రకోట్లును పెక్కుయిందద్రులు 
వాక్కొాక్కరోమకూపాల నొగి నించుకుండునట్టి - 
వొక్కండే విష్ణుండు వీండే వున్నతోన్నతుండు ॥ ఆత ॥ 


౪01 2- ౯22 


808 


థ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


అనంత సూర్యచం। దులు ఆనంత వోయువులుసు 
అనంతనక్షతన: అనంత మేరువులు 
_కొవలుసాగీ నన్నిటికూటువ(౮ గూడుకొన్నట్టి - 
అనంతు. 'డొక్కండే మంచీ నాదిమూరితి 


అసంఖ్యమహిమలను అనంఖ్యమాణయలు 
అసంఖ్య॥క రులు వరా లసంఖ్యములు 
పొసంగ నివ్నిటి. దాన పుట్టించి రకించినట్టి_ 
అసంకభ్యాతుండు శ్రీ వేంకటా ద్రీశుండు 


దేసాళం 
సివే రక్షింతువుగాక నిన్ను నమ్మితిమి నేము 
దైవమవై. నీ వుండ6/; తగ హాదె బదుకు 


కోరి వొకరాతివీరు. గొల్చి బతికీ నొకండు 
పెరు వొక్కచెట్లువెటి బతికేననీ నొకండు 
యా ౬ న్‌ 
కూరిమి. బాము చేంబట్టుకొని బతికీ నొకండు 
శ్రీరమణునిదాసులచేతి దేపో భాగ్యము 


ఇసుమంతమన్ను వట్టి యేచి బతికీ నొకండు 
పసురము నింట గట్టి బతికేననీ నొకండు 
పసగా వేనె డినుము పట్టి బతికీ నొకండు 
వసుధేశ సవు గలవారి కేమిగడమ 


ఆకు నలము( గనవు నంటి బతికీ నొకండు 
లోకులు పెక్కుపాయాల లోలులై బతికే రదే 
యీకడ శ్రీవేంక పేళ ఇవెల్లా నీమహిమలే 
చేకొని సిమర(గుచొచ్చినవారే ఘనులు 


॥ ఆతి 


॥ ఆత ॥ 400) 


1 పలవి॥ 
(౮ 


|| నీవే 4 


నీవే ॥ 500 


ఆధ్యాత్మ సంకీ రవలు 


“మంగల 
బయకజమొరంగగుపర? మూయ ఇగ 
నమివ "న లోనె 1 ఎఏటగాని 


కిలండు హరి యొకటట ౫న జగములకు 
కలిగినకండు లేక మాసం 
తెలిసి ఇందరికి( పంయర్థను య 
మలసి యషప్పటి ఎఒర్‌తురు గాని 


పుట్టిన దెల్లా థభోగముకొ ంచే 
పుట్టిన భోగము వో దెపుడు 
పట్టి యీమా(టలే పలుకుదు రిందకు 
మట్టులేక ఇరి పురితునుగాని 


కర్మము (శ్రీ వేంకట పతికార్యము 
కర్మము దేహిర( గాణాచి 
ధర్మ మీదేవునిదాస్సం బందురు 
మర్మము లోకులు మరళురుగాని 


రేటు 198 ఎ (శ్రీరాగం 
ఎటీ(గితి నమ్మితి నిత(డు దయానిధి 
మజ(గులు మొర(గులు మరి యి(5 లేవు 


వేదోద్ధరణు(డు విశ్వరక్షకండు 
ఆదిమూ ర్తి (శ్రీఇచ్యుతుండు 
సోదించి కొలిచితి సుముఖు(డై మమ్మేలె 
యేదెస మాపాల పితండే కలండు 


8380 


॥పలవి ॥ 
[ల 


॥దియ ॥ 


॥ బయ ॥ 


;వఐయ॥ 50! 


॥ప 


॥* ఎఆటీ(॥ 


(శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పరమపురుషు( డాపన్నివారకుడు 
హరి ళాంతు(డు నారాయణుడు 
శరణంటి మిత(డు చేకొని కాచెను 
తరవాతిపనుల( దప్ప డీతండు 


హృదయాంతరంగుండు యీశ్వ రేశ్వరుండు 
ఇదివో (శ్రీవేంక పేశ్వరుండు 
వెదకితి మీత(డు విడువండు మమ్మి(క 
తుదకును మొదలికి దొరకినవా(డు 


మాళవిగొాళ 


౧ ఇస్టై మమ్ము రకీంచుట యేమిదొడ్డ నీకు నేండు 
బట్టబాయిటనే నీవు పదిరూపు లైతివి 


చదువుల చిక్కుదిద్ది చక్క6గం జేసితివి 
మొదల గుంగినకొండ మోంచి యెత్తితి 
పొదిగి చేపట్టి తెచ్చి భూమి వుద్ధరించితివి 
అదనున( (బిహ్లాదు నట్జై మన్నించితివి 


అడుగులు మూ(టనే యథధిలము గొలచితి 
ఐడిదిడినే రాచపగ నీంగితి 
బెడిదపులంక విభీషణు నేలించితివి 
అడరిపా కవులదిక్ర్కై విలిచితివి 


పురకొంతలగుట్టు దీర బోధించితివి 
వుసమ గలికిరూపై యున్నాండవు 
ఇపుడు (శ్రీవేంక శేళ యేలితివి లోకాలెల్ల 
యెపుడు మానుతులకు నిరవై తివి 

౧, ఇందు దశావకారవర్ణ్షనము న్పష్టము. 


॥ ఎఆటీ(॥ 


॥ ఎటీ(4॥ 502 


॥పలవి ॥ 
న. 


॥ జె ॥1 


ఇ బటె!॥ 
ల 


॥1 ఇబ్రై ॥ 6038 


ఆధ్యాత్మ సంకీర్తనలు 


శంకరాభరణం 
ఇతని్కిపపసాదమే యిన్నియును 
గతి యితనిదేకన కాదనరాదు 


కాయములో నొకఘనసంసారము 
పాయంబులతో: ట్రదలీని 
ఆయ మందుకును హరి దానేయై 
దొయక పాయక తిగిలున్నాండు 


వొనరినకలలో నొకసంసొరము 
మనసుతోడనే మలసీని 
ననిచి యందుకును నారాయణు. డ్రై 
కొనమొదలై తా గురియైనాండు 


వుడిబడి కోర్కుల నొకసంసారము 
బడిబడియాసల.( బరగీని 
విడువక యిది శ్రీవేంక కేశ్వరుం డే 
తొడింబడ6 గల్పించి (ధువమయినాండు 


ముఖారి 
ఊరకే కలుగునా వున్నతపుమోకము 
(శ్రీరమణుకృపచేత( జేరు మోకము 


కలుషము. బెడంబాసి కర్మగండము గడచి 
మలసినప్పుడుగా మరి మోక్షము 
చలన మించుకలేక సంసారవారిధి దా6టి 
విలిచినప్పుడుగా నిజమోశతము 


న. 


4పలవి ॥ 


॥ ఇత | 


॥ ఇత (4 


॥ఇకఈ॥ 504 


॥ పలవి॥ 
టు. 


॥ ఊర ॥ 


తలి శ్రీ తాళ్లపాక ఆఅస్నమ*చార్యుం 


పంచేంద్రియాల మీ! భక్తి పాతమీ (చ బెట్లి 
మంచివాండై సప్పుడుగా మరి మోక్షము 
అంచల యాసలు మాని ఆచార్యు నేవ చేసి 
మించినప్పుడుగా ఆమీ6ది మోకము ॥ ఊర : 


శాంతమే కూడుగా నుండి సమచి త్రమున( బొంది 
మంతు కెక్కి నప్పుడుగా మ% మోక్షము 
అంతట (శ్రీవేంక కేళుం డాదకంచి మస్పంచితే 


నంతరంగమున నున్న దనాదిమోక్షము ॥ ఊర ॥ 500 
వరాళి 
'వెదళనే(టికి నేయి వెన్న చేత బిట్టుకొం 
మొదిల6. గలిగితేనే సుందవా(6 గలుగుట 1 పల్లవి. 


తనపూర్వభావమ. 3లంచి మరనకుంటే 

పనివడి తనపుజ్యఫల చముబ్బుట 

- ౧ మనవారి నానాంటిమాయ చూ పెట్టుకుండి తే 

జనించనత నభ విజ్ఞానసిద్ది యనుట ౪ వెద. 
పుట్టినయప్పటితనభో గము( దలంచుకొంటే 

కొట్టంగొన తనకోర్కి. కోననాగుట 

న్యనడిమిజగమునటన. 'దెలుసుకొంపే 

గట్టుతోడిగురుటోధగురుతు చేచిక్కుట ॥ వెద" 


జీవకళ నంటినట్టిచిక్కు ఏదిలించుకొంటే 
దేవుండు తనచే( జిక్కి తిరమొట 
(శ్రీవేంక టేకు. డీతని. జేరి శరణం పేను 
ఆవలనీవల6 దాను అన్నిటా గెలుచుట ॥ వెద॥ 50. 


నవి నృత _ గి 


ఆధ్యాత్మ పంకీ ర్తనలు 


పొడి 
హరి నారాయణ ౧కృష్ణ ఆదివో షూవిన్నపము 
తరవాతిమాట నీవే తలంచుకోవయ్యా 


సడి(బిడ్డనాతలంపు చక్క(గాక పుండినాను 
వొడయ/డవు నీకృప వొగి6 జక్కనే = 
గుడిగొన్నయే 'రెంక కొంకరవంకరలై నా 
పుడమికి లో(గొసకపోవునటవయ్యా 


కాయకపునాథక్తి కడు గొంచమైనాసు 
ఆయపునీవరములు అతిఘనమే 
యేయెడ గుడి గొంచమయిన గుడిలో దేప్పవి _ 
కాయడ మహిమ ఘసమందురు గదపయ్యా 


శ్రీవేంక పేళ విన్ను జింతించక నే నుండినా 
జీవాంతరాత్ము(డవై చేకొంటి నీవే 
ఆవటించి కీలుబొమ్మ అచేతనమై యుండినా 
ఆవేళ సూతధారు( డాడించు. గదవయ్యా 


రేకు 109 నాట 


ఇదె వీండె కంటిమమ్మ యేతులవండు 
కదలేసూర్యచం్యదులకస్నులవా6డు 


సెలవినవ్వులవాండు చేక త్రిగోళ్ళవాండు 
పలు పేగులజంద్యాలపంతాలవా (డు | 
యెలమి6 జెలి దొడపై నిడుకొన్నట్టివాండు 
చెల(6గిన ఘననారసింహు(డ పే వీండు 


ర సీన్‌ రేవు. 


848 


+వారి ॥ 


హరి ॥ 


హరిః 50? 


1 పల్లవి ॥ 
నా 


1ఇట 1 


తీశ4 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కొండగ ధైమీ(దివాండు గొప్పకిరీటమువా(డు 
దిండు పై (డి చీరకౌశ (నె?) తెక్కులవాండు 
రెండురూపులొక మై నరీతులమాయలవాండు 
అండ (బహ్ల్హాదవరదు( డాత(డ టే వీండు ' ఇదె ॥ 


భవనాసిపొంతవా డు భావించ! దెరల్లనివాండు 
ఇవల (శ్రీవెంకట్నాదినిరవై నాండు 
జవళిపంతాలవా(డు శంఖుచ్మకములవా(డు. 
తివిరనఅహోబలదేవు(డ కే వీండు ॥ఇదె॥ 508 


బౌొళి 


పరమపురుషు6 డీబాలుండట 
హరవిరుంచులు మొక్కే రదివో వాకిటను ॥ పల్లవి ॥ 


దేవు. డితండు సర్వదేవతల కొడయండు 
వేవేలువేదములచే వేద్యు( డీక(డు 
దేవకీదేవికి వసు దేవునికి. గొడుకాయ 
యీవిధము నోంచిరి వీ రెంతభాగ్యవంతులో ౪ పర ॥ 


అంళతటా( దా నున్నవాండు ఆరయ స్వతంతు(డు 
అంతము నాదియులేని ఆదిమూరితి 
వంతుకు యళోదకు నవ్వల నందగోపునికి 
దొంతరకొడుకై నాండు తొల్లి వీ రేపుణ్యులో ॥ పర ॥ 


ఇందిరావల్ల భుండు ఇహపరనాయకు(డు 
కందువ (శ్రీవేంకటాది. గాపున్నవాండు 
మందగొల్లైతలకెల్ల మరది దా నైనాండు 
ఇందరు నిందరే వీరి కెన్నటి ౧ సంబంధమో 








న్‌ స స్ట న మ హాం 


అధ్యాత్మి సంకీర్తనలు రర 


శాలిత 
ఎన్న(డు గలుగు మరి యీభాగ్యము 
సన్నిధాయ నితవికి శరణనరే ॥ పర్లివి ॥ 


అదె చందు( డుదఇంచె నచ్యుతు,డు జనిఇంచె 
అదన( గంసునిజన్మ మ_స్తమించెను 
పొదలీరి దివిజులు పొలిసిన రాక్షసులు 
సవర మీశిశివుకు కరణనగ ॥ ఎన్న(॥ 
పొండవకులము వాచ్చ బాలకృష్ణుం డిదె వచ్చె 
చండిదుర్యోధనుమూ() _ల్లినె ఎచ్చె 
దండి గోవిలము నిండె ద్రాపదితపము వండె 


చండ్యపతాపున కిటై శరణనరే ॥ ఎన్న(॥ 
రేపల్లె పుణ్యము నె శ్రీవేంక పేశుండు డానె 


లె 
లా 
గోపికలమనసుల కొజణ వానె 


కోపులధర్మము దిక్కె గోవర్డనగిరి నిక్కె 


చాపలమే!టి కితని శరణనరే ॥ ఎన్న6॥ 010 
ముఖారి 
అకిండే గతియని య టీ నన్నిటా మాన్యుండు 
ఇతరాలు మానంగాన యీతనికే కలవు ॥ పల్లవి ॥ 


(శ్రీరమణునినిత్య సేవకులకు. దొల్లె 
వేరులేనికర్మముల వెట్టిమాన్యము 
ఆరీతి నితనిభ క్తులె నచన వరులకు 
ఆరితేర పుణ్యపాపొ లడ్డపాటు లేదు ॥ అత(॥ 


840 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


తక్కక యితనిము(ద్ర ధ6ించినదాసులకు 
చొక్కుల భవబంధాలసుంక మాన్యము 
లెక్కించ నితవికె నలెంకలకు బొడుకల = 
రా ్ట 
కొక్కట విధనిషేధా లూహింప లేవు 


సరుస (శ్రీవేంక కేశుశంణాగతులకును 
పరగ మాయలదొడ్డిదిందె మాన్యము 
పరమమైనయితనిప(శ్లిముకూటివారికి 
ధరలో నేమిటివంకా.( దప్పులే లేవు 


సామంతం 


నీచే(తలోవారము నివారము 
యేచి నీకే చేత మొక్కే మిదియే మ్మావతము 


ఇన్నిటా( బూర్జుండవు నీ వెరగనియర్ధ మేది 
విన్నపము నే. జే నేవిధమేది 
మన్నించిననీమన్న నే సుహిమలో మాఐదుకిల్ల 
వున్నతి 'మీదాసిననే దొక్క పే మ్నావతము 
ఘనదేవుండవు నీకు. గడమలు మరియేవి 
గొనకొని నే విన్ను. గొసరేదేమి 
పొనుగక యేలితివి పుట్టినమాపుట్టుగెల్ల 
ననిచి విన్ను నమ్మిననమ్మి కే మ్మావతము 
(శ్రీవేంక'పేశుండ నీవు చి త్తగించనిది యేది 
భావించి నే బొందనిభాగ్య మేది 


యేవల ౧ మాపరభారా భింతయు నీ కెక్కినది 
ఆవటించి నే నీళరణన్న దే మావతము 


౪ అత(॥ 


॥ ఆత(॥ 511 


॥ పలవి ॥ 
ణా 


॥1నీచేం0 


॥ నీచే(॥ 


॥నీచేం॥ 512 


౧. పరభారాలు = ఎక్కువైవబరువులు లేక పరలోక పుభారములు కావచ్చు. 


ఆధ్యాత్మి సంకీర్తనిలు 847 
చెళాతీ 
కనియుండీ [భమసికి( గట్లా నేను 


యెనలేక గురియై =: న్‌ఫ్రే స 1 వలవి 


నను 
తోలునముక బు గట్టి దొరనంటా మురిసేసు 
ఆలుబిడ్డలమర(గు ఆహా గేను 
గాలి యానటించుకొని : 
వోలి( బుణ్యుపాపమం ని వోహో నేను 


“లములు గడ పేను 
॥క6నీ॥ 


“ఏంటివంక ఒదువతి మపయించి మురిసేను 


ఇంటిము౦గిట : పుండి యీహ్‌ీ నేసు 


వొజటివాండనై పుండి వూర(గలవెల్తా, గోరే 
నేసు 15కని॥ 


వొంటిసయాసలతోడ నూహూ నేను 
నూలికో 56 గట్టువడి నాన్ననై నే షురిసేను 
యీలాగు నాబగు కెల్ల యేహీ నేను 


పాలించి థ్రీవేం! ట్యాదిపతి నాం (6 గలుగ€గ్‌ 
కని) 518 


ఆలరినె గెలిచితి హైెహె నేను 


ఆకు 200 మాళవిగౌళ 


నీవు సర్వగుణసంపన్ను(డవు నే నొకదుర్లుణిని 


మానవు న న్నాకయెదురుచేసుకొని మనసుళూడనేలా అయ్యా 
॥పలవి ॥ 


యేలినవాండవు నీవు ఇటు నేం గొలిచినహ(డ 
సోలింప6గ నీవే దేవుడవు భువి నే నొకజీవుండను 


పాలించేవా(డవు నీవు (బదికేవాండను నేను 
తాలిమి నన్నాకసరిచేసుక ననుం దప్పు లెంచనేలా అయ్యా :నీవు! 


848 ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


అంతర్యామివి నీవు ఆంగమ్మాతమే నేను 
చింతింప(గ నీవే స్వతంత్రుండవు జిగి నేం బరతంతు(డను 
ఇంత నీవే దయంగలవాండవు యెప్పుడు నే నిర్ణయుడను 
చెంతల నన్నాకమొననేసుక నాచేంత లెంచనేలా అయ్యా ॥నీవు॥ 


శ్రీవేంక కేళ్వరుండవు నీవు సేవకుండను ఇటు నేను 
ఆవలనీవల దాతవు నీవు యాచకుండను నేను 
నీవే కావంగం గ్నర్హవు నేనే ౪రణాగతు(డను 
క్రైవళమగు నను టపతివెట్టుక నాకథలు యెంచనేలా అయ్యా 
1నీవు!॥ 514 


నాట 


వెడలె వెడలె నదె వీధులవీధుల 
తొడికి దె త్యులను( దుంచ(6గను ॥ పలవి॥ 
€...... గం 


కోటిసూర్యు లొకకూటువ గూడుక 
చాటువ మెర సేటీచ[కము 
గాంటపువేవేలు కాలరుదు అటు 
నీటున6 దొలంకేటినివిడచ్యక్రము ॥ వెడ ॥ 


పళశయకాలముల ఐబడబాగ్నులొలుకు-' 
చలమర్మిపతాపచ(కము 
కలకలరవముల కాలభై రవులు 
కలసి మెలంగేటిగండచ్శకము ॥ వెడ ॥ 


యమసహ్మసములనంత మేకమై 
సమరము గెలిచేటిచకము 
అమరుచు (శ్రీ వేంకటాధిపుకరమునం 
దెమలకయుండేటిదివ్యచ్మక్రము ॥ వెడ॥ 515 


అధ్యాత్మ సంకీ రృనలు $49 


బ్‌ొళి 

మొక్కెద మిదివో మూ,డు మూ ర్తులును 

వొక్కరూపమై చొన ఠె6 జ్మకము ॥ పలవి॥॥ 
చెండినరావణు+శిరో ౧ మాలికల 

దండలపూజల తఆఅచుగను 

'మెండుగ6 గంసుని మెదడు గందముగ 

విండ నల(దుకొని ఏలిచె. జ్మకము ॥మొక్కె ॥ 
చించి ౨ హిరణ్యకసిపుపెనుర క్రప్పు జై 

అంచనర్హ్యపాద్యమ్ములను 

పంచజనఘనకపాలపుపెముకను _ 

పంచవాద్యముల: దిరగుచ్శ్యకము ॥1 మొక్కె 11 


బిలుమధుకై టభప్రాణవాయువుల 
అలరిననై వేద్యంబులను 
యెలమిని (శ్రీవేంక పేచుహా స్తముల 
వెలసి విలిచె నిదే విజయచ్మకము ॥ మొక్కైె4 510 


సాళంగం 
చేకొంటి నిహమే చేరినపరమని 
కైకొవి నీ విందు కలవేకాన ॥ పల్లవి ॥ 


జగమున గలిగినసకలథో గములు 
తగినన్మీపసాదములే యివి 
ఆగపడునే/బదియకరపం జ్ఞులు 
నిగమగోచర పునీమంత్రములే ॥ చేకొం ॥ 


౧. మాలికణ==వడనలేమోః ౨. "హిరణ్య....పాద్యమ్ములను” వరకుగల 
సమ స్తపదములో * అంచ” ” అను-వదము ఇముడ్చుట వింత, 


-శిర్‌0 “శ్రీ తాళ్రపాక అన్నమౌచార్యుల 


పొదిగొని సంసారప్ముళదార లిల 
వదలనినీదొస వర్గములే 
చెదరక యేపొద్దుం జేయునాపచులు 
కీదిసినం నియ్యాజ్ఞా కెం3 ర్యములే ' 4 చేకొం॥ 


నలుగడ మించిననా::న్మాదులు 
పలుమరు లిటు సీపంపు లివి 
యెలముని శ్రీవేంక పేశ్వర నీ సంక 
వలసినప్పు డీ వరము. నాకు *చేకొం॥ 517 


నలి” 

కానఎచ్చీ:. గానరాదు కమలాక్ష నీమాయ 

తానే వెంటవె.ట( దగిలీ సిదివో ॥ పల్లవి ॥ 
తొల్లి సీవు గంవు తోడనే నేయు గలను 

యెల్లగా .నీప్రపంచము ముంతా( గలదు 

కొల యెద్దు లెప్పటివే గోనెలే ౫ త్తలెనట్లు 

దొ ది రట... 9) + 
చల్లనినేనొకండనే ౨న్మములే వేరు కాన ॥ 


వేదములు నాటివే వినుకులు నాటివే 
ఆదినుండి చదివే నదియీ నేను 
వేదతో వెన్నవట్టి నేయి వెదక6 బోయినయట్లు 
దాదాళ నాతెలివి యితరుల నడిగేను. . ॥కాన॥ 


వైకుంఠమూ నున్నది వరములు నున వి 
యీకడ శ్రీవేంక కేశ యేలితి నన్ను 
కికొని పువ్వు ముదిరి గక్కన బిందె యైనట్టు 
సీకు శరణనంగాను నేనీడేరితిని ॥కొన॥ 6186 





౧. వీ4అజ్టావనియ్యాజ్ఞా. వింత్యకికసంధి, 


ఆధ్యాత్మ సంకీర్తనలు 8! 


దేసాళం 
కడనుండి చూచేనీకుం గనికరమైతేంగన 
ఐడి నన్ను€ గావు నీతో బలిమేఠే , పలవి ॥ 


వొడలుమోచినయది యొకయపరాధము 
అడరి సంసారినా ప*= యపరాధము 
బడి నివి పఅ వినపాట్లై దిడకపోడు(దము) 
(న్‌్‌ యెడసీకు మొరవెట్ట నీంక6 జో శేదయ్యా ॥5కద 4 


అన్నపానములు గొన్న దది యొక్కనేరమి 
వున్నతి సంపద. బొందు టొకనేరమి 
యిన్నియు ననుభవించి యి(క నొల్లనంయే. టోదు 
విన్నపాలు సేసి నీతో విసుగం జో కేది (కడ ॥ 


మదిలో నీవుండగాను మజచిన దొకకల్ల 
అదన. గర్మాధికారినాటొకకల్ల 
యెదుట (శ్రీవేంక పే? యిసప్లై నన్ను ( గాచితివి 
తుద కెక్కితిమి యింక. దొలంగ(గవలెనా ॥5కడ॥4॥ 510 


($్రః (శ్రిః (శ్రుః 


1.వ ఆనుబంధము 


ఆకౌరాదిగ రాగ-సంకీ ర్హృన-_సంవ్యాసూచి 


రాములు 


ళం, 


ఆహారి 
కన్నడ గాగ 
కాంబోది 
శకేచార గా: 


గుండ కి య 


గుజరి 


బఛాయానాట 
'తెలుంగుకాంనోది 


నేవగాంఛారి 


సంకీ ర్హనపంఖ్యలు 


_ తర, 119, 191. 

, 80, 17 192, 106, 202, 480. 
1, 2, 8, 224, 247, 256, 427... 
= 165, 210, 818, 255. 


. ర54, 56, 71, 74, 80, 127, 189, 


169, 298, 880, 889, 840, 880, 
ఉర 494 426, 191, ఉం, ఉక, 
499, 444, 470 


. వి 188, 189, 286, 846, 801, 


తిరిల్తి 884, 452. 


. ర 104, 124, 201, 264, 270 


277, 290, 966. 


4406. 
ఎ 405, 
ఎ 489, 79, 90, 180, 201, 882, 


4 8805 అ 000, ౯70 48, 
49, 4900, 490. 


రాగములు 


జేళా(స్వాత 


'దేసాళం 


ధన్నాని 


నాదరామ [కియ 


పొడి 


వశాపనాట 
జౌళి(భవుళి 


౪0 2-2౩ 


353 


సంకీర్తన సంఖ్యలు 


. ౨9, 88, 49, 96 116, 157, 167, 


168, 285, 262. 266, 858, 860, 
481, 519. 


. 45, 108, 120, 160, 176 199, 200, 


222, 2590, 260, 851, 854, 879, 
4590, 474, 489, 500, 519. 


15 ఉ* 1468, 158, 214, 8290. 880, 


881, 886. 844. 85 450, ఉ7. 


౨ 1, 98, 112 181, 207 220, 2856, 


246, 248, 845, 855, 861, 405, 
5058, 515. 


+. లి!8, 8[4, 815, 816, 817, 879, 


19, 82, 85, 66, 99, 111, 121, 
1289, 141. 195 204, 219, 225, 
విశ4, 281, 406, 454, 480, 498, 
50%, 


, త50. 
క! 70, 75, 10 100 125, 120, 


179, 252, 269, 849, 864, 8607, 
875, 88 880, 885, 880, 86%, 
891, 898, అం, 410 419, 429, 
4ీలిక్క 445, 455, 45%, 456, 460, 
465, 468, 479, 5609, 5616. 


రాగములు 
'జౌళిరామ| కియ 
భూపాళం 


శ్రైరవి 


మంగళ శాళి(సిక 


మలవారి 


మాళవి 
మాళవిగాళ 


ముఖారి 


'ళానము [క్రియ 


శీవగుప్తి 


354 


పంకీర్తన సంఖ్యలు 


ఆ ఓ ఈం ఊం 


40, 60 111 1606, 87 820, 
82%, 828, 8590, 486 


ఈ 19 90, 105 140, 169 197. 
107. 29, 207, 819, 820, 821, 
శిలల 840. 

లత. ఉ01. 


10, 12% 51, 69, 101, 110 
182, 170, 190, 80, 824, 825, 
856%, 458, 46. 


ఎ "8, 77, 10, 152, 216, 218, 208, 


8608, 8/7, 414, 420. 


, ఈ, 185, 184, 280, 480, 440, 
48, 4689, 508, 514. 


. ర, 16, 80, 62, 88, 89, 106, 122, 
120, 171, 1/9, 198 21, 287, 
265, 268, 280, 808, 804, 805, 
806, 80, 422, 505, 61]. 


. తి, 46, 69, 7, 94, 97, 187 
145, 147, 150,. 164, 182 18, 
215 221, 250, 270% 282, 818, 
400, 462, 485, 494, 499. 


రాగములు 
లలిత 


వరాళి 


శంకరాభరణం 


355 


సంకీ ర్తన నంఖ్యలు 
. "24, 804, 49 48, 61, 65, 760 


80, 87, 1028, 109, 181, 184 148, 
144, 155 188, ౨08. 271, 274, 
208, 294, 295, 296, 852, 850, 
862, 888, 488, 995, ఈ9, 404, 
407, 418, 415 417, 418, 421, 
425, 480, 456, 464, 466, 475, 
482, 480, 495, 510. 518. 


. లిక్‌ 86, 174 180, 212, 258, 285, 


8/4, 506 


. 81, 50, 55, 865, 115 129, 15, 


172, 185, 206, 2౬8, 226, 269, 
254, 268, 272, 278, 402, 411, 
శీ4ం 40 479, 491, 496, 504. 


. ౨8, 59, 64, 67, 95, 100, 114, 


198, 142, 1490 151, 176, 199, 
209, 251, 278, ౯/9, 2901, 800, 
809 810, 811, 812, 865 8900, 
440, 40%, 484, 502, 


. 9, 58, 68, 18, 170, 240, 2902, 


841, 400. 


. త 11, 40, 59, 98, 08, 180, 156, 


161, 905, 211, జత 25, 260, 
౨84, 200, 88, 299, 800, 801, 


రాగములణ 


సాళంగం 


సాళంగనాట 


సౌరాష్ట్రం 


హిందోశవసంతం 


356 


సంకీర్తన సంఖ్యలు 
802, 8౪70, 997, 409, 408 420, 
4శ1, ఈశ 451, 4/1, 501. 5192. 


. ౨8, 59, 158, 20, 894, 469, 917, 


. 89. 20, ఈ 47, 79, ఈ, 91 110, 
118 154 102, 1984 2౨08 20.. 
927, 228, 289, 248, 249, ₹.. 
౨09, 847 88, 971. తగ, 809, 
419, 487, 46% 470, 470 4909, 
497... 


. 24లి. 


. 208, 848. 


శి-వ అనుబంధము 


అకొరాదిగ సంకీ ర్తన రాగ సంఖ్యాసూచి 


సంకీర్తన మొదలు రాగము నంకీ ర్తనసంఖ 
అంతరంగ దేసాళం 260 
అంతరాత్మ లలిత 888 
అంతర్యామీ లలిత శీ70 
ఆంతరు మలహరీి 17 
అందరి హిందోళవనంతం 840 
అందరిలోనా నాట 207 
అఆందరివలె సామంత౦ 0! 
అందా(కౌ(దా(దా గుజ్జరి 4? 
అందుకల్లా రామ(కియ 180 
అందుకు(గాదు సామంతం శ్ర! 
అందుకే దేవగాంధారి 870 
అందుకేపో మలహరి 820 
అందు కేసుమ్మీ శుద్ధవసంతం 84! 
అక్కటా దేసాళం 1705 
అట్టియితే పాడి ! 
అటుగన గుండ (క్రియ 7] 
అఆటుగాన ధన్నాసి 450 
అడ్డము దేవగాంధారి 400 
అణురేణు దేవగాంధారి 482 
అతడు నాదరామకియ 818 


అత(జే ముఖారి [1] 


నంకీర్త్హనమొదలు 
ఆతని 
అతిసులభం విది 
అతిసులభంవి దె 
అదినే 

అదియేల 
అదియేవిమ్ణు 
అదివోచూడ 
అదివోనిత్య 
అదెవచ్చె 
ఆదెళిర 
అనంతాప 
అనరాదు 
అనలము 
అవియానతి 
అన్నిటా నీపెంపు 
అన్నిటానీవే 
అన్నిటాను 
అన్నిటాశాంతు(డ్రై 
అన్నిటా(శ్రీహరి 
అన్నిటికి నాడ 
అవ్నిటికి మూల 
అన్నిటికి మూల 
అన్నిటికి హరి 
అన్నిటి క3క్కుడు 
అన్నియునడుగ 
అన్నియును(దన 


౩ర్‌8 

రాగము 

లలిత 
మలహరి 

బౌళి 
శంకరాభరణం 
గుండ(క్రియ 
శంకరాభరణం 
పొడి 

వరాళి 
సాళంగనాట 
రామ్మకియ 
మలహరి 
'దేసాక్షీ 

బౌళి 

లలిత 
సాళంగనాట 
మలహరి 
మలహరి 
భవుళి 
రామ్మక్రియ 
(శ్రీరాగం 
దేవగాంధారి 
సామంతం 
బౌళిరామ్మకియ 
సాళంగనాట 
గుజ్జరి 
దేవగాంధారి 


నంకీర్త వసంఖ్య 
2204 
10 
| 
185 
889 
402 
శ08 
ళ్‌ 
70 


శీరిర్‌ 
828 


167 
శీ45 
కీతిరి 
240 
త్రిక 
[70 
శ్ర00 
68 
64 
261 
284 
శీశ9 
క్రి 
1809 
$00 


సంకీర్తనమొదలు 
అన్నియును హరి 
అనుచు దేవ 
అనుచు నిద్దరు 
అనుచు లోక 
ఆపరాధి 
అప్పడు 
అప్పుడు 
ఆయ్యోనేనేకా 
అయ్యోమాయ 
అయ్యోవారి 
అరుదరుదు 
అరుదు 

అల్ప్బళ క్తి 
అవధారు 
అవియటు 
అవియు 
ఆహోబఐలేశ్వరుండ 
అహోబలేశ్వరు 
ఆతడే యజ 
ఆకండే విష్ణుండ 
ఆరని. టో 
ఆతవిమూలమే 
ఆతురబందు 
ఆనతియ్యంగ 
ఆమీ(ది 

ఆరి 


౩59 


రాగము 
బొళి 
సాొళంగనాట 
రామ్మకియ 
పొడి 
భూపాళం 
శంకరాభరణం 
భూపాళం 
లలిత 
ఖ్రైరవి 
రామ(క్రియ 
మాళవి 
టఖ్రైరవి 
్రీాగం 
లలిత 
అలిత 
గుండ్యక్రియ 
నాట 
సాళంగనాట 
ముఖారి 
ల్రైరవి 
రామ్యక్రియ 
లలిత 
గౌళ 
సామంతం 
సాశంగనాట 
సామంతం 


నళకీర్తనవంఖం 
765 
! 


111 
826 
క్‌0 
117 
80 
12 
88 
420 
821 
800 
2905 
₹ 
418 
112 
248 
287 
810 
409 
069 
277 
801 
8? 
170 


; నశీర్తసమొదిలు 
ఆదర్హుండ 
ఆర్బులు 
ఆసహాయేమి 
ఇంతకం'పే(దగు 
ఇంతకం టేనేమి 
ఇంతకం టేనేమున్నది 
ఇంతకం పేమరి 
ఇంతట6టో 
ఇంతటాహరి 
ఇరిత దేవు(డింక 
ఇంతయు 
ఇంతిజవ్వన 
ఇంతేకాని 
ఇందరిబుద్దు 
ఇందరిబదు 
ఇందరిలో 
ఇందరూ 
ఇందుకొా 
ఇందుకే 
ఇందుల 
ఇందులో 
ఇ౦దువల్ల 
ఇచ్చినవా6ండు 
ఇటునిను 
ఇటురై 
ఇటువంటి 
ఇటానే 


360 


రొగము 
గుజ్జరి . 
బౌళి 
శంకరాభరణం 
తామ్మక్రియ 
శంకరాభరణం 
భైరవి 
దేవగాంధారి 
దేసాళం 
(శ్రీరాగం 
దేళశాకి 
శ్రీరాగం 
ముఖారి 
శ్రీరాగం 
రామ్మకియ 
దేసాళం 
గుజ్జరి 
సామంతం 
సామంతం 
శంకరాభరణం 
మాళవి 
ఆపొరి 
ముఖారి 
సాళంగనాట 
ముఖారి 
గౌళ 
రామ్మకియ 
సామంత 


సంక్రీర్తననంఖ॥ 

882 
108 
[172 
400 
ల? 
[0 
తతి( 
శక 
408 
116 
180 
286 
109 
రిక 
100 
186 
205 
807 
య! 
140 
(6 
268 
మ! 
త08్‌ 
207 
216 
స! 


సంకీర్తనమొదలు 
పట్టిజీవుల 

ఇట్టి నావెట్ట 
ఇట్టి బాహ్మణ్య 
ఇట్టివాండ 

ఇ జ్రైెమమ్ము 
ఇత(డు 
ఇతనికిత(డే 
ఇతవిిపసాద 
ఇతరుల 

ఇది యరుదను 
ఇదియేఉపాయ 
ఇదియేకావలె 
ఇదియేబుద్ధి 
ఇదివోనా 
ఇదివోనీ 
ఇదివోమా 
ఇదివోవీది 
ఇదివోవున్నార 
ఇదివోనుజ్ఞాన 
ఇదెవీ6డె 
ఇద్దరు 

ఇన్నాళ్లు 
ఇన్నిటా 
ఇన్నిటికి 
ఇప్పుడే 


ఇవాన్‌ * 


361 


రాగము 
రామ్మకియ 
ముఖారి 
పొడి 
(శ్రీరాగం 
మాళవిగొళ 
మాళవి 
నాటి 
శంకరాభరణం 
వరాళి 
లలిత 
కేదారగొళ 
(శ్రీరాగం 
ముఖారి 
గుండ్యకియ 
నాదరామ్మకియ 
భూపాళం 
సాళంగనాట 
లలిత 
పొడి 
నాట 
సామంతం 
కాంటోది 
శంకరాభరణం 
మాళవిగొళ 
సామంతం 
శార్‌ త 


నంకీర్తనసంఖా 


జాన్‌ ఓ 


రి 
804 
486 
811 
6508 
218 
400 


174 
421 
210 
200 
[71 
840 
14 
108 
110 
300 
121 
508 
02 
256 
411 
288 
802 
418 


నంకీర్తనమొదలు 
ఇవిగో 

ఇఏ సేయగ 
ఇహపర 
ఇహమెట్లో 
ఇహమే 
ఈడసు౦దె 
ఈల (డు 
ఈత. డే 
ఈతని, గొలిచి 
ఈతనిమరచి 
ఈత నిమూలమై 
ఈరూపమై 
ఈహీ్రీ 
ఉన్నమం(త్రా 
ఉపకారి 

ఊర కేకఠలుగునా 
ఊర కేదొరకునా 
ఊరక్రై తే 
ఎంచిచూడరో 
ఎంతకరఠినమో 
ఎంతకత 

ఎంత కి( 
ఎంతచదివి 
ఎంత పుణ్యమో 
ఎంత బౌంప 
ఎంళతమపిమో 


362 


రాగమ 
శుద్దవన 680 
భూవె+శం 
పొడ్తి 
నసాళంగనాటి 
లలిత 

లలిత 
నాళంగనాట 
సొళంగనాట 
గౌళ 

లలిత 

బౌ 

పొడి 
మలహరి 
సాళంగం 
గుజ్జం 

ముఖారి 

గౌళ 
సామంతం 
చేస్తాక్షి 

నాట 
నాదరామ(క్రియ 
శంకరాభరణం 
సామంతం 
ఖైరవి 

బౌ 

ఆహిరి 


సంకీర్తవసంళి( 

లై 
విగ 
ళ్‌ 
161 
10॥ 

గర్‌ 
218 
త7| 

ర్‌? 
శ17 
థర? 
ల్లి!4 

69 
108 
గ04 
5005 
104 
101 
చిత్రిగ్ట్‌ 
181! 
85 
0]! 

ర 
తలి 

70 
101 


సంకీర్తనమొదలు 
ఎంత మాత్రమున 
ఎంత లేదు 
ఎంత వలచితి 
ఎంత వాటుపడె 
ఎంత సోదించి 
ఎందా(క నిద 
ఎందుకు 
ఎందునీ 
ఎక్కడిమతము 
ఎట్టిదోమీ 
ఎటుదోయ 

ట్‌ 
ఎటువలసి 

ట 
ఎట్లు సేయ(గ 

టబ 
ఎటెనా(గావక 

య్‌ 
ఎ త్తుకొన్న 
ఎదురుమాట 
ఎన్నడు 
ఎన్న(డొకో 
ఎన్నటికి 
ఎన్నిపాట్ల(ఐడ్డా 
ఎఆఅ(గక 
ఎటీ(గితి 
ఎటీ(గిస 
ఎజు(గుట 
ఎజు(గువారె 
ఎవరికి 


363 


రాగము 
బౌళి 
శ్రీరాగం 
సామంతం 
(శ్రీరాగం 
దేసాక్షి 
భూపాళం 
మాళవిగొళ 
లలిత 
సాళంగం 
లలిత 
సామంతం 
లలిత 
లలిత 
బౌళి 
నాట 
సామంతం 
లలిత 
లలిత 
లలిత 
దేసాళం 
ధన్నాసి 
శ్రీరాగం 
మలహరి 
బౌళి 
దేసాకి 
ముఖారి 


వంకీర్తనసంఖ్య 
160 
20! 
200 
0గ్‌ 
262 
406 
448 
1438 
652 
208 
211 
456 
290 
404 
శ్రి! 
290 
ర్‌[0. 
102 
188 
న! 
త్రిథీశీ 
502 
8646 
4060 
481 
906 


సంకీర్షనమొదలు 
ఎవ్వరినేమన6గ 
ఎవ్వరినేర్పు 
ఎవ్వరిభాగ్యంబె 
ఏ(టిజాణ 
ఏ(టిమాట 
ఏకాత్మవాదు 
ఏగతినన్నుద్ద 
ఏడనుందురో 
ఏదిగతి 
ఏదివలనె 
ఏదుపాయము 
ఏపురాణ 
ఏపొద్దూ 
ఏమందురు 
ఏమనిత అంచ 
ఏమనినుతించ 


ఏమనిపొగడ 
ఏమనవివిన్న 
ఏమిచెప్పే 

ఏమి వేతుదై వమా 
ఏమి నేయుదు 
ఏమి సేసే 
ఏమీనెజ(గని 
ఏరీతినెవ్వరు 
ఏఅమమ్ము 

ఏతోక మందున్నా 


౩364 


రాగము 
కన్నడ గౌళ 
ఖైరవి 
లలిత 

వరాళి 
(శ్రీరాగం 
శంకరాభరణం 
లలిత 

గౌళ 
సామంతం 
బౌళి 
ముఖారి 
గుండ్యకియ 
దేవగాంధారి 
వరాళి 
సాళంగనాట 
పళాపనాట 
వరాళి 
కాంటోది' 
(శ్రీరాగం 
భైరవి 
సామంత 
మలహరి 
మాళవిగొళ 
ముశారి 
రామ[క్రియ 
ముఖారి 


సంకీర్తననంఖ" 
480 
లగ? 
శత 
285 
[7 
£58ీ 
61 
లిక 
800 
120 
122 
88 
888 
88 
104 
తీగ్ర్‌0 
180 
224 
201 
1005 
[11 
ర్‌! 
1తిర్‌ 
170 
10 
లి 


సళిక్రీర్తనమొదలు 
ఏవీనుపాయాలు 
ఏవుపాయములు 
ఐనట్టయ్యి(గాక 
ఒకళటికొఠటి 
ఒకటి సుజ్ఞాన 
ఒక్కడే 
ఒక్కమనను 
ఒడ(2రచు 

ఒల్ల (డు 
కంచూ.6గాదు 
క౦టిమి 

కంటిరా 
కటకటా 
కడనుండి 
కనియుండి 
కన్నులపండుగ 
కమళారమణ 
కమ్మంకే(గావా 


కరుణావిధివి 

కరుణించు 

కలదిదివో 

కలదియీమూరి 
న. 

కలశాపురము 

కలమాడ 

౧ 
కలిగెనిదె 
కశాొణ్గళళ్య షె 


365 


ఛాగము 
దేళాక్షి 
శుద్ధవసంతం 
కాంటోది 
గుజ్ఞరి 
ధన్నాసి 
దేవగాంధారి 
ధన్నాసి 

గొళ 

లలిత 
మలహరి 
సాళంగనాట 
సాళంగనాట 
లలిత 
దేసాళం 
దేసాక్షి 

బౌళి 
కేదారగొళ 
చాయానాట 
బౌళి 

లలిత 

గుజ్జరి 
శంకరాథభగశజ౦ 
మాళవి 
దేవగాంధారి 
లలిత 
లాగ్‌గ 


వళికీక్తనసలఖ 

40 
408 
ల(? 
846 
807 
186 
థ్రీ/ 
201 


£[ 

86 
40 
150 
519 
510 
864 
2866 
446 


4[0 
రథ 


22 
206 
216 


466 
464 


స౦కీర్తనమొదలు 
కలిదోషము 
కలియుగ 
కలుగుట 
కానవచ్చీ(గాన 
కావవచ్చె 
కౌమధేనువిదే 
కామధేనువై 
కిన్నజానేఒహం 
- శేశవదాసి 
కేశవనారాయణ 
క్రివల్యమున 
కొనమోడ 
కోటానంగోట్లాయ 
కోటిమన్మథా 
కోరిమా 
కొనల్యానందన 
గట్టిగా( డెలుసు 
గ తులన్ని 
గరుడగమన 
గుట్టాలంగట్టి 
గొరబై 
చంచలపడంగ 
చాటెద 
చాలునిదే 
చిక్కువడ్డ 
చితగించి 


366 


రాగము 
అపాొరి 
మాళవిగొళ 
గుండ్మక్రియ 
లలిత 
శంకరాభరణం 
లలిత 

లలిత 
ముఖారి 
లలిత 
శ్రీరాగం 
దేసాళం 
మలహరి 
దేసాక్షి 
సామంతం 
మలహరి 
సాళంగనాట 
గొళ 
దేసాళం 
బౌొళి 
మాళవి 
పాడీ 

పాడీ 
రామ్మకియ 
శ్రీరాగం 
శద్ధవసంతం 
లెరవి 


వంకీర్తనసలఖ' 

110 
480 
424 
810 
శ40 
408 
87 
88 
489 
8065 
48న 
116 
200 
280 
101 
ల్‌ 
278 
త్రి 
801 
152 
4080 
౫॥ 
164 
440 
(00 
శ() 


సంగత్తసమొదలు 

చి శ్రాన(బెట్ట 
చిరకాల 
చీచీవివేక 
చీచీవో 
చూచిమోహించ 
చూచేచూపొకటి 
చూప(జెప్ప6గల 
చెప్పవేనన్ను 
చెప్పితేంబాసు 
చెల్లంబోతియ్యని 
చెల్లంటోయీ 
చెల్ల నెక్కి 
చేకొంటి 

చేపట్టి 

చేసిననా 
చొచ్చితినీకు 
జగన్మోహనా 
జగమంతా 
జతనము 
జపము 
జయజయ 
జయమంగళము 
జలబజనాభ 
జీవువికి 

జీవుని కే 
జ్తానయజ్ఞ 


367 


రాగము 
దేవగాంధారి 
లలిత 
శుద్దవసంతం 
శింరరాభరణం 
తెలు(గుకాంటోది 
పొడీ 
భూపాళం 
భూపాళం 
శ్రీరాగం 
సామంతం 
శ్రీరాగం 
కాంటోది 


సాశంగం 
శంకరాభరణం 


కన్నడగౌళ 
శ్రీరాగం 
బౌళి 
గుజ్జరి 
రామ్మకియ 
బౌళి 
సాళంగనాట 
గుండ(క్రియ 
భవుళ€ 
దేసాళం 
సాళంగనాట 
ధన్నాని 


వంకీర్త నసంఖ్య 
కీ 
406 


1105 
400 
141 
00 
827 
812 
60 
28 
84 


617 
400 


177 
176 
తి70 
881 
81% 
84 
280 


491 
896 
108. 
892 
148 


వంకీర్తవమొదలు 
జ్ఞానులాల 
డోలాయాం 
"తందనాన 
తనలో 
తలంగరో 

తల€ చుకో 
తలపులో 

తానే తెలియు(గా 
తిరుమలగిరి 
తిక రణకుద్ది 
తుదసమ_స్తము 
తెలియకాదు 
తెలిసితే 
తెలిసినమాట 
తెలినినవాండా6గాను 
తేశరణ 

తొల్సి యెట్టుండు 
దాంచుకో 
దానవారి 
దిక్కునీవే 
దిక్కులు 
దినము 
డినరకకండ 
దేవతలు 
దేవనమో 
'దేవనీదయ 


368 


రాగము 
సాళంగం 
వరాళి 

బ్‌ొళి 
కేదారగొళ 
లలిత 
సౌరాష్ట్ర 0 
గుండ్మకియ 
గుండ(క్రియ 
దేసాళం 
గుజ్జరీ 

లలిత 
దేవగాంధారి 
పాడి 

బ్‌ొళి 
రామ్మకియ 
మంగళకౌసిక 
భవు 
గుండ (క్రియ 
నాటి 
సాళంగనాట 
సాళంగనాట 
శ్రీరాగం 
కద్ధనసంతం 
సాళంగనాట 
మాళవి 
దేసాకీ 


సంకీర్హనసంఖి! 

త్య 
| 
లర్‌ 
218 
[44 
విల 
శ80 
47 
4609 
2080 

శీలి 
రితిగ్‌ 

[0 
170 

(0 

40! 

880 
888. 
లిం 
ఏ! 
£్ర0 
1651 
[178 
4/8 
877 

న్‌ 


'సంకీ రనమొదలు 
దేవనీవు 

దేవనే 
దేవశిఖామణి 
దేవుండు 
దేవుండొక్కండే . 
దేవునికి 
దేహంబొక టే 
దేహమిది 
దేహినిత్యుండు 
దైవమానీపెర 
దై పమానీమాయ 
దైవమా సివే 
దైవమా సీవొక్క(డ 
దై వముతోడిదే 
దొంతివిషయము 
దొరకి 

దోమటి 
ధరణి 
ధరలో 
ువవరదా 
నందగోప 
నను(ంజూచి 
నన్నునింత 
నన్నెరంగ 
నమోనమో 

౪01 2- ౯24 


369 


ముఖారి 
ధన్నాసి 

నాట 
శంకరాభరణం 
మంగళకౌసిక 
గుండ్మకియ 
బౌళి 

గుండ (క్రియ 
బౌళి 
మలహరి 
భైరవి 
ధన్నాసి 
శ్రీరాగం 
పాడి 

లలిత 
స్తాళంగనాట 
లలిత 
'దేసాళం 
గుండ క్రియ 
మాళఏ 

బౌళి 

భైరవి 
కన్నడగొళ 
కాంటోది 
బౌళిరామ్మకియ 


24! 


878 
1601 
410 
[100 


108 
$10 
804 
407 


410 
260 
400 

78 
887 
167 

స! 
427 
846 


సంకీర్తనమొదలు 
నమ్మలేము 
నమ్మవలెంగాని 
నమ్మినదొక పే 
నరు(డా 

నా(టికి 
నాకునందు 
నాకునీవు 
నానాథ క్రులివ 
నానా మార్గముల 
నారాయణ 
నారాయణాచ్యుతా 
నారాయణాచ్యుతా 
నావల్లనీ 

నిండె నిన్ని 
నిక్కమైన 
నిజము దెలియ 
నిత్యపూజ 
నిన్నునమ్మి 
నిన్నూనన్నూ 
విర హేతుక 
నిరుహేతుకాన 
విర్మలులు 
సీకేలయీ 
సీచిత్తమిందరి 
సీచి తము 


370 


రాగము 
దేసొక్షి 
గౌళ 
గుండ(కియ 
సాళంగనాట 
శంకరాభరణం 
నాళంగనాట 
ముఖారి 
సాళంగం 
బౌళి 
ధన్నాసి 
గుండ్మకియ 
సామంతం 
(శ్రీరాగం 
నాట 
సామంతం 
దేసాక్షి 
మాళవిగొళ 
కన్నడగొళ 
గుండ్యకియ 
ముఖారి 
బ్‌ౌళి 
శ్రీరాగం 
ముఖారి 
మాళవిగొళ 
శంకరానరణం 


సంకీర్తవసంఖ 

060 
204 
74 
40? 
85 
28 

422 
400 
120 
881 
ర్‌( 
(లీ 
త్తీగ్రీ4 
విశ 
(2 
106 
గిలి 
202 
180 
106 
468 
114 
£05 
480 
9ిగక 


సంకీర్తన మొదలు 
ఎచేంతలో 
ఎదాస్యమొక్క పే 
స్‌మాయ 
ఎయంతటి 
ఎయంతనీవే 
సీవుజగన్నాథుండవు 
నీవు నన్ను 
ఎవు వెట్టినట్టి 
నీవు సర్వగుణ 
స సర్వసముండ 
నీవెంత 
నీవెరంగ 
సీవేదయ 
సీవేమాకు 
సీవేమూలము 
నీవేరడతింతుపు 
సీవేసేసిన 
వొత్క్మండ 
నీసౌమ్ము 
నూతులు 
నెట్టిన 
నెప్పున 
నేననంగా 
నేనేమింజేయ6గ 
నేనేమెరింగి 


తే 


రాగము 
సామంతం 
ఖైరవి 
భవుళి 
నాళింగనాట 
దేవగాంధారి 
టై రవి 
న. 
దేసాక్షి 
మాళవిగాళ 
శంకరాభరణం 
ధన్నాసి 
రెవగుప్తి 
ధన్నాసి 
ధన్నాసి 
సాళం”గం 
దేసాళం 
గుండ క్రియ 
లలి= 
సాపుంత౦ 
గా యం౦ంతం 
రామ్ముకియ 
సామంతం 
దేసాళం 
గుండ[కియ 
నాదరామకియ 


సెంకీర్తవసంఖ 

812 
లి0 
408 
శ? 
402 
108 
102 
06( 
014 
120 
గ0 
“గట్టగ 
౧౧( 
20 
ల్ర4 
// 
థీ 4 
420 
శీ4] 


282 
100 

శీర్‌ 
488 
88 


_వంకీర్తనవెదలు 
నేమేబవ్మా 
నేరంగల 
పంటవండు 
పట్టలేని 
పనీగొన 
పరమప్పరుష 
పరమప్పరుష 

“పరమపురుషు(డీ 
పరమాత్ముండు 
పరమాత్ముండొ 
పరము నిహము 
పరులక్రై తే 
పనుల(గాచు 
పాబెల్లా 
పాపమెజ(గ 
పావనము 
పుడషుండని 
పుదమలప 
పురుషో త్రముడ 
ప్పలుంగు 
పెట్టినీ 
'సేపనారాయణుండవు 
పొరినీకును 
(వ్రవన్నులకు 
బయలు మొరంగగు 


372 


రాగము 

ముఖారి 
మాళవిగొళ 
దేసాళం 
శంకరాభరణం 
దేసాళం 

బ్‌ొళి 

మలహరి 

బౌళి 

భైరవి 
ఉద్ధవసంళం 
ముఖారి 
నాదరామ[కియ 
దేవగాంధారి 
రామ్మకియ 
ముఖారి 
భూపాళం 
బొ 

మాళవి 
ఉద్ధవస౦ంతం 
ముఖారి 
ధన్నానీ 
సాళంగనాట 
నాట 
నాదరామ్మక్రియ 
సామంతం 


సంకీ ర్తనసంఖ్య 

శి 
184 
222 
472 
801 
887 
460 
500 
202 
180 
281 
816 
882 
[88 

(2 
850 
262 
280 

గ 


102 
240 
$17. 
611 


నంకీర్తవమొదలు 
ఖలువు(డు 
విరుదులన్నియు 
భావించ 
భోగము 
థభోగసహాయులె 
భోగించంబుట్టిన 
భమయక 
మగడు విడిచినా 
మగటిమిగల 
మచ్చిక(బపంచపు 
మతం౦ంగపర్వత 
మనసునమ్మ 
మన లో 
మరిగితి 
మర్షమర్ష 
మరియెందూ 
మరిహరి 
చుహినుద్యోగి 
మాపుఠే 
మాయకిదె 
మిన్నునేలా 
మరుసొక్షి 
మూడేమాటలు 
మెచ్చుమెచ్చు 
కిట్వదేరు 


373 


రాగము 
మాళవి 
శ్రీరాగం 
దేసాళం 

లలిత 

పొడి 
సాళంగం 
లలిత 
మలహంరి 
రామక్రియ 
బౌళి 
శంకరాభరణం 
లలిత 
గుండ్మకియ 
బౌళి 

నాట 

భైరవి 
దేసాక్షి 
వరాళి 
దేసాక్షి 
“కుద్దవసంతం 
సాళంగనాట 
కేదారగొళ 
హిందోశవసంతం 
రామక్రియ 
దేవగాంధారి 


నంకీ ర్తననంఖ్య 

ఇ 277 
“142 
200 
274 
$0$ 
280 
208 
470 
250 
886 
228 
802 
286 
450 
81 
146 
లం 
ల2 
157 
240 
2? 
105 
208 
100 
గ 


సంకీర్తనమొదల 
మొక్కరే* 
మొక్కెద 
మొదలనే 

రాచాజ్ఞి 
రాజీవనే్యత 
రామారామ 
రాముడు 

లావ ణ్య 
లేదుభయము 
వట్టింంపటాల(బడి 
వసుధ(జూడ+(విన్న 
వాండెవో 
వాదమేల 
వాదులేల 

వానికి 

వారిదేపో 
వారివారికర్మ 
వారివారిభాగ్య 
విచారమెన్నండు 
విదారీంచు 
విజాతులన్నియు 
విడువరాదెంత్రె నా 
వినవమ్మ 

విభుండ 

నొజిగిషా గని 


౩74 


రాగము 
సాళంగనాట 
బౌళి 
భూపాళం 
సామంతం 
శ్రీరాగం 
సాళంగనాట 
పొడీ 
శ్రీరాగం 


శంకరాభరణం 


శంకరాభరణం 
బౌళిరామ(క్రియ 
నాట 

'దేసాళం 

లలిత 
దేవగాంధారి 
దేసాళం 
శ్రీరాగం ' 
రామక్రియ 
లలిత 
కొంటోది 

లలిత 

ఆహిరి 
రామ్యక్రియ 
పొడీ. 

నాటి 


సంకీ ర్తనసంఖ 

త్ర్‌70 
65160 
267 
ఢీథ7 
వ్ర 
శఫి7 
210 
[40 
ర్‌ర్‌ 
150 
ల? 
తిగ్‌స్‌ 
120 
404 
శీ40 
160 
808 
270 
ర. 
| 
తరలి 
ల్లి 
క్తీర్రిలై 
- (6 
£్‌ర్‌ 


సంకీర్తనమొదలు 
విటిగిరి 
'వివేకించ 
విష్ణ౦దేయింతా 
విష్ణండొక్కండే 
వీదిలోన 

వీమల 

వెడలె వెడలె 
వెదకనే(టికి 
వెనకేదో 
వెన్నలు 
'వెలుపల మణఅవక 
వెఎపల వెదకితే 


వాల 


వే లు 
వేరోకభావన 
వేసరకు 

శరణంటి 

శరణన్న 
శరణుశరణువిఖీషణ 
కళరణుశరణు వేద 
(శ్రీపతినీయాజ్ఞ 
శ్రీపతినీవు 
ఛ్రీవేంకపేశ్వరుండు 
_ భ్రీవేంక పేశ్వరువి 
షోడళకళానిరి 


375 


రాగము 
సాళంగనాట 
శ్రీరాగం 
పొడి 
నాట 
లలిత 
మాళవిగొళ 
నాట 
వం 
ముఖారి 
పొడి 
రామ్మకియ 
ముఖారి 
రామకియ:. 
శంకరాభరణం 
పొడి 
పాడీ 
లలిత 
' శంకరాభరణం 
సాళంగనాటి 
సాళంగనాట 
రామ్మక్రియ 
వరాళి 
బౌళి 
రామ(క్రియ 
లలిత 


సంకీర్తనన౦ఖ్య 
0 
5్‌8ి 
1005 
తర్‌ 
శీ18 
487 
51" 
604 
16 
శై 
137 
100 
శీ 4 
2/8 
128 
85 
ల 
226 
220 
పథ? 
147 
209 
107 
221 
[ప్ర 


సంకీ _ర్తనమొదలు 
సంతలే 
సకలబలంబు 
సకలమైన 
సకలలోక 
సకలోపాసకులకు 
సత్యము నేయంగ 
సదానందము 
సమబుదే 

౨] 
సరిగాండు 
సర్వేశ్వరా 
సర్వోపాయముల 
సింగారమూరితి 
సింగారాల 
సిరిందొడ పై 
సేయనివాండెవ్వండు 
సౌరిదిమమ్మిశ్లే 
సోదించి 
హరిగోవిందా 
హరిదాసుల 
హరినారాయణ . 
హరి నీదాసుల 
హరి నీప్రతాప 
హరినీవే 
వారినెజ(గని 
హరిభళకి 


376 


రాగము 
కాంటోది 
లలిత 
కన్నడగౌళ 
(శ్రీరాగం 
సొళంగనాట 
బ్‌ౌళి 
దేవగాంధారి 
సామంతం 
సామంతం 
ముఖారి 
మలహరి 
సామంతం 
సాళంగనాట 
సాళంగనాట 
రామకియ 
సామంతం 
దేసాక్షి 
గుండ్య(కియ 
ధన్నాసి 
పొడి 
న థ్రీరాగం 
సామంతం 
లలిత 
మాళవి 
గుండ|కియ 


సంకీ ర్తనవ౦ంఖ్య 


100 
106 
2 
412 
260 
800 
400 
208 
808 
182 
471 
228 
118 

72 
25? 
858 
889 

44 
507 
800 
1560 
తి 

414 

లకి 


పంకీర్తనమొదలు 
హరియవతార 
హరియునొక్కండే 
హరియు సిరియు 
హరియే 

హరివార 
హరినేవొక పే 
హరిహరి జగ 
హరిహరి నీమహిమ 
హరివారి నీమాయా 
హాసమీచీన 
హతవే 


377 


రాగము 
(శ్రీరాగం 
శంకరాభరణం 
గౌళ 
ముఖారి 
భూపాళం 
భవుళి 

ఖభీరవి 
లలిత 
గుండ్యకియ 
మాళవి 
భళి 


నంకీర్తనతం లి? 

100 
487 
8606 
120 

40 
420 
820 
886 
[127 
868 
0 


ఎ ఇదీ 
. తి-వ అనుబంధము 


సందిగ్ధ పదసమీక్ష 


| శాళ్లవాకక పులవాజ్యయములో అపూర్వపదరా+ గొప్పది. 
వత్యేకముగ ఈ పని గొప్పగ సాగవలసియున్నది. దానికుపస్కా- 
రకముగ, ఈ సంపుటములో నాదృష్టికి వచ్చిన కొన్నిపదములను 
అఘువుగ చర్చించితివి. నిఘంటువుల కెక్కనివీ,. ఎక్కినా అన్యార్థ- 
ములందు పయోగింపబడి “వీ, వ్యాకరణమును పట్టిచూచేవి, ఇతరం 
భాషానిఘంట్నుపసిద్రములు మ్మాతమే ఇందు చర్చింపబడినవి. ] 


ఉంబళి : (పాట: ఫే0) 
పంచుకొన్నభాగాలు పంచమహాభూతాలు 
పంచేందియములే పరివారాలు 
యెంచి నడచేకాలమే యిందరికి నుంబళి 
తెంచి యెచ్చుకుందు లిందు, దెలుపనేమున్నది. 


ఉంబళి:పన్ను లేక అనుభవించువస్తువు అని శ. ర. అదియే 
ఇక్కడ సరిపోవుచున్నది 'ఉమ్మడి' శబ్దము, 'పొత్తల' 'ఒకే 
సమయమున” ఇత్యాద్యర్థములలో (ప్రసిదమగుటచే దీనితో ఆర్హమున 
థి 0 ఉఅ 
సామ్యము లేదు. 


2 కాయకము: _ (పాటలు: 242, 800) 
మాయమౌ. గొన్నాళ్లకు మానుషకృత్యములెల్లా 
మాయముగానివి దై వికమహిమలెల్లా 
కాయకమురే తమకల్పితము అన్నియును 
కాయకము గాక నిల్చు. గమలాతుమన్నన *తల(॥ 

(నంకీర్తన-£42) 


౫379 


కాయకము అందరును( ర్యవళపరులే 
పాయని నీవకారణబంధు(డవు 
దాయగాం శ్రైవ్వరినై నాం దప్పించుకొనేవారే 
దాయటనున్నా నీ వాపన్నిశరణ్యుండివు ॥ ఎవ్వ ॥1 
(సంక్టీర్తిన-380) 
ఈ పదముకూడ సాక్షొత్తుగ నిఘంటువులందు కానరాదు. 
వ. రణములనుబఐట్రి మాయలు, అశాస్వగములు అనునరమున [పయో 
- . థి 
గించినటున్నది. 


వళ (ప్రత్యహవృద్ది, రోజువడ్డి (8. ని న. తాకట్టు 
పెట్టిన ఎ ఆవులు మున్నగువాని నుపయోగించుకొని ఆరూప 
మున. బుబ్బుకొనువడ్డి. 


రాయకము == శరీరమునకు సంబంధించినది (పాపాది) అని 
సూ. ని. ఇచ్చిన అర్ధములు ఇందు పొసగవు. “కాయక' "కాయిక” 
'యకార " "యికార' ములకు మన అన్నమయ్యలో అంత పట్టింపు 
లేదు కావున ఈ. సూ. ని. చూపితివి. 


8. కౌలానుభాగి: (పాట: 214) 
పతి( బెండ్లాడినయాలు పక్కనుండి న్నిదించితే 
కొతికి కాలానుభాగి గొనవచ్చునా ? 
తతి నేపనికి రాక తామసుండై వుండినా 
గతియై (ఖ్రీ వేంక పే? కావకుండవచ్చునా. 


కాలానుభాగి = ఆయాసమయములందు అనుభవషు. )కు భాగ 
మెన దానిని, ఉంపుడుకత్తెను అని కాత్సర్యము కొవచ్చు. 


380 
1. కుట్టిబాతనివారికి (పాట: 207) 
టబ 


పట్టిన మృుదుంగరపుప్రధాని కెదురు లేదు. 
కుట్టిచాతనివారికి( గొంఠు లేదు 

నెట్టన శ్రీవేంకటా(దినిలయము నేవకులము 

గుట్టుతోడ (బఐదికేము గుటి మాకు నతండే. ॥ ఆతం॥ 


కుట్టిచాతనివారికి=తక్కు వజాతి సాతానివారికి కావచ్చునేమో ? 
లేక కుట్టివై తాన్‌ అనుత్నుదప్రయోగము చేయువాశు కావచ్చు. 
మెదటి "అర్ధములో కుట్టిళబ్దిము నట్టివిశేషణము మాత్రమే. 
చాళ్తాదె” క్‌ పదము ' చాలని” *సాతోని అవి వ్యవహారములో 
నున్నది, అది ' చాతని' అను ధాతుజవిశేషణముగ (ప్రయోగించినట్లు 
ఊది ఎపవచ్చును జాతితో తక్కువవాడునై, వైష్ణవము పుచ్చుకొన్న 
విగువుతో అందరియొద్ద జంకుగొంకులేక తిరుగువాడని తాత్సర్యార్థము 
కావచ్చు. ' కుట్టినైతాన్‌ ' అను త్యద్మప్రయోగము చేయువాడుకూడ, 
తానూ పెద్దమంతళాస్త్రవేత్తనలె అందరివద్ద జంకుగొంకులేక తిరుగు 
వాడు అను తొత్పర్యముకూడ సరిపోవుచున్నది. ఈ రెండును పాట 
లోని ప్రధానభావమునకు సరిపడుటలేదు, 


5. తండుముండు వడేవారే (పాట: 50) 


విండు( జింతాజలధికి నీళ్లు దనచిత్తమే 

దండి పుణ్యపాపాలే దరులు 

కొండలవంటి కరళ్ల కోరికె లెందు చూచినా స 
తండుముండు పడేవారే దా(టలే రెవ్వరును *హరి॥ 


తండుముండుపడేవా రే = దుందుడుకుగా ముందుకు దూకేవారే 
అవి [పకరణముతో తోచుచున్నది. 


381 


కొండో నుయ్యో కుమతులాల 
తండుముండు తట్టుముట్ల్టు శాంక్రైన గను(డీ ॥ పల్లవి ॥ 





అధ్యా. సంపుటము-1 (1080) సంకీర్తన 168. 
ఇక్కడ ఈ పదము “గగ్లీగాదము, పిల్లాజెల్లా "వలె జంట 

ఆతి ౧ గా 

పదముగా తోచుచున్నది. ఇంకను అర్ధము విచార్యము. 


0. తలపిడి కొలువిడి : (పాట: ఫ్‌ 


బులమీ॥ద తమ సొమ్ము లెవ్వరివద్దనుండినా 

తలపిడి కొలుపిడి తగిలినట్టు 

తొలుత పంచేరదియపుదొంగలవద్ద నున్నాండ 

వెలయ నీ సొమ్మనుచు విడిపించుకొనవే ॥ పులు ॥ 


తలపిడీ, కొలుపిడి ఈ పదముల కర్ణము నిఘంటువులలో కానరాలేదు. 
సొమ్ముళబ్దసాహచర్యముతో నే నిబ్లూహించుచున్నాను. దండలు 
మొదలైనవి చేయించునపుడు, _ ఇన్నిపిళ్ల(పిడులికొలత అని 
చేయించుట నేటికిని సర్వప్రదాయము, అట్లు చేయించిన సొమ్మును 
ఎవ్మరైనదొంగిలించి, వారివద్ద పట్టుపడినచో, తలపిడి = తొలుత 
చేయించిన పిళ్లకొలత, కొలుపిడి = (ఇప్పుడాసొమ్మును పట్టు 
కొన్నప్పుడు) కొలువగా వచ్చిన పిళ్లకొలత ఒకకటే ఐనచో ఇదినా 
సొమ్మే అని విరరించి తీసికొనునట్లు అనే అభిప్రాయముగా తోచు 
చున్నది. ఈ శబ్దమింకను విచార్యము. 


7. తిటపెటి (పాట: శీర్‌ 
69 లట 

చెట్లుల కెవ్వరు బుద్దిచెప్పేరు తతికాలానం 
టబ ం ౧ 

బుట్టి కాచి పూచి విండా(బొదలుమని 

గుట్టుతో జై తన్యమై గుణములన్నిటికిని 

తిట్ట పెట్టి రచించినదేవు( డింతేకొక * నేన. 
టబ 


౩382 


తిట్ట పెట్టి దిట్టముచేసి ' కావచ్చు". ' ఈవన్తువు స్వభావము 
ఇట్లా " అని విర్ణయించుట. ' దిద్దు" నకు “తిద్దు' (ప్రయోగము ఈ 


వాజ్యయమున వెక్కువగ నుండుటచే దిట్టమును. ' తిట్ట' అని వ్యవహ 
రించిరేమోయని నాయూహ. అస్లే, 


యేడతపము నాకేడఎపము నే 
వాడిక( జేయగ నీకు వచ్చేనదేమి 
బేడిదపు(బెదలెలా బెటినతిటములంటా 

ద“గ. "టి _ట్ర , 
యీడుపంజేనెగాక యిఎదేమిగలదు 4 నమ్మి ॥ 
(పాట 70 





అను (పయోగముకూడా దీని కాధారమే. 
8. దాదాత (పాటలు: 240, 618) 


నాదించ వెజచి సింగినాదా లూదుకొంటాను 
సౌదించేరంటా( గొందరు జోగులైరి 
యీదెస (శ్రీవేంక కేళ యిన్నియి మాని కొందరు 
దాదాత నీ శరణని దాసరులైరి 
ల్‌ (పాటా 
వేదములు నాటివే వినుకులు నాటివే + 
ఆదినుండి చదివే నదియే నేను 
వేదతో వెన్నవట్టి నేయి వెదక(టోయినయట్టు 
దాదాత నాతెలివి యితరుల నడిగేను ॥1కాన॥ 
, (పాట 6180) 
ఈ పదము నిఘంటులయందు కానరాలేదు. [పకరణమునుబఐట్టి 
ఆయాస్థలములందు “గట్టిగా' “ఇంచుమించు” ఇత్యాది అర్థములయందు 
(వ్రయోగించినట్లు కానవచ్చుచున్నది. ఇది ఇంకను విచార్యము. 


$ నానుడిమాట (పాట: 28) 





సరిగాండు వీడనవలదు జగమునరాజు వలసినది దేవులు 
యిరవుగ నందరు లోకములోసల యిది నానుడిమాట 1 పల్లవిజ 20 


383 


“నాయ' ప సంబంధించిన 'నుడి' 'నానుడి*. నేడు నానుడులనీ, 
పలుకుబళ్లనీ, _ జాతీయములనీ, వ్యవవారిందు పదములన్నియు 
ఇ౦చుమిందు ఒకజాతికి చెందినవే. "ఈ సీమయం” వాడుకొనే 
మాట* అనవచ్చు. ఇక్కడ మాట శబ్దమునకు పునరర్థము 
శంకింపరాదు. నానుడి అనునది సవు _స్తవ్యవహారము, మాటసామొన్య 
ముగా పమయోగించినది. “నాను? మైన మ రః యర్ధమున యా 
మాటి 'పసిద్దము అయిన) మాష, వగైహను 


10 బుద్బుజములు; పాట: 4ల() 


చేరి విన్ను! బూజింఎనిచేయి దంతెనపుంజేయి 

తారి నీరు మొక్క నట్టితలయే "పెడతల 

సారె నీము; చేట పులు బుద్భుజములు 

తేరి సీదా స్యములేని దేహము సందేహము ॥ అటు ॥ 
ఇది ఈ యాకారముతో నిఘంటువులందు కానరాలేదు, 


స్‌ బుద్బుదమనంగ6 దనరును బుర్చుదంబు - 
లడ్డువయనంగ లట్వ చెలంగు చుండు ష్‌ 


న. 


(౪ం. భా 1-20) 
భత్య విశేషమని సూ. ని. ఆ భక్యమేదో తెలియరారేదు. 
కొంచెము గుండుగా సుమారుపాటి పొడవైన భకత్యవిశేషమైతే (పక 
రణానికి సరిపోతుంది బుద్బుదమునకు బుద్బుజము అవి వ్యావహారిక 
మేమో? ఇది ఇంకను విచార్యము. బుద్బుదము = ( 00001) అని 
(బౌణ్యము. పెద్దనదులందు, సమ్ముద్రములందు, పొడవుగ నేర్పడే 
బుడగగూడ సరిపోతుంది. 


1 బేడలు (పాట: 850) 
వేడుక వాల మాకాళవీధితో( బెనచినాండు 
యేడు జలధులు చేనె నిదే మోకాళ్లబంటి 


వోడక పిడికిలించి వ్యగ్రదై త్యుల తలలు 
బేడలూా. డేసినాండు పెద్దహనుమంతుండు 1 ఏమ ॥ 


384 


రెండుగా. చీలిన పప్పుధాన్యములు. కందిబేడలు నెనగబేడలు 
వగైరా. ఈ బేడలు వ్యవహారము రాయలసీమయందు మాతమే 
(పసిద్దము. సర్కారువారిలో కందిపప్పు సెనగపప్పు అవియే వ్యవ 
హారము. రాయలసీమలో వుడికినదానికే పప్పు అనివ్యవహారము. 


12 రళిత (పాట: 81) 


కలితసుదర్శనక రినవిదారణ 

కులిశకోటిభవ ఘోషణా 

పళయానలసం(భమవి[భ్రమకర 

రళిత ధైత్యగళరక్రవికిరణా ॥ మర్ష ॥ 


రల---ధాతువు కానరాలేదు. "అల ఈప్స్పాయాం” అను ధాతు 
కృదంతరూపమగు 'లలిత'* మునకు 'రలయోరభేదః ' అనున్యాయ- 
మును జోడించి 'రళిత * వాడినట్లున్నది. 'గలిత' అనుట సహజము. 
యతిభంగమగునేమో? అయినను అన్నమయ్యసంస్కృృతమువె 
మనమింత చర్చచేయవలసిన పనిలేదు. ఆయన చాల స్వతంథతుడు. 


18. స్వరూపదీక్ష (పాట: 140) 
తదియ్యగుర్ముపసాదపుపురోడాళ మిచ్చి 
కా కొదదీర ద్వయమనుకుండలంబులు వెట్టి 


జీ (శ్రీవేంకపేళు నిటు ప్రత్యక్షముదేనె 
| జుదివో స్వరూపదీక్ష్‌ యిచ్చెను మాగురుండు ॥ జ్ఞాన ౪ 


ం తెలిసికొనెడి దీక్ష. తన నిజస్వరూపమును 








. “కదవం తదవతి దేవస్టావములా(వప్‌, క, 2000, గ్గ 


170. 29కీర్రోంక క9గ0: ఖం - క3కీ భగం 2. 29-00 





రియ మ మంటల టు 50! 45న జన 14ీన్‌., చ ల. 
కు సంతత న ల! టే ల ౧! 0% లిగంలా 


